గీ శ్రీ 
లే లాలో 


సంకలనం 
ఆధ్యాత్మిక విద్యాకేంద్రము 
తిరుపతి 


ప్రచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2007 


(గి Collection of Articals on Ramayana) 
By 

Religious Education Centre 
T.T.Devasthanams, Tirupati. 


10. Religious Publications Series No : 720 


© All Rights Reserved 


T.T.D. First Edition : 2007 


Copies : 1,000 


నం by 
RI K.V. RAMANACHARI, LA.S., 
Exoeui ive Officer, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati — 517 507. 


D.T.P by 

WS SAR Infotec(P) Ltd., 
15-3-200, G.N. Mada 51661 
Tirupati-517 501. 


Printed at 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati — 517 507 


eet 
i 
Mit Pal ats 


వలయ౦దంవ౮ంట 


లౌకిక వాబ్మయంలో రామాయణం ఆడికావ్యంగా ప్రసిద్దిపెందింది. 
వేద వేద్యుడైన పరమపురుషుడు దశరథుని కుమారుడిగా అవతరంచగా 
వేదమే వాల్మీకీ నుండి రామాయణ రూపంలో అవతరించిందంటారు. 


ఇరవై నాలుగు వేల శ్లోకాలు గల రామాయణం ఆ తరువాతి 
కాలంలో సంస్కృతంలోనూ, ఇతర భారతీయ భాషలలోనూ కావ్యాలుగా, 
నాటకాలుగొ అనేక విధాల అనేక కవుల చేత విరచింపబడింది. రామాయ 
ణానికి అనువాదాలే కాక దానిపై సమీక్షాత్మకమైన రచనలు కూడా ఎన్నో 
వెలువడ్డాయి. 


అధునిక యుగంలో పాశ్చాత్య ప్రభావం చేత పరిశోధనారంగం విస్ఫ 
తంగా వ్యాప్తి చెందింది. అందువల్ల రామాయణాది గ్రంధాలపై సమీక్షలు, 
విమర్శలు, తులనాత్మకమైన అధ్యయనాలు విరివిగా వచ్చాయి. 


రామాయణోపన్యాసమంజరీ అనే ఈ గ్రంథం రామాయణంపై 
విమర్శనాత్మకంగా వెలువడిన పలు వ్యాసాల సంపుటి. ప్రసిద్ధులైన 
పండితులు పలువురు ఈ వ్యాసాలను వ్రాశారు. ఇందులో రాముని 
గొప్పతనం, సంస్కృతాంధ్ర రామాయణాల సామ్యం, కథావిశిష్టత మొదలైన 
అనేక విషయాలు చర్చింపబడ్డాయి. ఈ చర్చ ఆదికావ్యంపై సమగ్రమైన 
అవగాహన కలగడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణగా వెలువడుతున్న 
రామాయణం విమర్శనాత్మకమైన ఈ (గ్రంథాన్ని సహృదయులు, సాహితీ 
వేత్తలు ఆదరించి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న వాజ్మయ సేవకు 
తోడ్పడుదురుగాక! 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు 
తిరుపతి. 


విషయసూచిక 
1. రామో విగ్రహవాన్‌ ధర్మః 
పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 


1-20 


2, సంస్కృతాంధ్ర రామాయణములు - ఒక తులనాత్మక పరీక్ష 


అవధానం చం[ద్రశేఖరశర్మ 
3, ఆధికావ్యావిర్భావము 

పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 
4, పాదుకులకు పట్టాభిషేకం 

పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 
5. రామాయణ కావ్యసౌందర్య సమాలోచనము 

పోలూరి హసుమజ్ఞానకీ రామశర్మ 
6. రామాయణములో హనుమంతుని పా|త్ర 

పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 
7. రామాయణంలో సుందరకాండ విశిష్టత 

పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 
6. రామాయణ తత్త్వము - వాల్మీకీయ దర్శనము 

అవధానం చంద్రోఖరశర్మ 
9, శ్రీరాముని మహత్త కము 

పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 
10. రామాయణ కథానైశిష్ట కము 


కలచవీడు శ్రీనివాసాచార్యులు 


21 - 45 
46 - 52 
63 - 78 
79 - 96 
97 - 106 
107 - 117 
118 - 143 
144 - 156 


157 - 189 


11. 


12. 


13. 


14, 


15. 


16. 


రామాయణము - వర్ణనాసౌష్టవము 190 - 224 
ఎల్లంకు రాజు శ్రీనివాసరాజు 
రామాయణంలో భరతుని పాత్ర 225 - 241 
డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య 
రామాయణ స్తీపాత్రలు - తారా, మండోదరి, పీతలు 
డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య 242 - 255 
శ్రీమద్రామాయణ పాత్రలు - విశ్వామిత్ర - వాయుపుత్రులు 


డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య _ 256 - 279 


శీరామ పం[దుడు 280 - 291 
డా. అప్పజోడు వేంకట సుబ్బయ్య 
మొల్ల రామాయణము 292 - 299 


1. “రామో విగహవాన్‌ ధర్నః 


పోలూరి హనుఎవంజ్ఞాన3 రావు శర్మ 


శ్రీమతి ఇందిరాగాంధి సందేశం:- “*మాస్కోలోని కేంద్రీయ 
బాలనాటకశాల యీ మహానీయగాథను సోవియటు యువజనులకు 
పరిచయం వేసింది...... మాస్కోలో రావాయణ్యపదర్శన పదవ 
సంవత్సరోత్సవం జరుపుకొంటుందని విని చాలా ఆనందించాను. ఇది 
కళాకారుల, దర్శకుల కళాత్మక సామర్థా నికి రామయణం యొక్క మౌలీక 
(ప్రబోధాత్మకతకూ అభినందనం.” 


మార్క్సిజమునకు అంకితమై పోయిన రష్యాలో రామాయణ 
నాటకం పది సంవత్సరాలు ప్రదర్శింపబడినదన్నవో దాని విలువ ఎంతో 
వేరుగా చెప్పనక్కరలేదు. అక్కడి కళాకారులు ఈ కావ్యాన్ని మానవాభ్యు 
దయమునకు సాధనముగా ఉపయోగించుచుండగా మన మార్క్సిస్టులు 
రామాయణ విషవృక్షాలు తయారు చేయుచున్నారు. మనవారికి మన మీద 
ఉన్నడ్రద్ద మహర్టిపై లేకపోవుట శోచనీయం, 


శ్లో॥ రామో బిగ్రహవాన్‌ భర్థ సాధు నృత్య వర్మాకమః 
రాజూ సర్వస్వ లోకస్య దేవానా మివ వానవః / 
(ఆరణ్వకాండ- నర్గం7 ల్లో 13.) 
అము మూర్తీభవించిన ధర్మము, అతడు సజ్జనుడు ; 
సత్యపరాక్రముడు. దేవతలకు ఇందునివలె సకలలోకముసకు త రాజు 
- ఈమాట లన్నది రాముని భక్తుడు కాదు. ఆయనకు మిత్రుడును కాదు. 
ఆయనచేత కకగాక్రుడై చావును తప్పించుకొన్న మారీచుడు రాముని ఇట్లు 
వర్ణించెను, కీశను అపహరీంచుటకు సాహాయ్యము కావింపు మని కోరును 
రావణుడు శూర్పణఖావిరూ పకరణమును, ఖరాదులవధను చెప్పి రాముని 
నిందింపగా మారీచుడు ఇట్లు సమాధానము చెప్పెసు. రాముడు తండ్రిచేత 


3 


2 రామాయణోపన్యాస మంజరి 


పరిత్యక్తుడు కాదు. తల్లికి ప్రియమును కలిగించుటకు తండ్రిని సత్యవచనుని 
గావించుటకు రాజ్యమును భోగములను వదలి వనములందు నివసించు 
టకు వచ్చినాడు. అతడు కర్కశుడు కాదు; దుశ్శీలుడు కాదు. లుబ్బుడు 
కాదు. అతడు సకలభూతములకు హితమును చేయుటయందు ఆసక్తి 
కలవాడు. మూర్తీభవించిన ధర్మమే అతడు. ఆరోపించిన యసత్యవచన 
ములు విని నీవు అతనినిగూర్చి చక్కగా తెలిసికొనకుండ అసత్యమును 
పలుకుట తగదు”. 


ధర్మమే రాముడుగా మూర్తీభవించినప్పుడు ఎసందర్భమునను 
ఆయనవర్తనమునందు అధర్మము లేశమాత్రముగ నైన ఉండుట 
అసంభవము. (త్రంబకముఖి అనుపండితుడు రామాయణములోని ధర్మ 
విశేషములను విపరించుచు ధర్మాకూతము అను[గ్రంథమును రచించుచు 
ఆరంభమున ఈ విషయమును విచిత్రముగ ప్రస్తావించెను. సకల కళ్యాణ 
గుణసంపన్నుడైన మానవుడు ఇప్పు డెవ డున్నాడని వాల్మీకి ప్రశ్నింపగా 
నారదుడు శ్రీరాముని పేర్కొనెను. కాని అప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేయ 
గలిగిన వసిష్టవిశ్వామిత్రాది మహర్షులు ఎందరో ఉన్నారు. వారందటు 
ధర్మజ్ఞాలే, థార్మికులే. వారి సందజిను ఉపేక్షించి నారదుడు క్షతియబాలు 
డైన రామచంద్రుని పేర్కొన నేల? 


(త్యంబకమఖి యిట్లు సమాధానము చెప్పెను. వా రందజును 
గొప్పవారే. సందేహము లేదు. అయినను వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో 
యొక ధర్మవ్యతిక్రమమునో, సాహసమునో కావించి తరువాత ప్రాయశ్చిత్త 
ములు చేసికొని తపస్సులు చేసి శుద్దులైరి. అట్టివారు సాధారణమానవు 
లకు ఆదర్శప్రాయు లగుదురా? వారి వర్తనము (ప్రమాణ మగునా? గౌతమ 
సుహర్షి ధర్మశాస్త్రమును రచించుచు ఆరంభమున ఈ విషయమును 
ప్రస్తావించెను.మహాత్ములయందు కొందరిలో ధర్మ వ్యతి క్రమము సాహసము 
కూడ కన్చించుచున్నది. కాని మహాత్ము లగుటచే తపస్సులచేత వారు 
దోషములను పోగొట్టుకొనగలిగిరి. సామాన్యులు తప్పులు చేయగలిగినంత 
సులభముగా తపస్వులు చేయలేరు. కాబట్టి సామాన్యులకు శాస్త్రము 


రామాయణోపన్యాస మంజరి 3 
ననుసరించి పెద్ద లుపదేశించుధర్మములే [పమాణము కాని వారిచరి[శలోని 
ధర్మవ్యతికమములు సాహసములు కాదు. ఈ దృష్టితో చూచిసప్పుడు 
సామాన్యులకు ధర్మశాస్తమువలె ప్రమాణమైనదిగా చెప్పదగినది శ్రీరాముని 
చరిత్రమే. ఆయనచరిత్రముస ధర్మవ్యతిక్రమము లేశము కూడ లేదు. 
కావుననే నారదమహర్షి శ్రీరాముని సకలకళ్యాణగుణసంపన్నునిగా నిరూ 
పింపగా వాల్మీకిమ హర్టి ఆయన చరిత్రమును ధర్మశాస్త్రమునకు ఉదాహరణ 
ప్రాయమైన మహాకావ్యమునుగా రచించెను. 


వాల్మీకినారదుల దృష్టియందే కాక మారీచుని దృష్టియందు కూడ 
ధర్మములనగా వేదవిహితములైన ధర్మములే. అవి సంగ్రహముగ శ్రైత్తిరీ 
యోపనిషత్తునందు ధర్మానుశాసనమునందు పేర్కొనబడియున్నవి. 
“సత్యమును చెప్పుము. ధర్మమును ఆవరింపుము. తల్లిని దేవతనుగా 
ఆరాధింపుము. తండ్రిని దేవునిగా పూజింపుము. ఆచార్యుని దేవునిగా 
అర్చింపుము”. ఇవి ఆ ధర్మాను శాసనములో ముఖ్యమైనవి. వీనిని 
ఇతరములైన అనేకథర్మములను రాముడు చక్కగా పొటించె ననుటలో 
రాక్షసుడు శత్రువును అయిన మారీచుసకు కూడ ఎట్టిసందేహము కలుగ 
కున్నను ఈ కాలమున పాశ్చాత్యవిద్యలలో (పవీణులైన పెక్కుమందికి ఎన్నో 
సందేహములు కలుగుచున్నవి. కావున మహాక్లిష్టపరి స్థితుల యందు సైతము 
రాముడు ధర్మమునే ఎట్లు అవలంబించెనో గ్రహించుట ఆవశ్యకము. 


పరిస్థితులు అనుకూలించినపుడు తల్లియందు తం[డియందును 
భక్తి కలిగియుండుట సులభమే. రాముడు ఎట్టి ప్రతికూలపరిస్టితియందును 
పితృభక్తిని వీడలేదు. తండ్రి నిండుసభలో యౌవరాజ్య పట్టాభి షేకము 
కావింతు సని చెప్పినప్పుడు రాముడు సీతతో కూడ పట్టాభిషేకము నకు 
ఆవశ్యకమైన [వ్రతము నవలంబించెను.ఆ రాత్రి కైక దశరథునిపలన పరము 
లను పొంది మజునా డుదయమే పట్టాభిషకము జరుగపలసిన సమయము 
సకు రాముని దశరథుని యొద్దకు పిలిపించెను. దశరథుడు శోక మూర్తియై 
మాటాడుటకు కూడ శక్యముగాక మంచము పై పడియుండెను. 


4 రామాయణోపన్యాస మంజరి 


తండ్రికి తనపై కోపము వచ్చినదేమో యని శంకించి రాముడిట్లనెసు 
“మహారాజును సంతోషపెట్టకుండ తండ్రిమాటను నెరవేర్చకుండ ఆయన 
కుపితుడై యుండగా నేను ఒక ముహూర్తమా।త్ర మైనను జీవించుటకు 
ఇష్టపడను. ఈ లోకమునందు ఎవని వలన తనకు జన్మ కలుగుచున్నదో 
అట్టి (పత్యక్షదిపతమునకు విధేయుడై ఎవడు వర్తింపకుండును?” 
శ్లో! ఆతోషయన్‌ మహారాజు మకుర్వన్‌ వా వీతుర్వుచః। 
ముహూర్హమవీ నేచ్చేయరం జీవితుం వవీతే నృ వీ! 
శ్లో యతోమూలం నర పశ్చేత్‌ పొదుర్భాన మివోత్మనః 
రథం తస్మీ న్న వర్దేత (వత్వక్షే నతి దైవతే! 
(ఆయోద్దా - నర 28ళ్లో, 15,16) 
ఈ రెండున్లోకములు “పితృదేవో భవి అను వేదానుశాసనము 
నకు వ్యాఖ్యాపాయములుగా నున్న పనుట స్పష్టము. అప్పుడు తండ్రీయాజ్ఞ 
సుభమ్రైనను అశుభమైనను తప్పక నిర్వహింతు నని నీవు ప్రతిజ్ఞ యొనర్చినవో 
మీత్రండ్రి నాకు ఇచ్చిన వరములను తెలుపుదును అని కైక రామునితో అనెను, 
అప్పుడు రాముడిట్లనెను. అమ్మా! నీవు సన్నిట్లు అనదగదు. తండ్రి యొక్క 
మాటకొజకు నేను అగ్నిలో దూకెదను; సముద్రములో పడుదును; 
తీక్ష మైన విషమునైనను భక్షింప గలను. కావున ఇంక ఆయనకు ఎది 
అభికాంక్షితమో చెప్పుము. దానిని తప్పక చేయుదును. (పతిజ్ఞచేయు 
చున్నాను. అమ్మా రాముడు రెండు పర్యాయములు చెప్పడు. 
శ్లో అహో ధిక్‌ నార్హనే దేవి వక్తుం మూ మీద్భశం వచః 
ఆవాం హీ వచనా (దాజ్ఞాః వతేయ మవీ పొవకే! 
భక్షయయం విషం లీక ౦ మశ్జేయ మవీ వ్యావే 
నియుక్తోగురుణా మతా నృ వీణ చ వొతేన చ! 
త్నద్దూ పొ వచనం దేవి రాజ్ఞో యదభి కాయ్షీతమ్‌! 
కరిష్తే (వతిజానే చ రామో ద్విర్గాభిభావతే || 
(అయోధ్యా - సర్గ. 18, §28,29,30) 


రామాయణోపన్యాస మంజరి ర్‌ 


తండ్రియిచ్చినమాట ఏదో తెలియకుండగనే రాముడిట్లు (ప్రతిజ్ఞ 
చేయుచున్నాడు. తండ్రిమాట విషమువలె భయంకరమైన దైనను 
కుమారుడు తప్పక స్వీకరింపవలయు ననియే రాముని యభిప్రాయము. 
ఇది పితృభక్తీకి పరకాష్ట ఇంతే కాదు. “రాముడు రెండు పర్యాయములు 
చెప్పడు” అనుటవలన రాముడు ఒక్క పర్యాయము ఏకార్యము నైనను 
చేయుదును అని చెప్పినచో అది జరిగినట్లే. దానిని ఆయన జరుపునా లేదా 
అని ఎవరును సందేహింప సక్కజిలేదు. లోకములో పెద్ద పెద్ద వాగ్దానములు 
చయుచుండు నాయకులు ఒక విషయమునే అనేకపర్యాయములు ఇదిగో 
చేయుమన్నాము. త్వరలో తప్పక చేయగలము. పదిరోజులలో పని 
జరుగును అని యీవిధముగా ఎదుటివారికి నమ్మకము కలుగుట కొజికు 
చెప్పుముందురు, రాముడట్లు చెప్పడు ఆయన ఒకపర్యాయమే చెప్పును. 
ఎట్టెనను దానిని ఆయన నిర్వహించును.అది ఆయన సత్యపరత్వమునకు 
లక్షణము, 


ఆమె కోరిన కోరికలు సాధారణరాజపుత్రునకు మృత్యువు వలె 
భయంకరములైసవి. ఆ కోరికలు వినియు రాముడు వ్యథనొందక ఇట్లనెను, 
“అట్లే కానిమ్ము, జడలు నారచీరలు ధరించి అడవులకు పోవుదును. 
భరతుని యభీషేకమును గూర్చి స్వయముగా నాకు ఏల చెప్పలేదనియే 
నాకు దుఃఖముగా నున్నది. సరే దూతలను పంపి భరతుని పిలిపింపుము. 
నేను పదునాలుగేండ్లు వనములో నుందును.” అప్పుడామె ఇట్లనెను. 
“భరతుని కొకు దూతలు వెంటసే పోవుదురు. వానికొజకు నీవు ఇంక 
ఇచ్చట నుండుట యుక్తము కాదు. నీవు ఇక్కడనుండి ఎంతవటికు 
బయలుదేరవో అంతవజకు మీతండ్రి స్నానము వేయడు భోజనము 
వేయడు” ఈమాట లను విని దశరథుడు బోరున విలపించుచు మంచము 
పైనుండి లేచి మూర్చిల్లి |క్రిందపడెను. రాము డాయనను పైకిలేవదీసి 
కూర్చుండ బెట్టను. 


కొరడాతో కొట్టినవో గుజ్జము ఎట్టు త్వరపడునో రాముడు 
కైకమాటలకు అట్లు శ్వరపడుచు ఇట్లనెను. “ నేను అర్థపరుడను కాసమ్మా! 


6 రామాయణోపన్యాస మంజరి 


లోక మంతయు అక్రమించుకొని యుండవలెనను నుతృాహము నాకు 
లేదు. సన్ను బుషులతో సమానునిగా ధర్మమును మాత్రమే ఆశ్రయించిన 
వానినిగా ఎజుంగుము. తండ్రిగారు చెప్పకున్నను నీమాటవేత నైనను నేను 
వనములో పదునాలుగేండ్లు ఉందును. నీవు నన్ను ఆజ్ఞాపింపదగినదాన 
పయ్యుసు ఈ విషయమును నాకు చెప్పక ఆయన నేల యడిగితివి. అమ్మా 
నీవు నాయందు గుణమునే గుర్తింపనైతివి. 
శ్లో! నావా మ్యపలో దేని లక మానస్తు ముత్ల హౌ! 

వద్ది మూ మృ విభిస్తుల్పం కేవలం ధర్భ మూసీతము| 

ఆనుక్తోలి వ్యత భవతా భవత్యా వచనా దహమ్‌! 

వనే వత్స్యామి విజనే వర్ణాణీహ చత్తురళ 

న శూనం మయి కైకేయీ కించి దాశంననే గుణాన్‌ | 

య్మదాజాన మవోతన్త్యం మమేశ్వరతరా సతీ! 

(ఆయోద్వొా- సర్గ. 19; ళో 20,224) 
“కవలం ధర్మ మాస్థితిమ్‌” అని మూడు మాటలలో రాముడు 

తన శీలమును చరిత్రను వ్యక్త మొనర్చినాడు. ధర్మమున వర్తించువారు 
లోకములో పెక్కుమంది కలరు. వా రందజును ధర్మముకొజికే ధర్మమును 
అవలంబింపరు. వారికి ఫలాపేక్ష కూడ ఉండును. తండ్రి, ఆచార్యుడు 
మొదలగువారిని భక్తితో సేవించుచున్నచో వారి యనుగ్రహమున సంపదలు 
విద్యావిజ్ఞానములు లభించునని సవించువారును గురుభక్తి కలవారే 
అగుదురు. కాని తత్త ్వజ్ఞులైన మహర్షులు ధర్మమును ఆచరించునప్పుడు 
వారికీ ఫలాపేక్ష యుండదు. గురువులను సేవించుట నాకు ధర్మము. కావున 
సేవించుచున్నాను అని వారు కేవలము ధర్మ నిర్వహణము కొజకే ధర్మమును 
ఆచరింతురు. దాని వలన దుఃఖము కలిగినను వారు దానిని వదలరు, 
రాముని యొక్క ధర్మావరణము కూడ ఇట్టిదే. కావుననే ఎన్నికష్టములు 
కలిగినను అవి యన్నియు పురాకృత కర్మఫలముల నియే తలంచుచు, 
ఆయన ఎప్పుడును ధర్మమును వదలలేదు. 


రామాయణోపన్యాస మంజరి 7 


ధర్మాచరణమున ఆయనకు కలిగిన సంకటములు సామాన్యములు 
కావు. రాముని వనవాసమునుగూర్సి విన్నంతనే కౌసల్య మహాదుఃఖముతో 
పెద్దగా రోదన మొనర్చెను. ఆమె శోకమును విని సహింపలేక లక్ష్మణుడు 
ఉద్రేకము నొంది ఇట్లనెను. “కైకచే ప్రోత్సాహితుడైన యీ రాజు మనకు 
సత్రవు. ఈయనను వధింపవలె లేదా బంధింపవలె. మీరు అంగీకరించిసచో 
క్షణములో అయోధ్యను నిష్కంటకము కావించి రాజ్యమును రామునకు 
అప్పగింతును”. అప్పుడు కౌసల్య రామునితో ఇట్లనెను “కుమారా! 
లక్ష్మణుని మాటలను విన్నావు కదా! అది నీకు ఇష్టమైనచో ఇంక చేయదగిన 
కార్యమును చేయుము. నా సవతి చెప్పిన యధర్మ్యమైన మాటను విని నీవు 
శోకసంతప్తు రాలనైన నన్ను విడిచిపెట్టి వనమునకు పోవుట తగదు. నీవు 
ధర్మజ్ఞాడవు” ధర్మిష్టుడవు, ధర్మమును ఆవరింపగోరుఘన్నావు. కావున నీవు 
ఇచ్చటనే యుండి నాకు శుశ్రూషనేయుచు శ్రేష్టమైన ధర్మమును 
ఆచరింపుము. 
శ్లో! (భాతుస్తీ వదతః వుత్ర లక్షుణన్వ శ్రుతం త్వయో | 

యద్మతానన్తరం కార్భం దురువ్వు యది రోచతే! 

న ఛాధర్ణ్యుం వచ [్ఞుత్యా నవత్మా మమ భాషితమ్‌! 

విపోయశళోకసం తప్తాం గనుముర్లసీ మామితః 

ధర్మజు ఇతి ధర్మిష్ష భర్భం చరితు మిచ్చసి 

శు[కూష మా మిహస్థ స్వం చర ధర్ణ మనుత్తమమ్‌ 

(21 - 21,22, 23) 

రాముడు ఇప్పుడేమి చేయవలె? తండ్రిమాటను పాటించి అడవులకు 
పోవలయునా? లేక తల్లియాజ్ఞ ననుసరించి అయోధ్యలోనే యుండవల 
యునా? ఇట్టివే ధర్మసంకటములు. నీవు ఆజ్ఞ ఇచ్చినను సేను రాజ్యమును 
వదలి అడవికి పోయెదను. ఇందులకు నీవు తండ్రిగారి సేల కోరితివి? అని 
పినతల్లి యాజ్ఞ ప్రాముఖ్యము నొసంగిన రాముడు కన్నతల్లియాజ్ఞను కాదని 
ఆమెను వదలి అడవులకు పోవుట ధర్మమగునా? దశరథుడు కైకకు పరము 
లిచ్చి బుణపడి యున్నాడు. ఆయన బుణమును తీర్చుట, ఆయన ఇచ్చిన 


8 రామాయణోపన్యాస మంజరి 

మాటను చెల్లించుట ఫు శ్రునకు కర్తవ్యమైనట్లే ధర్మపత్నికిని కర్తవ్యమే అగును. 
భర్త యిచ్చిన మాటకు విరుద్దముగా ఆజ్ఞాపించు నధికారము భార్యకు 
లేదు. కావున దశరథుని వవనమునకు విరుద్దమైన కౌసల్య యాజ్ఞ చెల్లదు. 
అందువలన రాముడు కౌసల్యను ఓదార్చి అడవులకే పోయెను. 


రాముడు అడవికి పోపునప్పుడు దశరథుడు విలపించుచు రథము 
వెంట పరువెత్తుచు సుమంత్రు నుద్దేశించి ఆగుము ! ఆగుము! అని 
అటిచుచుండెను. రాముడు పొమ్ము పొమ్ము అని తొందఅపెట్ట జొచ్చెను, 
అప్పుడు సుమంత్రునియొక్క మనస్సు రెండు చక్రములమధ్య పడిన 
మనుష్యునివలె వ్యధ నొందెను. తనమాట పాటింప లేదని నిన్ను రాజు 
కోపించినచో, నేను వినలేదు అని చెప్పవచ్చును. రథమును పోనిమ్ము. 
దుఃఖమును పొడిగించుట పాపిష్టము అని రాముడు సుమంత్రునకు 
చెప్పను. 

శ్లో! తిష్టతి రాజా చుకోక యీహీ యావ్‌తి రాఘవః 

సుమం్యతస్వ దిభూ వొత్తా చశయోరివ చాంతరా/ 46 
భో నాశెష మితి రాజాన ముసారిబ్ద్‌2_ వీ వక్యసీ 
చిరం దుఃఖిస్తు పావీష్ష మతి రాముస్తమ్మబవీల్‌ / 47 

ఇట్లు అసత్యమాడవచ్చునని రాముడు చెప్పవచ్చునా? ఇట్టి సందర్భములలో 
అసత్యమును చెప్పుట తప్పు కాదు. దుఃఖమును పొడిగించుట తప్పు. 
రథమును ఎంతసేపు ఆపినను వారికి దుఃఖము తీఅదు. అది వారిదుఃఖము 
నకు పరిష్కారము కాదు. శస్త్రచికిత్స చేయపలసినప్పుడు రోగి భయపడు 
చున్నాడని వైద్యుడు ఎంత సేపు ఆగును. నీకేమియు భయము లేదు. 
కొంచెము కూడ బాధ యుండదు అని వైద్యుడు ఇతరులకు గట్టిగ చెప్పవలసి 
యే యుండును. ఆ మాటలు అసత్యములే. అయినను ఆ రోగికి మేలు 
కలీగించుటకే ఆ మాటలను చెప్పుదురు. వానిపలన ఏ దోషమును కలుగదు. 
సుషంత్రు డాడవలసిన యసత్యమును ఇట్టిదే, 


రామాయణోపన్యాస మంజరి రి 


అడవిలో (ప్రవేశించిన మొదటిరాత్రి సీతారామలక్ష్మణులు ఒక 
పెద్దమట్టి చెట్టు నొద్ద విశ్రమించిరి. అప్పుడు రాముడు విలపించుచు 
లక్ష్మణునితో ఇట్లనెను, నావలె విధేయుడైన కుమారుని వదలిపెట్టు నట్టి 
తండ్రి యెవడైస నుండునా? అర్థధర్మములసు వదలి ఎవడు కామమునే 
అవలంబించునో వాడు దశరథునివలెసే విపత్తు నొందును, ఇంక అధికార 
మదముతో కైక కౌసల్యను సుమిత్రసు ఎంతయేని బాధింపగలదు. ఆ కైక 
క్షుద్రురాలు. మా యమ్మకు మీ యమ్మకును ఆమె విషమును పెట్టగలదు 
కావున లక్ష్మణా నీవు రేపు ఉదయమే అయోధ్యకు పొమ్ము. 

ముదకర్మా హూ కైకేయీ ద్వేషా దన్వాయ మాచరేజ్‌ 

వరిదద్యాభ్ధి ధర్మజ్ఞా గరం తేమమ మాతరమ్‌! 

(అయోధ్మా- సర్గ. ఈ3- శ్లో 18) 

రాముడిట్లు తండ్రిని తల్లిని నిందింపవచ్చునా ? ఇట్లు సందేహింప 
సక్కజ లేదు. లక్ష్మణుని అయోధ్యకు మరలిపొమ్ము అని చెప్పుటయే 
రామునితాళ్చర్యము. రాముడు రిక్ష్మణుని యొక్క అభిప్రాయములసే 
అతనిని అయోధ్యకు పంపుటకై సాధసముగా ఉపయో గించినాడు. అవి 
రాముని భావములు కావని లక్ష్మణునకు కూడ తెలియును. అందువలననే 
లక్ష్మణుడు నీ వెన్ని చెప్పినను నేను అయోధ్యకు మరలిపోను అని రాముని 
తాత్పర్యము సుద్దేశించియే సమాధానము చెప్పినాడు. కావున తల్లిని తండ్రిని 
నిందించుట రాముని తాత్పర్యము కాదు. 


ఇందులో మజీయొక ధర్మసూక్ష్మము కూడ కలదు. తల్లి తండ్రి, 
గురువు మొదలుగా పెద్దలు తప్పుగా వర్తించుచున్నప్పుడు చిన్న వారు అది 
తప్పని తెలిసికొన నక్కజు లేదా? అట్లు గుర్తింపకున్నచో ఆ తప్పులనే మరల 
చిన్నవారు కూడ చేయుట సంభవింపదా? కావున విధేయత అనగా 
పెద్దలయందలి తప్పులను తెలిసికొన కుండుట లేదు. ఆ తప్పులను 
నిమిత్తముగా చేసి వారిని ధిక్కరింపకుండుటయే విధీయత. మాయందు 
ఏ సుచరితము లున్న వో అవియే నీచేత ఉపాసింపదగినవి. తక్కినవి కాదు 


10 రామాయణోపన్యాస మంజరి 


అని గురువు శిష్యునకు బోధించును. ఇది వేదానుశాసనము. కావున 
పెద్దలయుందలి సుచరితవయులను దుశ్చరితవయలను చిన్నవారం 
శాస్తవయన ననుసరించి ఆలోచించి గ్రహింపవలసినదే; కాని వారిని 
ధిక్కరింపరాదు. వర్తనమునందు వారి సుచరితములను మాత్రమే 
ఆదర్శముగా గ్రహింపవలయును, భర్తకు మహాదుఃఖమును కలిగించు 
వరములను భార్య కోరరాదు. అది పతివ్రతకు లక్షణము కాదు. ఈ 
విషయము నుద్దేశించి పెద్దవారందజును కైకను నిందించుచునే యున్నారు. 
ఇది రామునకు తెలియును. అయినను కుమారుడుగా ఆయన ఆమెను 
ధిక్కరింపలేదు. అదియే రాముని విధేయత, అందుపలననే “మాళ్ళదేవో 
భవి అను వేదానుశాసనము ఆయన వరిత్రమున చక్కగా సమన్వయించి 
నది, 

తమ్మునితో పోరాడుచున్న వాలిని రాముడు సంహరించుట ఎట్లు 
ధర్మ మగునని అసేకులు ప్రశ్నింతురు. వాలియే ఇట్లు అడిగెను. రాముడు 
సమాభానము చెప్పెను. వాలి యంగీకరించెను. అయినను అంగీకరింపని 
వారు సేటికిని ఉండుట ఆశ్చర్యకరము. వాలి తమ్ముని తణీమివైచి వాని 
భార్యను తనయొద్ద నుంచుకొనెను. అంతే కాదు, తమ్ముని సంహరించి 
ఆమెను శాశ్వతముగా దక్కింమకొనవలె నని ప్రయత్నించెను. ఇది నీచమైన 
కాముకత్వము. కావుననే వీనికి రావణునితో సఖ్యము కుదిరినది. తమ్ముని 
చంపి మఅదలిని దక్కించుకొనవలె నను తలంచువాడు మహాపాపి. అట్టి 
వానికి మరణమే దండనము. వధార్పుడైన నేరస్తుడు బలవంతుడై 
తప్పించుకొని తిరుగుచున్నప్పుడు వాడు కన్సించినప్పుడు వెంటనే 
సంహరింపవలె, లేకున్నచో వాడే ధర్మాధికారులను సంహరించును. కావున 
ఇందు రామునకు యుద్ద (పసక్తియే లేదు. వధార్జుడైన సేరస్తుని రాముడు 
తనకు వీలయిన పద్దతిలో దండించినాడు. రాజదండనమున నీ పాపమునకు 
శిక్ష జరిగినది. ఇంక నీవు శుద్దుడవై పుణ్యలోకములకు పోగలవు అని 
రాముడు చెప్పినప్పుడు వాలి కూడ అంగీకరించి అంతకు ముందు తాను 


రామాయణోపన్యాస మంజరి ihe 


రాముని నిందించినందులకు క్షమింపుమనియు (ప్రార్ధించెను. కావున 
రాముడు శిక్షారూపమున వాలికి ఉపకారమే కావించెను. అది కేవలము 
రాజధర్మము. 
రాపయని వాక్యవంు 

ఆస్పు త్వం భరమాణన్య నుగ్రీవస్త మువోత్మనః / 

రుమాయాం వర్తసే కామాల్‌ స్పుషాయాం పావక ఖ్టల్‌/ 19 


న చ తే మరయ పావం క్షత్రీయో2_ హం కులోద్దతః / 
జొరసీం భోగనీం నావీ భార్యా వావ్యుళుజాన్య యః ॥ 22 


[వచరేత నరః కామాత్తన్య దండోవధ స్మృతః 
భరతస్తు మహీపాలోవయం త్వాదేశవర్డీ నః ॥ 23 


త్వద్వధాన్‌ బీన్లమర్మాదా న్లిగహీతుం వ్యవన్ధీతాః। 25 


రొదిబి £2) తదండా శ) కృత్వా పాపాని మానవాః / 

నిర్భలా స్వర్గ మాయాన్తి నన్హః నుక్చతినోయధథా/ 31 
వాలీటెుక్క (పతీవచనము 

(వత్చువాచ తతో రామం ([పాంజలీ ర్వానరేశ్ట్యరః। 

యత్త్వ మాత నర్మశేష్ల తత్తభైవ న సంశయః / 45 


త్వం హీ దృష్టారతత్త్యత్థాా(వజానాం చ హతే రతః 1 47 

రాముడు వనములం దున్నను వానప్రస్టుడు కాదు. వనవాస 
నియమములను అపలంబించుచున్నను క్షత్రియ సహజమైన దుష్టశిక్షణము 
శిష్టరక్షణము అసుధర్మములు రామునకు తప్పవు. ఆయన పనములకు 
పచ్చుట యనగా వృద్ధులైన రాజులు రాజ్యపాలనభారమును కుమారులకు 


12 రామాయణోపన్యాస మంజరి 


అప్పగించి అస్త్రశస్తములను వదలి వాన ప్రస్థమును అవలంబించుట కాదు. 
శీ రాముడు వనముల లోనికి వచ్చినప్పుడు బుషులు ఆయనకు ఈ 
విషయమును స్పష్టముగా చెప్పిరి. దండధరుడైన రాజు ఎల్లవారికి గురువు, 
వూన్యుడు, పూజనీయుడు ......... నీ యొక్క రాజ్యవునందు 
నివసించుచున్న మమ్ము నీవు రక్షింపవలయుసు. నగరమునందున్నను 
వనమునందున్నను (ప్రజలకు పాలకుడవైన నీవే మాకు రాజువు. రాజా! 
మేము దండమును అనగా పాపకర్ములను దండించునధికారమును 
వదలి పెట్టి ఇంద్రియములను క్రోధమును జయించి యుంటిమి. మేము 
తపోధసులము. తల్లియెట్లు గర్భమును రక్షింపపలయునో అట్లు నీవే మమ్ము 
రక్షింపవలె. 
శ్లో! వూజానీయళ్ట మాన్వశ్చు రాజా దండదరోతురుః / 
తే వయం భవతా రక్షా భవ ద్యాషయవానినః 
నగరస్టో వనస్లో వా త్యం నోరాజా జనేశ్వరః 4 


న్వస్తధండా వయం రాజన్‌ జీత కోరా జితేంరయాః 
య్లణీయా న్హ్యయా శశ్వదర్థభూతా తపోధనాః ॥ 
(ఆరణ్య - స 1- 292020) 
శరభంగుడు అగ్నిహోత్రమునందు ప్రవేశించి పుణ్యలోకములకు 
పోవు సందర్భమున ఆ యాశ్రమమునందు బుషులు అనేక ప్రాంతముల 
నుండి వచ్చి సమావేశమైరి. వా రందజును రాముని ఈ విధముగానే 
ప్రార్థించిరి. కావున దుష్టులచే బాధింపబడుచు సాధువులు శరణము 
కోరినప్పుడు క్షతియుడు వారికి శరణము నొసంగి దుష్టులను శిక్షింపవలె. 
మెము నీరాజ్యములోనివారము (భవద్విషయవాసినః) అని వారు చెప్పుట 
గవంనింపద గియున్నది. అయో ధ్యారాజుల ఏెంుక్క అధికారవు 
ఎ౦ంతవఅకున్నది? దండకారణ్యమున కూడ వారి [పభుత్వవేంనా? 
అయోధ్యాధిపతుల యధికారముయొక్క వ్యాప్తి కుశలవుల గానములో 


రామాయణోపన్యాస మంజరి 13 
ఆరంభ శ్లోకములోనే స్పష్టముగా వివరింపబడినది. ప్రజాపతి మొదలుకొని 
జయశాలులైన యే రాజులకు ఈ వసుంధర సమస్తము ఇతరులకు 
ఎవరికిని అధికారము లేకుండ సాంతమై యుండెనో ఏ రాజులలో సగరు 
డనువాడు 60 వేలమంది పుత్రులచేత పరివృతుడై సాగరమును 
త్రవ్వించెనో, అట్టి మహాత్ములైన యిక్షా్యకుల యొక్క వంశమునందు 
రామాయణము అను నీ గొప్ప చరిత్ర ఉత్పన్న మైనది. 

శ్లో! సర్వావూర్వ మియం యేషా మాసీల్‌ వృత్సా వసుంధరా! 
[వజాపతి ముపాదాయ నృపాణాం జాయశాలేనామ// 


యేషాం న నగరో నాము సాగరో యేన ఖానితః 
షన్టివ్లుత సహ్మసాణ్‌ యం యార్తం పర్పవారయన్‌ / 


ఇక్ష్వాకముణా మదం తేషాం రాజ్ఞాం వంశే మహోత్మనాము / 
మహా దుళ్ఫ్రన్మ మాఖ్యానం రామాయణ మితి శుతమ్‌ ॥ 
(బాలా సర్గ ర- శ్లో- 1,2,3) 

సగరుడు సాగరమును త్రవ్వించె ననుటవలన భగీరథుడు గంగను 
భూమికి తెచ్చి సాగరమును నింపుటయు వ్యక్తముగుచున్నది. కావున 
అయోధ్యారాజులు గంగను తెచ్చి సాగరమును నింపి సకలభూమండల 
మును పాలించిరి. అందువలన సకల భూమండలమున ధర్మమును నిలుప 
వలసిన బాధ్యత వారి యందున్నది. తక్కినరాజులందజును వారియాదేశ 
మున వారిపతినిధులుగా ఆయా ప్రాంతములలో ధర్మపాలనము 
చేయుచుండిరి. లంకపై దండయాత్రకు పోవుటకు భరతుడు సన్నాహ 
మొసర్పగా 300 మంది రాజులు పచ్చి యుండిరి. రాముడు వారి సందజను 
సత్కరించి పంపెనని ఉత్తరకాండము సందున్నది. అందువలన అయోధ్యా 
రాజులు సార్వభౌములనుట స్పష్టము. దండకుడు అను నిక్ష్యాకువంశపు 
రాజు పాలించుటవలననే దక్షిణాపథమునకు దండకారణ్య మనుపేరు 


14 రామాయణోపన్యాస మంజరి 


వచ్చినది. అందువలన దండకలో గాని, లంకలో గాని ఎచ్చట అధర్మము 
జరుగుచున్నను పాపకర్ములను శిక్షింప వలసిన బాధ్యత అయోధ్యారాజుల 
యందున్నది. అందువలననే భరతుని నియోగమున మేము అతని 
(పతినిధులముగా ఈ ప్రాంతమున దుష్టులను శిక్షించుచు శిష్టులను 
రక్షించుచున్నాము అని రాముడు స్పష్టముగా చెప్పెను, 

సుగ్రీవుని మాటలనుబట్టి రాముడు వాలిని దండింపవచ్చునా, 
వాలిని కూడ విచారింపనక్కజ లేదా అని కొందజిందురు. సుగ్రీవుడు 
భార్యారహితుడై యుండుట, రుమ కిష్కింధయందు ఉండుట సన్నివేశము 
చేతనే స్పష్టము. కబంధుడు దివ్యత్వమును పొందిన తరువాత సుగ్రీవుడు 
సజ్జనుడని వాలిచేత అక్రమముగా తజీమివేయబడెనని రామలక్ష్మణులకు 
చెప్పెను. అసత్యమును చెప్పవలసిన యావశ్యకత కబంధునకు లేదు. 
అందువలన అతనిసాక్ష ము ప్రమాణమే యగును. రుమవిషయమున 
వాలి కూడ ఎట్టి సమాధానము చెప్పుటకు ప్రయత్నింప లేదు. కావున 
రాముడు వాలిని దండించి పాపరహితుని గావించి ఉత్తమలోకములకు 
అర్జుని గావించి యుపకారమే యొనర్చెను. కావున వాలివధయందు 
రాముడు కావించిన ధర్మవ్యతి క్రమము రవ్వంతయును లేదు. 


రావణవధానంతరము రాముడు సీతతో పరుషముగా మాటాడి 
ఆమెను నిండు సభలో పరిభవించుట యుక్తము కాదని అనేకు లందురు. 
కేవలము జారిణియైన భార్యను పల్లెత్తుమాట అనకుండ వదలి పెట్టిపోయిన 
ఆంగ్లదేశపురాణ ప్రసిద్ధుడైన ఆర్హరు అనురాజు శ్రీరామునకన్నను చాల 
ఉదారముగ వర్తించె నని శ్రీ శ్రీనివాస శాస్త్రిగారు (Rh. Honorable 
VS. Srinivas sastri-Lectures on Ramayana) కూడ 
అభి|ప్రాయపడినారు. పుహాపురుషులధర్మ శీలవును గుర్తించుట 
ఎంతవారికిని ఎంత ద్దుర్ణటమో దీనివలన వ్యక్త మగుఘన్నది. 


సీత శీలమును కొల్పో లేదని ఆంజనేయుడు లంకనుండి ఆమె 
చూడామణిని కొనివచ్చిన తరువాత రామునకే కాదు ఎల్లరకును విదితమే, 


రామాయణోపన్యాస మంజరి 15 


అసలామె శీలమును కోల్పోయినవో జీవించి యుండు నని రాముడు 
ఊహింపలేడు. అందువలన రాముడు అమెను క్షమించుట అను ప్రశ్నయే 
లేదు. ఆ విషయమును ఆయన ముందే వ్యక్త మొనరించెను. నేత్రరోగము 
కలవానికి దీపము వలె నీవు నాకు (పతికూలముగా నున్నావు (దీపో 
నేశ్రాతురస్యేవ ప్రతికూలాసి మే స్థితా) అని ఆయన అన్నాడు. ఆమె 
దీపశిఖవలె పాతివ్రత్యముతో (పజ్జ్వలించుచున్నది. నేత్రరోగివలె తానే 
ఆమెను చూడలేకున్నాడు. అట్టయినవో ఆయన ఆమెతో అంతమందిలో 
పరుషముగ ఏల మాటాడవలె ఆమెశీలము పవిత్రమే యైనను రావణు 
డామెను రెండుచేతులతో పట్టుకొనిపోయె ననుట ఆమె లంకలో 
సంపత్సరకాలము భర్తకు దూరముగా సుండె ననుట యథార్ధము. ఇట్టి 
పరిస్థితిలో అంజనేయునిమాట వలన ఆమె పవిత్రతను తాసు సమ్మినను 
తనతో పాటు సుగ్రీవాదులు నమ్మినను అయోధ్యాఫౌరులు సమ్ముదురా? 
తాను ఆమెను స్వీకరించి రాజుగా పట్టాభిషిక్తుడైనవో (ప్రజాలు తన్ను 
ధర్మ[పభువునుగా భావింతురా? ఇది ఆయనకు పెద్దసమస్య అయ్యెను. 
అందువలన ఆయన ఆమెతో పరుషముగా మాటాడి అగ్నీ (ప్రవేశముచేత 
అమె పరిశుద్దురాలగు సట్టుగా చేసి పిదప ఆమెను స్వీకరించెను. 


ఆయనకు ఈ సమస్య ఇంతటితో కూడ తీరలేదు. అయోధ్యలోని 
ప్రజలు అగ్నీప్రవేశమును కూడ నమ్మలేదు. లంక అయోధ్యకు సుమారు 
రెండుపేలమైళ్లదూరములో నున్నది. లంక అనగా సింహళము కాదు. ఇప్పటి 
సేత్రువు దగ్గరనుండి 800 మై దూరములో మూడు పెద్దకొండల మీద 
ఇంచుమించుగా ఇప్పుటి ఆస్టేలియా ఖండమంతది లంక. అది ఎప్పుడో 
సముద్రములో మునిగిపోయెను. ఆ లంకలో ఒకమానవ స్త్రీ అగ్నిలో 
ప్రవేశించి మరల వెలికి వచ్చెనను మాటలు సామాన్య(ప్రజలు నమ్మలేక 
పోయిరి. ఆమె యందలి యనురాగముచేత రాముడు. లక్ష్మణుడు 
వారియనుచరులైన వానరులు రాక్షసులును ఒక కథను కల్పించుకొని వచ్చి 
ప్రచారమొనర్చు మన్నా రని వారు తలచిరి. ఈ యపవాదు నగరములలో 
పల్లెలలో పిచ్చికుక్క విషమువలె వ్యాపింప జొచ్చెను. రాముడు భద్రుడను 


16 రామాయణోపన్యాస మంజరి 


మిత్రుని పలన ఈ వార్తను విని నిర్విణ్ఞుడై ఎంతో ఆలోచించి తుదకు ఆమెను 
వాల్మీకి యాశ్రమమువెంత వదలిపెట్టుటకు నిశ్చయించెను. ఈ విషయ 
మున రాముడు తసకీర్తి ప్రతిష్టలకొజకై భార్యను బలి గావించె నని కొందజు 
తలంతురు. ఇంతకన్నను అన్యాయ్యము ఇంకొకటి యుండదు. ఆయనను 
త్రప్పుపట్టు వారు ఆయన ఏమి చేసియుండిన న్యాయమై యుండునో 
చెప్పరు. ఆయన అప్పుడు అవలంబింప దగిన విధానములు నాలుగే కలవు. 
ఉపేక్షించుట మొదటిది. నిండుసభలో ఆంజనేయాదులను పిలిపించి 
సాక్ష్యము చెప్పించి ఆమె పవిత్రతను నిరూపించుట రెండవది. ఆమెనే 
మరల [పజల సమక్షమున శపథము చేయుమని కోరుట మూడవది. 
పరిత్యజించుట నాల్లవది. 


రాముడు ధర్మపాలకుడుగా ఈ యపవాదును ఉపేక్షింమట 
అసంభవము. దానివలన (పజల యొక్క ధర్మవర్తనమున భంగము కలుగును 
“భార్య యొక్క శీలమున రాజునకే పట్టుదల లేనప్పుడు మన భార్యలవిషయ 
మున కూడ ఇట్టిది సహింప వలసినదే అగును.” (అస్మాకమపి దారేషు 
సహనీయం భవిష్యతి) అని [పజలు చెప్పుకొనుచున్నట్లు భ[దుడు 
స్పష్టమొనర్చెను. దీనిని రాము డెట్లు ఉపేక్షింప గలడు. ఉపేక్షించినవో 
అప్పుడు రామునకు తెలియవచ్చిన వార్త అంతఃపురమునకు చేరక 
యుండునా? ఈ విషయము సీతకు కూడ తెలిసినచో చెలికత్తేలు 
దాసదాసీజనములు గుసగుసలుగా చెప్పుకొనుచుండగా వారిముఖములు 
చూచుచు అంతః పురములో సుఖముగా నుండగలదా? అప్పుడు ఆమెయే 
రాముని ప్రార్థించి అజ్ఞాతవాసమునకు పోకతప్పునా? ఇంక ఆంజనేయాదు 
లను పిలిపించి పెద్దసభలో సాక్ష్యము చెప్పించినను వారు నమ్ముదురా? వీ 
రందజుసు రామునివే ఉపకారమును పొందిన మహాభక్తులు. వీరు ఇట్లు 
కాక ఇంకొకవిధముగా ఎట్లు చెప్పుదురు? అని [ప్రజలు తిరస్కరింతురే కాని 
వారి మాటలను కూడ నమ్మరు. సీతాదేవి మరల అగ్ని ప్రవేశమో శపథమో 
చేసినచో వారు నమ్మవచ్చు. కాని ఆమె మాటిమాటికి శపథములు చేసి 
శీలమును నిరూపించుకొని జీవించుటకు ఇష్టపడునా? ఇష్టపడ దని రాము 


రామాయణోపన్యాస పుంజరి AT 


సకు స్పష్టముగా తెలియును, అందులకే ఆమెను ఆయన అట్లు కోరలేదు. 
తుదకు రామాయణగానమున కుశలవులు సీతాపుత్రులని లోకమునకు 
వెల్లడి యైనప్పుడు వారి రాజ్యాధికారమును నిర్ణయింపవలసిన కర్తవ్యము 
మరల రామునిపై బడెను. అప్పుడాయన తప్పనిసరిగా సీతా శపథమును 
అవలంబీంప వలసి వచ్చెను. ఆమె క్షతియస్త్రీగా ఆ యవమాన మును భరింప 
లేక భూమిలోనికే పోయినది. మొదటనే రాముడీ విధానమును అవలంబించి 
సవో అప్పుడే ఆమె భూమిలో ప్రవేశించి యుండును. కుశ లవులు కూడ 
జన్మించియుండ రు. కావున రాముడు గత్యంతరములేక సీతను పరిత్య 
జించుటకు నిశ్చయించిను. 


పజలవిషయుమున బాధ్యత రామునకే ఉన్నట్లు సీతకు 
సంబంధము లేనట్లు కొందజు తలంతురు. ఇది సరికాదు. పట్టాభిషేకము 
రాజునకే కాదు రాణికి కూడ జరుగును. అది వినోదమాత్రము కాదు. 
రాజ్యపాలనమున రాజుతో పాటు రాణికి కూడ అధికారము సంక్రమించును. 
రాజు లేనప్పుడు ఆయనకు ప్రతినిధిగా రాణియే పాలించును. ఈ విషయ 
మును రాముడడవికి పోవునప్పుడు వసిష్టుడు కైకతో స్పష్టముగా చెప్పెను, 
ఎల్లరకను ధర్మపత్నులు ఆత్మవంటివారు. రామునకు సత ఆత్మ. కావున 
రాముడు లేనప్పుడు సీతయే రాజ్యమును పాలింపగలదు. 

శ్లో ఆత్మా పొ ధారా స్ఫర్హేషాం దారోనంగ్రహవర్డ్‌ నామ్‌ / 

ఆత్మీయ మితి రామస్య పాఠియిప్యతి మేదినీము / 
(ఆయోధ్యా - సర్గ, ౩7- శ్లో 24) 

పరిపాలనకు అధికార మున్నప్పుడు (పజలను రంజింపపలసిన 
బాధ్యత కూడ రామునకు వలె సీతకు కూడ కలదు. రాణిగానే కాదు ధర్మ 
పత్నిగా కూడ భర్తకు కలిగిన యపవాదును తొలగింపవలసిన బాధ్యత సీతకు 
కలదు. ఆమెయే ఈ విషయమును సౌమి(త్రితో రామునకు సందేశమును 
చెప్పిపంపునపుడు స్పష్టమొసర్చినది. * ఓ వీరుడా! అపకీర్తికి భయపడు 


4 


18 రామాయణోపన్యాస మంజరి 


చున్న నీచేత సేను పరిత్యజింప బడితిని. జనులయందు అపవాదమువలన 
నీకు ఏనింద కలిగినదో దానిని నేను కూడ తొలగింప వలసియే యున్నది. 
నీవే కదా నాకు పరముగతి” . 


శ్లో ఆహం తృక్తా చ తే వీర! అయళోభీడుణా వనే / 
పచ్చ తే వచనీయం స్మా దవవాదసముళ్ణితః / 
మయా చ పరిహర్తవ్యం త్వం పొ మే పరమాగతిః ॥ 
(ఉత్తరకాండ -48 సగ 13,14) 
రాముడామెను వదలి పెట్టుట వలన ధర్మము కొజకై రాముడు 
భార్యనే పదలివేసెను. మనము ధర్మము తప్పినవో తప్పు దండించును, 
అనుభావము (పజలయందునిలుచుటకు అవకాశం కలిగినది. ఈ 
భావమును వారియందు కలిగింపవలసినబాధ్యత రామునకు ఎంత 
యున్నదో సీతకును అంతే యున్నది. ఈ బాధ్యతను ఇరువురును ఎంతో 
బాధపడి నిర్వహించిరి. కావున రాముడు తనకీర్తికొఅకు సీతను బలివేసె 
ననుట అక్రమము. రాముడామెను పరిశ్యజించుట సర్వథా ధర్మసమ్మతము. 
ఆమెకు మహాకష్టము కలిగినచో దానికి పురాకృతకర్మఫలమే కారణము. 
అమె కూడ అట్లే తలంచినది. 


శ్రీరాముడు అడుగడుగునను చిన్నవిషయములలో కూడ ధర్మము 
నెట్లు పాటించునో ఒకదృష్టాంతము చేత మనము గ్రహింపవచ్చును. 
రావణుడు మరణించిన తరువాత విభీషణుడు ముందు చాల దుఃఖించెను. 
కాని వెంటనే అతడు కావించిన దుష్పృత్యములను స్మరించి “ఇట్టి దుర్మార్గు 
నకు (పీతకర్మలు కూడ చేయరాదు”అని పలికెను. అప్పుడు రాముడు 
కాక మరి యొకడైనచో నిజమే “వీని కింకను |ప్రేతకర్మ లేమి? వీనిని 
ముక్కలు ముక్కలు చేసికాకులకు గద్దలకు వేయుడు” అని చెప్పి 
యుండును. 


ఆస్తుల విషయమున పోరాట మారంభమైనచో అన్నదమ్ములే 
ఎంత కసితో వర్తింతురో అందటికును తెలియును. కౌరవుల ఘోరకృ 


రామాయణోపన్యాస మంజరి 19 


త్యములు (ప్రసిద్దములు భీముడు ఆ కసి తీజుటకు దుశ్శాసనుని గుండెలు 
చీల్చి రక్తమును దోసిట పట్టెను. అంతే కాదు. వైరము తీజీన తరువాత 
కూడ అంధుడు 
ఈం బిఢ్రలకు దురై సెవ్పుని 
os, బిందంబు వండుకొని పొండీదె ఫై 
దిడ్డాడలి బీవరిండొజు 
షాడ్డము లాడంగ గూడుంగుడీవెద వధిపా/ 
(ఆంధభ్రాగవతము, నృ్కంధ2 
మణి భార్యను అపహరంచి తమజీవితమునకు శాశ్వతముగా చిచ్చు పెట్టిన 
రావణుని పై రామునకు ఎంత కోపము ఉండవచ్చును. కాని ఆయన 
విభీషణునితో చెప్పినమాట వినుడు. “వైరములు పురణముతో ముగియ 
వలసిసవి. మన(ప్రయోజనము కూడ తీజిపోయినది. ఈతనికి సంస్కార 
మును చేయుము. ఇతడు నీకు ఎట్లో నాకును అట్లే.” 
శ్లో _ మరణాంతాని వైరాణీ నివృత్తం నూ[వయోజునమ్‌ / 
టీయతామస్తు నంస్కారోమమావ్వేష యథా తవ 4 
విభీషణుడు రామునకు మిత్రుడు. మిత్రుని సోదరుడు తనకును 
సోదరుడే ఎకారణముచే నైనను ఎవరును రావణునకు సంస్కారము 
చేయకపోవుట తటస్థించినచో తానే చేయుదు నని ఆయన స్పష్టమొనర్చి 
నాడు. 


తసకష్టములకు అన్నింటికిని కారణమైన కైకవిషయమున కూడ 
ఆయన చూపిన కారుణ్యము అసామాన్యము. సీతా రామలక్ష్మణుల 
వనగమన సందర్భమున దశరథుడు క్రోధముతో కైకను వివాహము సందు 
గైకొనిన నీ పాణిని నేను పరిత్యజించుచున్నాను అని పలికెను. రావణవథా 
సంతరము దేవతలతో కూడ దశరథుడు (పత్యక్షమైసపుడు రాముడు ఆ 
మాటను స్మరించి కైకేయిని పరిత్యజించితి నన్నమాటను ఉపసంహరించు 
కొనుము అని ప్రార్ధించెను. భర్తయొక్క శాపమునకు గురియైన భార్యకు 


20 రామాయణోపన్యాస మంజరి 

గతులుండవు. కైకేయికి అట్టి దుర్గతి కలుగువలయు నని అట్లు ప్రార్థించెను, 
శత్రువులవిషయమున ఇంత కారుణ్యమును చూపువారు ఎందరుందురు? 
ఇట్టి మహనీయుని స్మరించి భావించినవారు అర్చింపకుండ నెట్టుందురు? 
కావుననే శ్రీరాముడు ధర్మమూర్తిగా దేవదేవుడుగా యుగయుగములుగా 
ఆరాధింపబడుమున్నాడు. 


2 సంస్కృతాంధ్ర రావాయణవులు 
ఒక తులనాత్మక పరీక్ష 


అవధానం. చం[దశేఖరశ ర్మ 

వాల్మీకి ౧8 నంభూతా రామసాగరగామిలీ, 

వునాతి భువనం వుణ్యా రామాయణ మహానదీ”. 

శ్రీ మద్రామాయణము పరమ పవిత్రమైనది. “ఏకైక మక్షరం ప్రోక్తం 
మహాపాతకనాశనమ్‌ . అందలి యొక్కొక్క యక్షరమును మహాపాతక 
ములను సైతము నశింపం జేయునని యాస్తికులగు భారతీయుల 
విశ్వాసము, 

భారత రామాయణములు రెండును భారతీయ సంస్కృతి 
కోశములు. భారతము అయిదవ వేదమైనచో రామాయణము సాక్షాద్వేదమే. 
భారతము భారతీయ విజ్ఞాన సర్వస్వము. 

ధర్మే చార్జీ చ కామే చ మోక్లే చ భరత్తరభ? 

యదవాన్తీ త నత యన్న వోన్లీ న తల్‌ కృబిత్‌! ”. 

భారతం-18-5-50 

“చతుర్విధ పురుషార్థములను గూర్చి యేమి తెలిసికొన వలయునో 
అదియెల్లను నిందున్నది, ఇందు లేనిది మజీ యే గ్రంథమునను లేదు” 
అని మహా భారతమే ఉద్ధోషించినది. 


ఇక నాదికావ్యవుగు రామాయణ మన్ననో సాక్షాద్భగవంతుడే 
మానవుడుగా నవతరించి యుదాత్త మానవ జీవితము నెట్లెట్లు నడుప 
వలయునో, వేదోపదిష్టమగు ధర్మమును ఎట్టెట్లు సమగ్రముగా అసుష్టింప 
వలయునో స్వయముగా నడిచి యనుష్టించి చూపిన పరమ పవిత్ర 
చరిత్రమునకు అక్షరరూపము నమరించి తీర్చిదిద్దిన వాణీ విలాసము. 


ఇవి రెండును భారతీయ సంస్కృతి, సర్వస్వదర్శసమునకు రెండు 
కన్నులు, అంతేకాదు; ఇవి యాస్తికులగు విజ్ఞాన విషయము లన్వేషించు 


22 రామాయణోపన్యాస మంజరి 


వారి కెట్లో రసప్రియులగు సాహితీ సేవకులకును నట్టే సాటిలేని యమృత 
భాండములు. 


అయిన సేమి? యీ రెండును సంస్కృత భాషలో సుండుటవే క్రీ.శ. 
పదియవ శతాబ్దాంతము వఅకును (సంస్కృతము తెలియని, స్పష్టరూప 
మున అందుబాటులో లేకుండును. తెలుగు వారికి వారు ఆయా యంశము 
లను పొరాణికుల నుండి యును, కథకుల నుండియును విని యజగొజగా 
తెలీసికొను చుండిరి. ఈ దశనే తెలుంగువారు “గాసట బీసటే చదివి గాథలు 
క్రవ్వు చుండి” రని (ప్రబంధ పరమేశ్వరుడు పర్కొని నాడు. 


పదునొకండవ శతాబ్ది పూర్వ భాగమున నన్నయ భట్టారకుని 
ధర్మమాయని భారత భారతీ దివ్య వాహిని గీర్వాణ వియత్పథము నుండి 
యనువాదమార్గమున నాంధ్రభూమికి అవతరించినది. ఆ భగీరథుని తపః 
ఫలముగా సాగిన యారసస్రోతస్వినిని కాలపురుషుడు హరజటా జూటమై 
జహ్నుమునియై నడుమ నడుము నవరోధింపగా ఆ గండములను దప్పించి 
దానిని సమ[గ్రరూపమున తెలుగు పొలమునకు దెచ్చి యా జాతిని దని 
యించిన పుణ్యము తిక్కన యెజ్జనలకు దక్కినది. ఆంధ్ర భారతము సమగ 
సాక్షాత్కారము నందుటకు దాదాపు మూడు వందల యేండ్లు పట్టినది. 
ఒత్తుకొని పచ్చు జైన బౌద్దాదులగు ననైదిక మతముల దాడులకు జలీంప 
కుండ వైదిక ధర్మమును సు|పతిష్టితము చేయుటకే తొలుదొల్త భారతము 
తెలుగులో వెలుగు చూపినది. 

పదుమూడవ శతాబ్దపు టుత్తరార్థముననో పదునాల్లవ శతాబ్దపు 
టారంభముననో కాని రామాయణముపై నాంధ్ర మహాకవుల చూపు 
పడలేదు. 


ఈ సందర్భమున నొక చిన్న విషయమును మనవిచేయుదును. 
సన్నయభట్టారకుడు భారతరచనమునకు బూర్వము రాఘవాభ్యుదయ మను 
గ్రంథమును రచించెననియు అది బహుశః పూర్వరామాయణమే యై 
యుండు ననియు, అందువలననే తిక్కన భారత శేషమును బూర్తి వేసినట్లే 
రామాయణ శేషమును గూడా బూర్తి చేయుటకై ఉత్తర రామాయణమును 


రామాయణోపన్యాస మంజరి 23 


రచించెననియు వివుర్శక లోకమున నొకయభిప్రాయము గలదు. 
అందులకు సాధకముగా వారు రాఘవపాండవీయావతరిణికలో కవిత్రయ 
మును నుతించుచు పింగళి సూరన చెప్పిన యీ క్రింది Rs 
జూపుదురు; 
“ఏ యెడ న్థగౌరవనమ్మద్ధియు శృభ్రివిశుద్రియన్‌దరం - 
జై యనవద్దుతన్‌ దిరంగనంధ వచ్హి తి భారతందు రా - 

మాయణమున్‌ రబించిన మవోత్ళుల నాత్మయలించెదన్‌ దగ 

ధేయుల నన్నపార్యునిని దక్క సుధీమణీ నెజ్రసత్కవిన్‌ . 

ఇందు సన్నయాదులు మువ్వురును భారతరామాయణములను 
రెండింటిని రచించిరను భావము స్పష్టమగుచున్న దని వారు చెప్పుదురు. 
కాని నన్నయ రచనమునకు శేషముగా తిక్కన యుత్తర రామాయణమును 
రచించి యున్నవో భారత శేషము నందుపలె నందును నా “యాంధ్ర కవిత్వ 
విశారదు' ' ని నేల పేర్కొన లేదు? పింగళి సూరసకు ముందుగాని తరువాత 
గాని కవులలో సే యొక్కరును సన్నయను రామాయణ కవిగా ఏల నుతింప 
లేదు? అను సందేహములు సహజముగా కలుగక మానవు. సూరస 
గావించిన కవిత్రయ స్తుతిని ఛత్రిన్యాయమున నస్వయించుకొనుట యుచిత 
మేమోయని తలంతును. 


ఎజ్టాపెగ్గడ తెలుగులో రావూాయణవఎను రచించె నని 
హరివంశారంభము నందలి యీ క్రింది పద్యము వలన దెలియుచున్నది. 
'నాతమ్ముండు ఘునుండు మరి రజినీ నాఢుండు నిన్నాతత 
(శీ తోడన్‌ సము పేతు జోసీ యలమిన్‌ జోవట్టి మా కిచ్చుటన్‌ 
జేతోమోద మెంర్భ రామకథ ముల్‌ జొవ్టీంచి యత్వుత్తమ 
ఖ్యాతిన్‌ బొందతి నియమం దనియనేంగావ్వాచ్చుతాన్వాదనన్‌ . 
ఇది కృతి భర్హయగు వేమారెడ్డి ఎల్జనతో చెప్పిన మాట. దీనివలన 
నెట్టిన రామాయణము రచించినట్లు స్పష్టమగుచున్నది. ఇది యచ్చముగా 
వాల్మకమునకు ఆంధ్ర భారతము (తోవలో సాగిన యసువాదమే గాని 
కొందజూహించినట్లు సంక్షేప రామాయణము కాదని. 


24 రామాయణోపన్యాస మంజరి 
b వక భఫ్రు వచొపైలరి రామాయణంబు నాంధ [వబంధంబు సేసె '. 
అని యెజ్జనవంశీయుడగు చదలవాడ మల్లయ తన విప్రనారాయణ 
చరిత్రమున నెజ్జనను గూర్చి చేసిన నుతి సాక్ష్య మిచ్చు చున్నది. 
కాని యీ మహా(ప్రబంధము అటనట నుదాహృతములగు సలువది 
రెండు పద్యములు తప్ప తక్కినది యెల్ల కాలగర్భమున లీనమై యలభ్యమై 
పోవుట యాంధ్రుల దురదృష్టము. 
_ మణీ యాకాలములోసీ ఇంచుమించు ముందు వెనుకలలో రెండు 
రామాయణములు వెలసినవి అవి (1) రంగనాథ రామాయణము (2) 
భాస్కర రామాయణము. 


రంగనాథ రామాయణమునకు గర్త గోన బుద్దారెడ్డి యని (గ్రంథస్ట 
మగు సాక్ష్యము. పేరును బట్టియు గొన్ని లక్షణ గ్రంథముల యుద్దారమును 
బట్టియు రంగనాథుడని కొందటు విమర్శకుల యభిప్రాయము. గ్రంథ 
కాలనిర్ణయము విషయమునగూడ విమర్శకులలో నైక మత్యము కుదుర 
లేదు. పదుమూడవ శతాబ్దపు మధ్యభాగమని కొందఅనగా పదునాల్గవ 
శతాబ్దపు మధ్యభాగమని మణీకొందజు తలచుచున్నారు. గ్రంథస్థ విషయ 
పరామర్శయే |పథానమగు నీ వ్యాసముస కర్భకాల నిర్ణయచర్చను సాగించుట 
సముచితము గాదు.. 


భాస్కర రామాయణ కర్తలు (1) హుళక్కి భాస్కరుడు, (2) 
మల్లికార్జున భట్టు, (3) కుమార రుద్రుడు, (4) అయ్యలార్యుడు, అను 
నలుగురు కవులు. భాస్కరుని యాధిపత్యమున రచింపబడినది గావున 
భాస్కరరామాయణ మను పేరు వచ్చియుండును, 


భాస్కరుడు రెండవ ప్రతాపరుద్రుని కాలమున నున్న గొప్ప కవి. 
అతని పేరునకు మొదట నున్న “హుళక్కి” పౌరుష నామమట. కన్నడమున 
“హుళక్కి' యనగా తాంబూల మని యర్థమట. (ప్రతాపరుద్రుడు నిండు 
సభలో నుండంగా భాస్కరాదులగు నిన్నూర్లురు కవులు దర్శింపవచ్చి రని 


రామాయణోపన్యాస మంజరి 25 
సోమదేపరాజీయము తెలుపుచున్నది. నాటి కవులలో నగ్రేసరుడై రాజాస్తాన 
మున నగ్రతాంబూల గౌరవమును బొందుటచే నాతనికి హుళక్కివా రను 
పౌరుషనాముము కలిగినది యని యభిజ్ఞాల వివరణము, (చూ, అకాడమీ 
వారి భాస్కర రామాయణము పీఠిక). తాంబూలము సందుటగూడ నొక 
గొప్ప గౌరవమా? అనరాదు. మహాకవి శ్రీహర్హుడు తన తండ్రినిగూర్చి 
“తాంబూల ద్వయ మాసనం చ లభతే యః కాన్య కుబ్టేన్వరాత్‌' ' అని గొప్ప 
చెప్పుకొనుట అది యెంత యసాధారణ గొరపమో తెలుపును, సమనంత 
రకపు లందజును భాస్కరుని ముక్త కంఠముగా కీర్తించినారు. భాస్కర 
రామాయణములో ఆయన అరణ్య కాండము సంపూర్ణముగను యుద్ద 
కాండమున వేయి, నూట నలువది పద్యములను రచించినాడు. 


రెండవ వాడగు మల్లికార్జున భట్టు భాస్కరుని కుమారుడు. 
బాలకాండము, కిష్కింధా కాండము, సుందర కాండము నను మూడు 
కాండములు రచించినాడు. మూడవ వాడగు కుమారరుద్రుడు భాస్కర 
కవిశిష్యుడు, కృతి భర్తయగు సాహిణి మారయ్య కుమారుడు. ఇతడు 
అయోధ్యా కాండమును రచించెను. నాల్గవ వాడగు అయ్యలార్యుడు భాస్కర 
కవి మిత్రుడు. యుద్దకాండములో భాస్కరుడు రచింపగా మిగిలి యున్న 
భాగమును వానరులు లంకను గాల్బు ఘట్టము నుండి తుదివజకు నున్న 
భాగమును రచించినాడు, 
ఇది యిట్లేల బహుకర్భకమ్టైనదో వీరిలో ఒక్కరు గూడ తెలుపలేదు. 
గంథాంతమున నయ్యలార్యుండు. 
"అమర హులిక్సీ భాస్కర మవోకి చెప్పుళనున్న యుధ్ధకాం 
ఢము తరువాయి చెప్టి ఒకట (వతి భాషణుండప్టులార్పు స 
త్తమ సుతుండయ్యలాడ్భుండు కలీ నీలి నార్యులు మెచ్చు నట్టుగా 
హొమకరతారకూరవిమహీ వలయ న్టీరలక్లి చేదుజన్‌: ' 


26 రామాయణోపన్యాస మంజరి 


అని మాత్రమే చెప్పినాడు, గాని అదియేల కొజితగా నిలిచి పోయినదో 
తెలుపలేదు. మజీ యొక వింత యేషునగా నీ [గ్రంథమునకు నవతారికా 
భాగము లేదు. ఇది యిట్లేల జరిగె నను సందేహమునకు నూహాగానమే 
గాని సరియగు సమాధానము లేదు. ఈ రామాయణము రవనాకాలము 
1310 (క్రీ.శ) కి పూర్వమే యని ఛారిత్రకుల నిర్ణయము. 


తరువాతి కాలమున మొల్ల రామాయణమును అచ్చతినుగు 
రామాయణమును వచ్చినవి. ఒక్క కథామాత్రమున దప్ప వానికి మూల 
రామాయణముతో బోలీక లేదు. అ పిష్ముటి కాలమున గోపీనాథము 
వెంకటకవి మొదలుగా పెక్కురు కవులు వాల్మీకము ననువదించిరి. కాని 
యవియన్నియును యథాక్షరాను వాదములై చేర్చు మార్పులు లేనివి. 
ఇంకను ఇటీవలి కాలమున వచ్చిన విశ్వనాథ వారి సకలోహవైభవసనాథము 
రామకథ - రామాయణ కల్పవృక్షమును, పుట్టపరి,వారి జనప్రియ 
రామాయణమును ప్రత్యేకముగా పరిశీలింపదగినవి. వానిని ఈ వ్యాసము 
నకు విషయములను గావింపలేదు. కాగా, కవిత్రయ (ప్రదర్శితమగు 
ననువాదమార్గమున సాగి ప్రాచీనములై నేడు మనకు లభ్యములై (ప్ర ప్రసిద్ధము 
లైన రంగనాథ - భాస్కర రామాయణము లాధారముగా సం స్మృతం 
రామాయణముల సాదృశ్య - వైసాదృశ్యములను యథామతి వివరింప 
యత్నింతుసు. 


ఈ రామాయణ ద్వయము నారంభము నాటికి ఆంధ్రదేశమున 
వాల్మీకి రామాయణముతో బాటు విశ్వామిత్ర కృతముగా బ్రసిద్దమై యున్న 
యధ్యాత్మరామాయణము గూడ బహుళ ప్రచారము నందిసట్లున్నది. భోజుని 
రామాయణ చంపువును, భట్ట మురారి, జయదేవాదుల రామాయణ 
నాటకములును పండిత లోకమున |బచారము నందినవి, వీని నెల్ల 
నాకళించుకొని పాఠకుల యభిరుచులను నెమరు వేసికొని పరంపరాగత 
మగు జానపదుల గేయములలోని మేలిమి నిగూడ పోనీయక యొక విశిష్ట 
ప్రణాళికను నిర్ణయించుకొని తదను సారముగా నీ యుభయ రామాయణ 


రామాయణోపన్యాస మంజరి నా 


కర్తలును తమ తమ త్రోవలలో రవనము గావించినారు. ఆ కారణము వలన 
వాల్మీకములో లేని కొన్ని కథాంశములు అధ్యాత్మము లోనివియు జనశ్రుతుల 
లోనివియు నిందు చోటు చేసికొన్నవి. సంస్కృత నాటకముల లోని భావము 
లకు కొన్నింటికి అసుకరణములు గూడ నెలవు కొన్నవి. 
ఈ పద్దతి ససుసరించటచే వీనికి [ప్రజాదరమును, బహుళ (ప్రచార 
మును లభించినది. 
కవులకు ఈ పాటి స్వాతంత్ర్యము ఆలంకారికసమ్మతమే. 
“ సంతి నీరస [వఖ్మా యే చ రామాయణాధయః, 
కభాయా న తై ర్యోజ్యా స్వేచ్చా రసవిరోట్రలీ | 
తేషు పొ కథాశయేమషు తావత్‌ స్వేళ్హ్రైవ న యోడ్యా; 
స్ట్రేచ్చా వీ యది యోజ్యా త(దస విరోనీ న యోజ్యా!! 
(భ్యన్యాలోకము.3 డబ్యొ.వృత్తీ) 
రససిద్ది నందినవిగా (పసిద్ధములగు రామాయణాదులలో కథా 
విషయమున కవులకు నేమాత్రమును స్వేచ్చ పనికిరాదు; ఒక వేళ ఎక్కడ 
నేని స్వేచ్చను పూనదలచినను నది మూల కథారసమునకు విరుద్ద మగు 
సట్లు కూర్చరాదు. అని యాసంద వర్హనుల యాదేశము. అందువలన మూల 
గ్రంథ రసవిరుద్దములు గాని కథాంశములను చేర్చుట ఆలంకారికులకు 


సమ్మతమే. అదిగాక యాలంకారికులు వలదన్న స్వేచ్చ (ప్రధాన కథా 
విషయముననే గాని యు పకథల విషయమున గాదనియు దలంపవన్చును. 


ఇట్లు రెండు గ్రంథములకును ప్రధాన ప్రణాళిక యొక్కటే 
యయినను రంగనాథ రామాయణకవి దేశిపద్దతి వైపును, భాస్కరాదులు 
మార్గపద్దతి వైపును మొగ్గు చూపినారు. రంగనాథ కవి పాలకురికి సోమ 
నాథుని ద్విపద రచనలకు [ప్రజలపై గల ప్రభావమును గమనించి తానును 
ఆ మార్గమున తన రచనకు ద్విపదచ్చందము నాశ్రయించినాడు. కొని 
మతావేశ పూరితములును, అలౌకిక (ప్రభావ (పఖ్యాపకములును , 


28 రామాయణోపన్యాస మంజరి 
అప్రసిద్దములు నగు కథలను కాక సుప్రసిద్దమై (పజాహృదయములలో 
నాటికే నాటుకొన్న రామకథను తన కావ్యమునకు ఇతివృత్తముగా [గ్రహించి 
మార్గ సంప్రదాయములను సైతము పాటించి తన కావ్యమును పండిత పామ 
రోభయ రంజకము కావించినాడు. వాల్మీకిరామాయణమువలె నిది యును 
“పాఠర్యేగేయే వమధుర మ్మని సట్లు తంత్రీలయ సమన్విత ముగా బాడను, 
జదువనుం గూడ మధురమైన ఈరచనము బొమ్మలాటల వారికిగూడ 
(బ్రదుకు దెరువున కాధారమై యే యితరాం్ర గంథములకును లభింప 
నంత [పజాసామాన్యము నాదరమును జూజి గొన్నది, 
ఈ కవి 
“అది కవిశ్షంరుడైన వాల్మీకీ యాదరందునం బుణ్పులందజు మెళ్చం 
జొవ్సీన తేజయంన శీ రామ చరిత మొమ్టుజొప్టైదో *.......... 
అని తొలుత (ప్రతిజ్ఞ చేసినను నిర్ణీత (ప్రణాళికానుసారముగా 
సవాల్మీ కాంశములను పెక్కింటిని తన రవసములో చేర్చినాడు. వర్ణనములలో 
మూల మును అనుసరింపక ప్రాయికముగా స్వాతంత్ర్యము నవలంటించి 
నాడు. 


“కాట తోరణ వలీం నువిభకాంతరావణామ్‌! 
సర్వయంతాయయధ వతీ మువేతాం సర్వశిల్దిభిః! ' 
రౌమూ-1-5-10 
ఇత్యాదిగా మూలమున నున్న యయోధ్యా వర్గనమును వదలి 
'' మణీ గోప్రరంబుల మణీతోరణముల 
మణేవుట్టే మందుల మణీగవాక్టముల ” 
అని యారంభించి 
“పరిఘలయగోటలంబసిడియాడువులంగరమొప్ప లోక విఖ్యాతమై 
పరంగు . అని స్వతంత్ర వర్ణనము గావించినాడు. 
"శక్థముంబరమాలుహ్మ మేషుసోపాన పంక్లీలిః 
వుటఓజాొడ్డున మాలాభీ రలం కర్తుం దివాకరన్‌ "'. 
(కక్కిందా. 28న, 4 ళో 


రామాయణోపన్యాస మంజరీ 29 


మాల్యవంతములో రామలక్ష్మణు లున్నప్పుడు మూలమున వర్దా 

వర్ణనము సందున్న యిట్టి మధుర తమము లగు భావములను గూడ ఇతడు 
[గ్రహింప లేదు. 

“ధరణిజి నెడంబానీ తల కెడు రాముం 

బిరపొం దుఃఖముల్‌ పొదువ్రు చందమున 

నజీముజీ దివి నుండీ యందుది మిత్రు 

మెజుయ నీ కందంద మేఘము ల్యొడమె ". 

అసురీతిగా కథాంశము లుపమానములుగా గొని సుద్లీర్ణమగు 


పర్దావర్ణనమును స్వతంత్రముగా కావించినాడు. 
భాస్కరాదులు సైతము వర్ణనల విషయమున గొంత స్వాతంత్ర్యము 
వహించిన వారే అయినను అటనట వయూల భావములను సైతము 
సంగ్రహించినారు. పై వర్షావర్ణన ఘట్టమున నున్న - 
“ఏష ఫుల్లాడ్డున శ్రైలః కేతకి రధీవాసీతః 
నగీవ ఇవ శాంతారర్జారాభీ రభీవీచ్చతే ప 
రామా 4-28-9 


అను మూలమును మల్లికార్జున భట్టు ఇట్లసువదించినాడు. 


'' ౨కసీత్తారున కొంచన విసర భరత 
మైన యిగ్గిరి వరధారాభిష్తో 
మగుచు నొప్పుడుందారి శాంతారి యగుచు 
(భీతి నభిషివ్రుండైన సుగీవు భంగ . 

ఈ ఘట్టమున స్వతంత్రముగా కవి వర్ణించిన యీ పద్యము 
భావమునను, భాషాపటీమసు, శైలిని, వైదుష్యమునను ఆంధ్ర సాహిత్యము 
ననే అపురూపమైనది. 

“ యమున ధంగము కృష్ణ భూమదల మజ్దాళ్షన్మముప్యంబు నీ - 
ల మహీధన్లి ఖీలాచలావలి తమాల ద్రూజుమిందీవర - 
త్కుముద శేణీ విక ద్విహంగము తమస్తోమ (ద్రవోర్భ(వభా 
సముదాయం బగుచుండి లోక మల ఘుశ్యామా[ఖ్రముల్‌ పర్వినల్‌ | 


30 రామాయణోపన్యాస మంజరి 


ఇంతటితో ఈ [ప్రసంగమును వదలి వాల్మీకమున లేక యీ గ్రంథ 
కర్తలు క్రొత్తగా కూర్చిన కథాంశములను కాండముల వారిగా పరిశీ లింతము, 


బాల కాండమున సహల్యా వృత్తాంతమున నిం[దుడు గౌతముని 
తపస్సు చెజిచుటకు - 

“కుక్కుటం బయి పోయి కుటజంబు సేరి కొక్కొరో యని 
కూయి...... గా ముని లేచి స్నానాద్యసుష్ట్థానమున కేగె ననియు నా 
యవకాశము నుపయోగింఘుకొని యింద్రుడు గౌతమ పేషమున నహల్యను 
దేరి ననియు రంగనాథ రామాయణములో కల్పింపబడినది. దీనికి ఆకరము 
కానరాలేదు. జన కృతి మూలము కావచ్చును. భాస్కర రామాయణమున 
దీనిని గ్రహింప లేదు. కాని తరువాత నాం సాహిత్యము లోనికిమా త్ర 
మెక్కినది, 


ఈ ఘట్టముననే గౌతము డహల్యను శిలగా పడియుండు మని 
శపించె ననియు రామపాదరజము సోకగా నామె శాప విముక్తయై నిజ 
రూపము సందె ననియు- 

"(ీరాను పాధ రాజీవ పరాగ 
దూరీకృతాఘు నందోవాడ్డై యవుడు 
వెలయ యంతట కిలావేషంబు మాని 
తిరికించి తన తొంటి ధీహంబు వూని 

అని రంగనాథ రావూాయణములో నున్నది. కాని భాస్కర 
రామాయణ ములో 

“కన రాముని దర్థనమున 
ముని శాన బిముక్రయగుచు ముజ్జగముల కె 

శ్రి నహర్వు కాన బండయిను 

నున వమ న్ఫురితచంద్రకళ చందమునన్‌ '. 

అనిమా[త్రమే కలదు. 


రామాయణోపన్యాస మంజరి 31 
అహల్య పాషాణరూపము సందుటయు రామపాదరజః స్పర్శమున 
శాప విముక్తి సందుటయు వాల్మీకమున వాచ్యముగా లేదు. 
“వాయు భీక్షా నిరావోరా తవ్వంలీ భన్మ శాయినీ! 
ఆద్బశ్వా నర్వ భూతానా మా ఊది _న్మీ న్మి వత్స్కని!! ' 
1-48-30 
అని మాత్రమే శపించిన ట్లున్నది. కాని శాప ముక్తిని చెప్పునప్పుడు - 
'తస్మాతీధ్రేన దుర్వృత్తే లోభమో హవివ్యైతా! 
మతృకాశే ముదాయుక్తా స్వం వవుర్జారయివ్యని! " 
1-48-32 
అను గౌతమ వాక్యమున “స్వం వపుర్జారయిష్యసి” అను 
భాగమును మహేశ్వర తీర్చులు - “మచ్చాపపరి ప్రాప్త పాషాణావస్థాం విహాయ 
నిజ శరీరం ప్రొపష్ప నీతి భావః ' అని వివరించి యందులకు సొధకముగా 
_సొతత స్తన రామస్య పాద సృర్భాన్మవోత్మనః 
ఆభూత్సుతూపా వనితా సమాక్రాంతా మహోళిలా!! ” 
అను పద్మపురాణ శ్లోకము సుదాహరించినారు. 
అధ్యాత్మ రామాయణము నందు అహల్యను గౌతముడు - 
“దుష్టే త్వం తిష్ట దుర్చుద్దే శిలామ య్యాశ్రమే మమ” 
అను శపించి - 
“రామో ధాళరథి [కీమా నాగమిప్పతి సానుదా 
యదా త్వదాశయశిలాం పాదాభ్యా మ్యాక్షమి ప్రతి 
తదైవ దూతపాపా త్వం రామం నంవూద్దా భ్రక్తీతః 
వర్తకము నమన్ముతృ స్తుత్వా శాపాద్ది మోక సీ|| 
అని శాప మోక్షణము ననుగ్రహించినట్లు స్పష్టముగా నున్నది. 
రామాయణ చంపువును బెక్కు సంస్కృతనాటకములను దీనిని ఇట్టే 
|గబాంచినవి. రంగ నాథ కవి వీని నెల్ల నాకళించి యుండును, 


32 రామాయణోపన్యాస మంజరి 


అయోధ్యాకాండమున నొక చిన్న మార్పుమాత్రమే రంగనాథ 
రామాయణములో కలదు. “అయోధ్యా పట్టణములోని మహోత్సవ 
సంఠంభమును జూచి శ్రీరాముని దాది నడిగి రామ పట్టాభిషేక వృ 
త్రాంతమును తెలిసికొనిన మంథర 
"పనివడి, రాముయ భార్వందు నందు 
భన కాలు విజీబిన తవు సాధీంవ 
నిద నామయజీ యని యిచ్చ జోంలీంచి 
యది వచ్చి) కైకతో నంతయుడెప్పు ' 


కైక మందిరము జొచ్చి కైకకు దుర్చోధ చేసినది అని మంథర 
కోపమునకు కారణము కల్పింపబడినది. మూలమున - 
“సా దహ్వమూనా కోవీన మంథరా పావదర్శినీ 
శయోనా మేత్త కైకేయీ మిదం వచన ముబిబీల్‌॥| | 
2-7-13 
అని మాత్రమే కలదు. అధ్యాత్మరావాయణములో గూడ 
“కుబ్బా౭_కారణ వైరిణీ” అని మాత్రమే కలదు. ఈ కారణ కల్పనము 
జాన పదసాహిత్యములోని దేవో? ఈ కారణ కల్పనవయఎ తమిళ 
మహాకవియగు కంబని రామాయణములో గూడ 
“కాంచి మంథర తగు కొరణం భూపొంబి 
తత్తజు మందు చిత్తంబు తోడ 
(దజగంబులకు ననద్ధుశ వీడ యొనరించు 
రడ ఉతోంొల్టీ రొమవ్రునివరినం 
గౌర్భుతమ్రోవృత్కణ బాధతాంగయా 
తతముందరిచింపెచుకనలుతోడ 
(శీ పూతల పట్టు శ్రీ రాములు రెడ్డి గారి కంబరామాయణాను వాదము) 
కైక కడ కేగి దుర్చోధ చేసినదని చోటు చేసికొనుట పై యూహను 
బలపటిచుచున్న ది, 


రామాయణోపన్యాస మంజరి 33 


“శ్రాల్డీ కౌసల్యా తనయు చేతం దనకు నైన చరణ తాడన భంగంబు 
వైర కారణంబుగా గొని” అని భాస్కర రామాయణములో కారణ కల్పనము 
పూర్వ వయుద్రణమున నున్నది. కాని అకాడమీ వారి [పతిలో నిది 
తొలగింపబడినది. 


అరణ్య కాండమున “ఖర దూషణాది పధాసంతరము జనస్థానము 
నుండి హతశేషుడగు నకంపనుడను రాక్షసుడు లంకకు పోయి యా 
వృత్తాంతమును రావణునకు దెలుపు సందర్భమున సీతాసౌందర్యమును 
వర్జించి సీతను అపహరించి తెచ్చినవో నామె విరహము నోర్వలేక రాముడు 
సశించ నని బోధించెను. అంతట సీతాపహరణమున కుద్యుక్తుడై రావణుడు 
సాయము కొజకు మారీమనికడకు బోయి తన సంకల్పమును తెలుపగా 
నాతడది నీతి గా దనియు మీదు మిక్కిలి యపాయకర మనియు బోధింపగా 
రావణుడు తన ప్రయత్నమును మాని మరలి వచ్చె” నని మూలములో 
నున్నది. ఆ వెనువెంటనే శూర్చణఖయు లంకకు బోయి రావణునితో జసస్థాన 
వృత్తాంతమును దెలిపి సీతా సౌందర్యమును వర్ణించి యతనిని సీతా 
పహరణమునకు బురికొల్పగా మరల నతడు మారీచుని కడ కేగును. 


ఇట్లు సీతా సౌందర్య వర్ణనమును మారీచుని యుప దేశమును 
మూలమున పునరుక్షము లైనవి. శూర్చణఖ దుర్చోధ యొక్కటియే ప్రస్తుత 
కథాగతికి వాలియున్నది కావునను ఆంధ్ర రామాయణముల రెంటను 
అకంపనుని వృత్తాంతము విడువబడినది. 


అరణ్యకాండమున అవాల్మీకీయములగు సంశములు రెండున్నవి. 
ఒకటి జృంభ కుమారుని కథ; రెండవది లక్ష్మణుడు ఆశ్రమములో సీళ్రస్తు 
వదలి పోవునపుడు ఆమె చుట్టును “ఏడు గీఅలు గీచి వానిని దాటి పోవలదని 
ఆమెతో చెప్పిపోవుట. జృంభకుమారుని కథ శూర్పణఖ పంచవటిలోని 
రాముని యాగ్రమము నొద్దకు పమ్బుటకు కారణమును సమకూర్చుచున్నది. 
అది యెట్లో తెలిసికొందము. 


ఒకనాడు లక్ష్మణుడు ఫలాదులను తెచ్చుటకు ఆశ్రమము నుండీ 
సమీపమున నున్న యొక కొండకు పోయెను. అంతలో ఆకాశము నుండి 


34 రామాయణోపన్యాస మంజరి 


యొక ఖడ్గము మెజయునచు వచ్చి యల్లంత దూరములో పడుటను జూచి 
యాతడు కుతూహలముతో నవటికి బోయి ఆ ఖడ్గమును చేతికి దీసికొని 
దాని పదను చూచుటకు ప్రక్కనే యున్న యొకవెదురు పొదను తెగ వ్రేయగా 
ప్రాదతో బాటు దానిలో నుండి తపము చేయుచున్న యొక తాపసి 
దేహమును తునుకలై కూలెను. దానిని జూచి లక్ష్మణుడు పాపభితుడై 
పణకుచు పోయి యా వృత్తాంతము నన్నకు విన్నవించెను. ఇరువురును 
చింతించుచుండగా కొందజు మును లచటికి వచ్చి దీవించి 
" అఖిలేశ వినుము నీ యను జాన్ముడివ్బు- 
డఖిల లోక [దోపొయైన రావణుని 
చెలేయలే కొడుకు జ్ఞంభుని నేయ 
తులువను నిర్రించె బోషంబు లేదు". 
అని తెలిపీవా రడుగగా జృంభుడు శూర్చణఖయను రాక్షసికొడు 
కనియు, తన తండ్రిని రావణుడు చంపె నని తల్లి వలన తెలిసికొని పగతీర్చు 
కొనుటకు సూర్యుని గూర్చి తపస్సు చేయుచుండగా సూర్యు డాతని కీ 
ఖడ్గమును బంపె ననియు, జృంభుడు గర్వమున దానిని గ్రహింపక పోగా 
అది యిట్లు లక్ష్మణుని చేతికి జిక్కె ననియు తెలిపిపోయిరి. 


తరువాత నెప్పటి యట్లు మధ్యాహ్న భోజనము తీసికొని 
కుమారునియొద్దకు వచ్చిన శూర్పణఖ కుమారుని యాదశను జూచి 
శోకముచే మూర్చిల్లి లేచి యుచటి మునులే తన కుమారుని చంపి రని 
కోపముతో నాసమీపమున సున్న మునులను [మింగబోగా వారు ముని 
వేషమున నున్న యొక యువకుడు జృంభుని చంపి పంచపటి లోని 
పర్ణశాలకు బోయె నని చెప్పిరి, అంతట శోక క్రోధ పరవశయై యా యువకుని 
జంపుటకు పర్ణశాలకు బోయి అచట శ్రీ రాముని జూచి గతమును మజుచి 
కామ పరవశ యయ్యెను. ఇదీ జృంభుని కథ, 


ఈ కథ రంగనాథ రామాయణములో విపులముగను భాస్కర 
రామాయణము పూర్వముద్రణములో సంగ్రహముగను నున్నది, 


రామాయణోపన్యాస మంజరి 35 


అకాడమీభాస్కరరామాయణ ముద్రణమున దొలగింప బడినది. ఇప్పుడు 
మనకు లభ్యమగు వాల్మీకములో నీ కథ లేదు. అధ్యాత్మ రామాయణమున 
లేదు. 
“తథాలి_2_ నీనస్త రామస్య కథా సంస్తోచేతసః 
తం దేశం రాక్షసీ కాచి దాజాగాము యద్బుచ్చయా!| " 
3-17-5 

అని శూర్పణఖ యలవోకగా వచ్చి రాముని జూచె సని మాత్రమే 
యున్నది. 
అధ్యాత్మములో - 

“వికదా గౌతమీలీరే వంచవట్యా శృమీవతః 
పద్ద నజాంకుశాంకాని వదాని దొగలీవతేః| 
దృష్టా కామ పరీతాత్మా పొాదసొందర్భమోహితా! 
పళ్వంతీ సా శనై రాయా ధాఘవన్య నివేశశమ్‌॥ " 

జనస్థాన నివాసినియు స్వేచ్ళాచారిణియు నగు శూర్పణఖ 
యొకనాడు పంచవటీ సమీపమున నున్న గౌతమీతీరమున మహాపురుష 
లక్షణ లక్షితములగు శ్రీ రాముని పాద చిహ్నములను గాంచి వాని 
సౌందర్యమునకు వలచి వాని వెంటనే మెల్లగా రామాశ్రమమునకుబోయె 
సని శూర్చణఖ పంచవటికి వచ్చుటకు కారణము మితముగా హితముగా 
మూలరామాయణమున కొక వివరణముగా వర్ణింపబడినది. 

ఈ జృంభునికథలో పుత్ర మరణమున శోక క్రోధ వివశయ్టై వచ్చిన 
శూర్పణఖ యెంత రాక్షసియై నను శ్రీరాముని చూడగనే మనసులోని 
సెగపాగలను ఆర్చివైచి కామ పీడిత యయ్యె ననుట విడ్డూరముగాందోపక 
పోదు, 


ఈ కథ మహా రాష్ట్ర ప్రసిద్దమైన యానంద రామాయణమున 
సున్నదట. ఉండుగాక. దానిని జూచి రంగనాథ రామాయణ కవి [గ్రహాంచె 
ననుట కన్న జానపద గాథనే సంగ్రహించె ననుట యుచితముగా దోమను. 


36 రామాయణోపన్యాస మంజరి 
ఇక నేడు గీజిల కథను పరిశీలింతము. పర్ణశాలలో సీజ్రాదేవి 
నొంటిగా విడిచి రాముని యొద్దకు బోవు నపుడు లక్ష్మణుడు - 
'' పర్గళాలకుం దొట్టు బరు లేడు ధ్రానీ 
వర్ధంచి యీబిడుల్‌ వజీందాశుకమ్మ/ 
ఎవ్వరే నీ బరు లోట దాంట్‌ వచ్చు 
నవ్వీరవరు తల లివియు నాక్ల్షణమె '. 
అని చెప్పిపోయె సని రంగనాథరామాయణ కల్పనము. ఇది భాస్కర 
రామాయణములో లేదు. తెలుగు నాట బాలురు తమ యాటలలో నిట్లు 
గీతలు గీయుదు రనియు ఆ దేశీయాచారమును కవి యిట్లు నిబంధించె 
ననియు కొందజు విమర్శకు లందురు. కాని యిది అంతకు ముందీ 
సంస్కృత నాటకములకును నెక్కిన దని ఈ క్రింది మహానాటక శ్లోకము 
వలన దెలియుసు. 
“చిరా దృష్టే రామే శ్రవణ కటుఖి ర్లైథిలనుతా - 
వచోఖై కోదండాటనిజనిత రేఖాంతల/తామ్‌! 
విధా య్లైనాం రామున్ఫురిత పద పద్మాంకతథువం 
తదద్వానం వళ్ళన్‌ కళమవీ చ సౌమిత్రి రగదుల్‌॥ ", 
(ముహానాటకము ౩ అంకము) 
వింటికోపుతో గీచిన కేఖలనడుమ సీత నుంచి లక్ష్మణుడు పోయెనని 
యౌ యుద్దారము తెలుపుచున్నది. 
కిష్కింధాకాండము - సుందరకాండములలో ఈ రెండు 
రామాయణములలో నవాల్మీకములగు కథాంశములు లేవు, 
యుద్ధకాండము తెజువగనే రంగనాథ రామాయణములో సేతు 
నిర్మాణ ఘట్టమున ముచ్చట తార్చు నుడత వృత్తాంతము కానవచ్చును 
పరిశీలింతము.,. 


వానరులు సేతు నిర్మాణమున మూడవ నాటి పనికి నారంభించిరి. 
శ్రీరామచంద్రు డా సంరంభమును సంతోషముతోజూచు చుండెను, 


రామాయణోపన్యాస మంజరి 37 
ఆ సమయమున నొక యుడుత - 
“గొజ్బున నీతువ్రు గొన సాగనలయు 
నిద్దలయురవందోడేను గాపింతు ' 
అని తలంచి - 
''అచ్చువు భ్టోతోనట వారి మునిది 
వచ్చి తా నిసుకలోవడియబొరలాడి 
తీడయక జానుదెంచి తనమేని యిసుక 
వడీ గట్రుపై రాల్బీ వనధైలోమునిగ 
39 NED BA EW MoM HED 
వాలోన భీక్టీతో వచ్చి విధులు ' చుండెనట. 
శీరామచంద్రుడు దానిని జూచి దాని భక్తికి మెచ్చి లక్ష్మణుసకుజూపి 
ప్రశంసించి సుగ్రీవునివే దానిని తన యొద్దకుదెప్పించుకొని కేలగొని కలిత 
దక్షిణకరాగ్రమున దువ్వుటయు, నల యుడుతకు వెన్క మూడు రేఖ 
లమరె నట; ఇప్పుడును ఉడుత వీపుపై మూడు రేఖలను ముచ్చటగా జూడ 
పచ్చును. జన శ్రుతి నుండి సంగ్రహించిన యీ చిన్న కథ యాంధ్రదేశమునకు 
' ఉడుతకు ఉడుత భక్తి అను సామెతలో నమృతత్వము నందుకొన్నది. 


ఈ కాండములో రంగనాథ రామాయణములో దాదాపు పదునైదు 
పజకు చేర్చులున్నవి. వానిలో కొన్ని భాస్కర రామాయణములో లేవు. వానిలో 
ముఖ్యములగు వానిని పరిశీలింతము. 


శ్రీరామచంద్రుడు వానర సైన్యముతోగూడ సముద్రమును దాటి 
వచ్చి సువేలవున విడిసియుండగా నావార్తను తెలిసి రావణుడు 
మంత్రులతో కార్యాలోవనమును చేయునపుడు రావణుని మాతామహు 
డును వృద్ధమంత్రియు నగు మాల్యవంతు డాతనికి హితవు బోధించినట్లును 
దాని నాతడు తీరస్కరించి నట్లును మాత్రమే మూలమునందు కలదు. 
కాని అంతకు ముందే మాల్యపంతుని (ఏరణచే రావణుని తల్గియగు కైకసి 
రాపణునొద్దకు వచ్చి యాతనికి రాముడు విష్ణువునవతార మనియు 


38 రామాయణోపన్యాస మంజరి 


వానరులు దేవాంశసంభూతు లని, బ్రహ్మవరములో నున్న కొజిత కారణ 
ముగా వా రట్లు జన్మించి రనియు, వారిచే చేటు తప్పదు. కావున రామునకు 
సీత నప్పగించి శరణు చొచ్చు మనియు బోధించిసట్లును, దానికి రావణుడు 
తా నీ విషయమును ముందే సనత్కుమారుని వలన తెలిసి కొంటి ననియు, 
ఎమైనను తానొక మానవునకు మొక్క ననియు యుద్దములో విజయమునో 
వీరమరణమునో వరింతు ననియు చెప్పి యామె హిత బోధను తిరస్కరించి 
నట్లును రంగనాథ రామాయణములో ఎక్కువగా చేర్చబడినది. 


ఎందో యిట్లు చెప్పగా రావణుడు తిరస్కరించుట వాల్మీకము 
నకు ప్రసిద్దమే. దీనిని అధికముగా చేర్చుటవలన రావణుని కుటుంబములో 
గూడ పలువురకు రామునితత్త కము తెలియుననియు, రావణుడు తెలిసిన 
మూర్భుడనియు మజీ యొక సారి స్పష్టము చేయుట తప్ప (ప్రత్యేక 
(ప్రయోజనము కనుపింపదు. 


రామలక్ష్మణులు నాగపాశబద్దులై యుండగా నారదుడపటికి వచ్చి, 
రాముని నుతించి, యాతని దివ్యత్వమును గుర్తుచేసి గరుడుని స్మరించి 
నచో నతడు వచ్చి నాగ పాశ విముక్తి గావించు నని చెప్పగా శ్రీరాముడు 
అట్లు చేసి పాశ విముక్తి నొందె నని యుభయ రామాయణములయందును 
కల్పింపబడినది. 


మూలమున నీ వృత్తాంతము లేదు. గరుడుడు తనకు దానే వచ్చి 
నాగ పొశములను విడిపించినట్లున్నది. అధ్యాత్మరామాయణమున కుంభ 
కర్ణ వధాసంతరము నారదుడు వచ్చి రాముని స్తుతించినట్లు కలదు. కాని 
దానికి (పత్యేక ప్రయోజనము లేదు. లాహోరు[పతిలో ఇరవదియారవ 
సర్గమున నీ వృత్తాంత మున్నట్లు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలిపి 
యున్నారు. 

తరువాత ముఖ్యముగా పేర్కొన దగినది సులోచనా వృత్తాంతము, 
సాహసోపితమగు నీ పరమపతివ్రతవరిత్రమును హృదయము ద్రవించు 


రామాయణోపన్యాస మంజరి 39 


నట్లుగా రంగనాథ రామాయణ కవి సుద్గీర్టముగ పర్ణించియున్నాడు. ఆ కథా 
సంగహమిది - 
సులోచన యింద జిత్తుభార్య, ఆది శేషుని కూతురు, 
పరమపతి[వత. ఆమె మగని వీరమరణమును విని - 
'నాకీంక నుండుట న్యాయంబు గాదు 
[పాకటందుగ బోదు వొణేవముకడకు ', 


అని సహగమనము చేయ నిశ్చయించి మామయగు రావణు నొద్ద 
కేగి తన నిశ్చయమును దెలిపి తన భర్తశరీరముసు దెప్పించి యి మ్మని 
ప్రార్థింపగా నతడు శత్రుసేనా మధ్యమున నున్న నీ పతి కళేబరమును 
దెప్పంచుటకు నాకు శక్యము గాదని పలికెను. అంతట నామె యాతని 
యనుమతి సంది స్వయముగా రణరంగమునకు పోయి రాముని ప్రార్థించి 
తన భర్తకళలేబరము నిప్పించుకొని వచ్చి దానితో సహగమనము గావించి దివ్య 
విమానమున భర్తతో గూడ పుణ్యలోకమున కేగెను. 


ఈ కథలో కవి తన కాలము నాటికి సార్వత్రికము గాకున్నను అచట 
సచట నాచరణలో సుండినదియు, పరమ పతివ్రతా ధర్మముగా త్యాగోదాత్త 
మగు పుణ్యాచారముగా చెల్లుబడి యగు చుండినదియును నగు సహగమనా 
చారమును, ఆ సాధ్వి బంధుసమ్మతి నంది కృతస్నానయై యలంకరించు 
కొనుట యాదిగా పతి శరీరముతోబాటు భస్మమగు నంత వజకును గల 
కార్యకలాపమును ముత్తెదువలకు చేటల వాయనము లిచ్చుటతోగూడ 
పొల్లు వోనీకుండ వర్ణించినాడు. 


వాల్మీకమున లేని యీ కథ ' ఊర్మిళాదేవినిద్ర “లక్ష్మణ దేవర 
నవ్వు” వంటి జానపద గేయముగా (ప్రచారమున నుండగా కవి గ్రహించినాడో 
లేక సమకాలికాచారమునకు అక్షర రూపమును కల్పించినాడో? భాస్కర 
రామాయణములో ఈ వృత్తాంతము లేదు. 


కాలనేమి కథ మణీ యొక చేర్పు. ఉభయ రామాయణములలోను 
సున్నది. ఇది యధ్యాత్మ రామాయణము నుండి గ్రహింపబడిసనది. అందు 


40 రామాయణోపన్యాస మంజరి 


యుద్ధకాండము నాజవ - యేడవ సర్లములలో నీ కథ కలదు. సంగ్రహముగా 
దానిని తెలిసికొందము. 


రావణుడు (ప్రయోగించిన శక్తి వ లక్ష్మణుడు మూర్చ నొందెను. 
ఆతని (బ్రదికించుటకు దివ్యౌషధులను తెచ్చుటకు రామాజ్ఞచ హనుమం 
తుడు ప్రయాణమై పోయెను. ఆ యోషధులు సూర్యోదయములోపల 
సుపయోగింప వలసినది. ఈ సంగతి చారుల వలన తెలిసికొన్న రావణుడు 
ఆ రాత్రియే మారీమని కొడుకగు కాలనేమి యొద్దకుబోయి హనుమంతుని 
కార్యమునకు విఘ్నము చేయ వలసినదిగా ఆజ్ఞాపించెను. లేనిచో చంపుదు 
ననెను. అంతట కాలనేమి మాయాబలమున హనుమంతుని కంటె ముందు 
పోయి ఆతని త్రోవలో నొక సరస్సు నొద్ద ఆశమమును కల్పించుకొని ముని 
వేషమున తపస్సు చయుచున్నట్లుండెను. 

హనుమంతున కా త్రోవను బోవుట కిది రెండవ సారి. పూర్వము 
కనుపడని యాశ్రమము అప్పుడు కసుపడగా చూచి హనుమంతుడు త్రోవ 
తప్పితి నేమో యిచటి మునీంద్రు నడిగి తెలిసికొందు నని క్రిందికి దిగి 
అతనిని సమీపించి నమస్కరించి తన కార్యమును తెలిపెను. ఆ కపటముని 
ధ్యానము నటించి లక్ష్మణుడు మూర్చ తేరి సుఖముగా నున్నాడనియు తన 
కమండ లూదకముచే దప్పి దీర్చికొని యాతిథ్యము నంది విశ్రమించి 
పొమ్మనియు చెప్పెను. హనుమంతుడు కమండలుపు నీటితో తన దప్పి 
తీఅదనియు జలాశయ మున్న జూపుడనియు గోరగా నొక శిష్యుని బంపీ 
కొలనును జూపించెను. 


హనుమంతుడా కొలనిలో దిగిన వెంటనే ఒక మొసలి యాతని 
బట్టి మ్రింగజొచ్చెను. అతడు దానిని జంపి వెలువడగా నది ధాన్యమాలిని 
యసు గంధర్వకాంతయై తన శాపకారణమును మోక్షమును తెలిపి కాలనేమి 
కపటమును వెల్లడించిపోయెను. 


హనుమంతుడు తిరిగి యాగ్రమమునకు వచ్చి కాలనేమి నొక 
పిడికిటీ పోటుతో జంపి ప్రయాణము సాగించి దివ్యౌషధులను సకాలమున 
కొని పచ్చి లక్ష్మణుని |బ్రదికించెను. 


రామాయణోపన్యాస మంజరి 41 
“విన్భజ్ఞ మునివేషం స కాలనేమి ర్భ్యవోసురః 
యుయుదే వాయువు శ్రేణ నానామాయా విధానతః। ' 
అను అధ్యాత్మరామాయణ మూలము నాధారము చేసికొని 
రంగనాథ రామాయణములో ఈ యుద్ధము సుద్గీర్టముగ వర్ణింపబడినది. 
భాస్కర రామాయణము లోను ఈ కథ దాదాపు వందపద్యములలో వర్ణింప 
బడినది. ధాన్యమాలినిశాపవృత్తాంతమే సలువది పద్యములదాక బ్రాకినది. 
దీనిచే రావణుని వారదృష్టియు నీతి చాతుర్యమును దెలియును. 
కాని యీ కథ నింత దీర్ణవరుగా సాగించుటలో ఈ రచయితలో 
సంయమనము లోపించె నే మో యనిపించును. 
తరువాతి కథలో నీ యిరువురు కపులును చేర్చిన ముఖ్యాంశము 
రావణుడు విజయార్థియై శుక్రు డుపదేశించిన మార్గముస పాతాళహోమము 
చేయుటయు విభీషణోద్భోధితుడగు రాముని యాజ్జవే వానరులు దానిని 
ధ్వంసము చేయుటయు ననునది. దీనికిని అధ్యాత్మరామాయణమే 
మూలము. అందు పదవ 'సర్గమున (యుద్దకాండము) ఈ కథ కలదు. 
కథాసంగహ మిది :- 
ఇంద్రజిత్తు సైతము రణరంగమునగూలిన తరువాత దిక్కుదోపక 
దుఃఖార్తుడై రావణుడు గురువగు శుక్రాచార్యునికడ కేగి తన దుర్రశను తెలిపి 
విజయోపాయమును (పసాదింపు మని ప్రార్థింపగా శుక్రుడు - 
“ హోమం కురు[వయత్తేన రవాసీ త్వం ధశానన। 
యది బిఘ్లా న చేద్దోము న్లర్హ మోమానలోట్టితాః! 
మవోన్‌ రథళ్ల) వావోళ్ళు చాపతూణీల సాయకాః! 
నంభ్రవివ్యతి తై రృుత్తున్త్యుజో యో భిపితాలి. _ వర్రైః 
గృవోణ మంత్రాన్‌ మద్ధత్తాన్‌ గళ్ళ హోమం వకు ద్రాతమ!” 
అని యాదేశించును. 


42 రామాయణోపన్యాస మంజరీ 

అంతట రావణుడు పురమునకు కాపు వెట్టి వలసిన సంభారము 
లను జేర్చికొని రహస్యముగా అంతఃపురములో నిర్మించి కొన్న గుహలో 
హోమము చేయ నారంభించును. గుహ నుండి పైకి లేచిన హోమ భూమ 
మును గమనించి దానిని రామునకు జూపి “విభీషణుడు రావణుడు 
అభిచార హోమము చేయుచున్నా డనియు, అది సంపూర్ణమైనచో అతనిని 
జయించుట సాధ్యము కాదనియు, కావున వెంటనే హోమ విఘ్నమును 
చేయుటకు వానరులను పంపు “మనియు” జెప్పెను. 

అంతట హనుమంతుడును అంగదుడు నాదిగా వాసర యోధులు 
పలువురు లంకలో (ప్రవేశించి యంతఃపురము సొచ్చి గుహలో దూరి 
యజ్ఞోపకరణములను ధ్వంసము చేయసాగిరి; కాని రావణుడు చలింప 
లేదు. దానిని జూచి యంగదుడు అంతఃపురము (ప్రవేశించి మండోదరిని 
రావణు నెదుటికి నీడ్చికొని తెచ్చి యవమానింపగా నామె యేడ్చుచు - 

“నిరజ్జోలి_సీ వై రేవం కేళపాశే విక్ట పృతే 
భార్యా తవైవ, తం జాహోషి? న రజ్ఞాసే? 
హన్యతే వశ్ళతోయ స్మ భొర్మొ ద వెళ్ళ శతుభైః 
మర్తవ్యం తేన త శైవ జీవితా నృరణం వరమ్‌॥ " 

సిగ్గులేని వాడి వైతివి నీ భార్య యితరుల చేత నిట్లు కేశపాశము 
పట్టి యీడ్వబడు చున్నది. హోమము చేయుఘన్నా వేల? సిగ్గు లేదా? 
ఎవ్వని భార్య గర్వితులైన శత్రువుల చేత అతడు మామమండగనే బాధింప 
బడుచున్నదో, అతడు అచటనే ప్రాణమును విడువవలెను. జీవించుట కంటె 
మరణమే మేలు. అని యాక్రోశించెను. దానిని విని రావణుడు క్రోధమూర్తియై 
ఛతసున్న యాహుతీని పాజవైచి ఖడ్గము గొని అంగదుని పై తలపడెను. ఇట్లు 
వచ్చిన పని దీజిగా వానరు లందజును వెను దిరిగి రాముని కడ కేగిరి 
రాపణుడును - 


రామాయణోపన్యాస మంజరి 43 
“ డైవాధీన మదం భదే! జీవితం కీం న దృశ్యతే? 
తృటి శోకం విశాలాక్షీ జ్ఞాన మూలంబ్బు నిబ్చితమ్‌!! " 
కల్యాణీ, ఈ జీవిత మంతయు దైవాధీనము, అది కన్చింమట లేదా? ఓ 
విశాలాక్షీ నిశ్చితమైన జ్ఞానమును ఊతగా గొని, దుఃఖమును విడువుము. 
అని దేవేరిని ఓదార్చి - 
“ఇదానీ మేవ గామి హత్యా రామం సరిక్షణమ। 
ఆగమిప్ట్రామి నోచే న్మాం దారయిప్పుతి సాయకైః 
(కీ రామో వజాకల్లై శ తతోగచ్చామి తత్పదమ్‌। 
ఇప్పుడే పోవుదును, లక్ష్మణునితో బాటు రావణుని వధించి వత్తును. 
అట్లు చేయనేని, ఆ శ్రీరాముడు వజముతో సమాన సారములను 
బాణములతో నన్ను చీల్చివీయగలడు కావున వెంటనే యటకు పోవు 


చున్నాను. అని తన నిశ్చయమును దెలిపి మరల యుద్దమునకు సన్నద్దుడై 
న 0 
పోయెను, 


ఈ కథ యించుమించు యథాతథముగా రెండు రామాయణము 
లలోను గ్రహింపబడినది. 
''వనభూమిన్‌ మనువంశ రాజు తీలకున్‌ వంచించి యజ్ఞానక్షిశ్‌ 
గొని యే తెంచుట యంత శౌర్భ మని నీకుం దెల్బ్రు చందంబునన్‌ 
నను నీ దైత్యులు సూచుచుండ ననూన న్ఫూర్డితో (బట్టే తె - 
చ్చెను నీ యొద్రమ నీ వనాటుయ భుజాసేమావ లేవంబునన్‌ 
భాస్కర రామాయణమున మండోదరి విలాపములోని యీ 
పద్యములో కర్మ సిద్దాంతము తొంగి చూచుచున్నది. 


ఇంకొక్క విషయము తుదిగా పేర్కొన వలసిన మార్చును చేర్చును 
నుభయ రామాయణములలో రావణవధఘట్టమున కానవచ్చును. 
రామబాణచ్చిన్నము అగు రావణుని శిరములు మరల మరల మొలుచు 


44 రామాయణోపన్యాస మంజరి 


చుండగా చింతాకులు డైయున్న రాముని జూచి సారథి గానున్న మాతలి 
రావణుని జంపుటకై బ్రహాస్తమును (ప్రయోగింపు మని గుర్తు చేయగా 
రాముడట్లు చేసి రావణుని వధించె నని వాల్మీకమున గలదు. 

'' అథ నంస్మారయామాన రాఘవం మాతలి స్తదా! - 

ఆజొన న్నివ కీం వీరత్వ యేన మనువర్తసే! - 
విన్ఫబొస్తై వధాయ త్వ మసం పైతా మహం (వల్లో! 
వినాశకాలు కీతోయ స్ఫురై స్పోలి _దృ వర్తతే! ' 
(ఆయు..222స, §*1,2) 

అటు పిమ్మట, మాతలి యప్పుడు రామునకు జ్ఞాపక పబిచెను. 
(బ్రహ్మాస్తము నెజుగని వాని వలె, ఓ వీరుడా! నీ వేల యనువర్తింతువు 
(అస్తమునకు (ప్రత్యస్తము మాత్రమే వేయుచు కాలము పుచ్చెదువు). (ప్రభో! 
అతనిని సంహరించుటకై బ్రహ్మాస్తము ప్రయోగించుము. ముసుపు దేవతలు 
చెప్పిన ఆ వినాశకాలము ఇప్పుడు దాపురమైనది.) కాని యీ రామాయణ 
ములలో “చింతాకులుడగు రాముని జూచి విభీషణుడు” [బహ్మవరముచే 
నీతని నాభిస్థానముస సమృత మున్నది. అది పోవు దాక నీతడు చావడు. 
తలలును చేతులును ఎన్నిమాజులు తెగవ్రేసినను మరల మొలుచుచునే 
యుండును. కావున ఆగ్నేయాస్తముసు ప్రయోగించి ఆ యమృతము 
నింకింపుము. తరువాత నూట తొమ్మిది మాటులు నకు నంత వటికు 
శిరోబాహువులు మొలుచుచునే యుండును. నూటపదవసారి తెగినచో 
మణీ మొలవవు”. అని మర్మమును తెలుపగా రాము డట్లుచేసె “ననియు 
తరువాత నొంటి తలతోను రెండు చేతుల తోను పోరునపుడు మాతలి 
బోధనచే రాముడు బహ్మాస్తమును ప్రయోగించి రావణుని జంపె ననియు 
తెలుపబడినది. ఈ విశేషాంశము అధ్యాత్మ రావాయణము నుండి 
గ్రహంపబడిసది. 

“ఇత చింతావరే రామే సమీవళ్ణో విభీషణః, 

డవాచ రాఘవం వాక్యం [బహ్మదత్తనరో వ్యూసా, 
విబ్చిన్లా బాహవోలి వ్యస్ప విళ్చిన్నాని శిరాంసీ చ, 


రామాయణోపన్యాస మంజరి 45 
ఉత్పత్స్యంతి వున శీఘ్ర మిత్యాహ భీగవా నటిని 
నాభిదేశేల_మృతం తస్య వుండలాకారసంస్థీతమ్‌, 

త చ్రోష యాన లాస్త్రేణ తస్య మృత్యు న్తతోభీవేల్‌. 
(ఆధ్యాత్మ - aw - 115.) 

ఇటుల రాముడు చింతాపరుడై యుండగ సమీపమున నున్న 
విభీషణుడు రామునితో ఈ మాటలు పలికెను. ఇతడు బ్రహ్మయొసగిన 
వరముల పొందినవాడు. ఇతని బాహువులను గాని, శిరస్సును గాని 
ఫేదించినను మరల వెంటనే మొలషుసు. అని బ్రహ్మదేవుడు చెప్పినాడు. 
అతని నాభిదేశమున కుండలాకారమున నున్నయమృతము కలదు. 
అగ్నేయాస్త్రమువే దానిని శోషింపజేయుము. అంతట అతనికి మృత్యువు 
సంభవించును. విభీషణుని హెచ్చరిక ననుసరించి రాముడట్లే చేయగా 
రాపణుడు తుదికి ఒక తలతో రెండు భుజములతో నిలిచెను. పిమ్మట మా 
తలిబోధము ననుసరించి [బ్రహ్మాస్తమును ప్రయోగించి శ్రీ రామచంద్రుడు 
రొపణునీ సంహరించెను. ఈ యధ్యాత్మ రామాయణ కథను ఉభయ 
రామాయణములును యథాతథముగా [గ్రహించినవి, 


ఇట్లు ప్రధానములగు కథాంశములను వాల్మీకములో లేనివానిని, 
వాల్మీకమునకు విరుద్దములు కాని వానిని పెక్కింటిని చేర్చుకొనియు 
వర్గనములలో, సంభాషణములలో స్వాతంత్ర్యము నవలంబించియు ఈ 
రావరాయుణ కర్తలు తవం[గంథవఎలకు వరౌళికతను సాధించి 
కృతార్జులైనారు. 

మణీ యొక్క విషయమును మనవి చేయుదును. వాల్మీకీ 
రామాయణములో అరణిలోని యగ్నివలె నిగూఢమైయున్న రాముని 
భగవత్తత్త్వము ఈ రామాయణములలో అడుగడుగునను ప్రకటీకృతమైనది. 
అందువలసను నివి పల్లి పల్లెను రామాయణములను నెల్పకొల్పుక్‌ను 
నాంధ్రజాతి యభిమానమును జూజగొన్నవి. 


రః ఆదధికావ్యావిర్భావము 
పోలూరి హనువుజ్ఞానకీ రావుశ ర్మ 


(పజల జీవితము ఒకమహాసము[దమువంటిది. అప్పుడప్పుడు 
ధర్మాధర్మపక్షములు [ప్రబలి ఒక మహాపురుషుని జీవితమును కవ్వమునుగా 
చేసి ఆ సముద్రమును మధించును. అప్పుడు కాలకూటమువలె మొదట 
జనవినాశరూపమైన సంగ్రామము సంభవించును. పీదప అమృతము 
కుంభమువలె ఆ మహాపురుషుని చరిత్ర నవలంబించి మహాకావ్యము 
ఉదయించును. శ్రేతాద్వాపర సంధిలో భార్గవరాముడు క్షతియవంశము 
లను నిర్మూలించెను. రావణుని నాయకత్వమున రాక్షసులు (ప్రబలి 
ప్రజలజీవిత మును కల్లోలితము గావింపజొచ్చిరి. శ్రీరాముడు ధర్మరక్షణము 
గావింప బూని అధర్మమును పతిఘటించెను. ఆ ప్రతిఘటనము రామ 
రావణ 'సంగ్రావుముగా పరిణమించెను. ఆ పరిణావమవశముననే 
విజయోళ్సవపములతో వియోగవిలాపములతో శ్రీరాముని యొక్క జీవితము 
కూడ రూపొందెను. అదియే వాల్మీకి వాక్కులలో అమృత ప్రవాహమువలె = 
మహాకావ్యముగా ఆవిర్భవించినది. 


ఈ కావ్యావిర్భావమునకు సీతారాములవరిత్రతో వాల్మీకీజీవిత 
ముతో అవినాభావ సంబంధమున్నది, ఈ మాట అన్నంతనే సేటి విద్యావంతు 
లకు అనేకులకు పెక్కు సందేహములు కలుగును. రామాయణ కథ నిజ 
ముగా చరిత్రయేసనా? వాల్మీకి ఆ కథను కల్పించి యుండవచ్చును కదా! 
ఇట్టి సందేహములను గూర్చి చక్కగా ఆలోచించి వివేకానందు డొసంగిన 
సమాధానములను మాత్రము మనము ఈ సందర్భమున (గ్రహించిన 
చాలును, మన కట్టి చరిిత్రయే లేదని నీవు చెప్పుదు వని నాకు తెలియును. 
నీవలె ఆలోచించు వారికది కన్చింపదు. విద్వాంసులకును అది కన్పింపదు. 
పాశ్చాత్య దేశములలో అత్యంతవేగము బర్యటించి వారి వేషభాషలతో తిరిగి 
వచ్చి, మనకేమున్నది? మనము అనాగరకులము అని నొక్కి వక్కాణి౦ంచు 
వారును అట్లే తలంతురు, నిజమే, యితరదేశముల కున్న చరిత్రవంటిది 


రామాయణోపన్యాస మంజరి 47 


మనకు లేకపోవచ్చును. మనము బియ్యమును వండికొని తినుచున్నాము. 
ఆంగ్లేయులు అట్టి యన్నమును తినుటలేదు. కావున వారందరును 
పస్తులతో నశించుచున్నా రని చెప్పగలవా? తమదేశమున నేది లభించు 
ఘన్నదో యేదివారికి తగియుండునో అట్టియాహారముతో వారు చక్కగానే 
జీవించుచున్నారు. అట్లే మనకు ఎట్టి చరిత్ర యుండవలయునో అట్టి 
పరిత్రయే యున్నది. నీవు కనులు మూసికొని, అయ్యో! మనకు చరిత్ర 
లేదే అని అంగలార్పుచున్నంతమా క్రమున ఉన్న చరిత్ర నశించిపోదు. మనకు 
మహోజ్జ్వలమైన చరిత్ర యున్నదని, దాని బలముననే యీజాతి యింకను 
(బతికియున్న దనియు కనులు కలవా రందజును గాంచుచునే 
యున్నారు......(17-34పి.281 ,పార్ట్‌ 5 వర్క్స్‌), 


ఆర్యులు ఎక్కడనుండియో వచ్చి ద్రావిడులసు తటీమి ఈ 
దేశమును ఆక్రమించుట రామాయణమునకు సారాంశమను వారిని 
గూర్చియు వివేకానందు డిట్లనెను. ఆర్యులెక్కడినుండియో ఆకస్మికముగా 
వచ్చి ఈ దేశము పైబడీ యిచ్చటి యాదిమవాసుల భూములను ఆక్రమించి, 
వారిని నిర్మూలించి యిచ్చట స్థిరపడిరని య్రెరోపా పండితులు చెప్పున 
దంతయు బుద్దీహీన ప్రసంగము, మూర్ధవాదము. మన భారతీయపండితు 
లును ఆ (పసంగములకు తథాస్తని పలుకుచుండుట ఆశ్చర్యకరము, 
మజీయు భయంకరములైన యీ యసత్యము లన్నిటిని మన బాలురకు 
బోధించుచున్నారు. ఇది నిజముగా అత్యంత దుస్టితి....... 


పరదేశమునుండి ఆర్యులు హిందూదేశముసకు వచ్చిరని పేదమున 
సేసూక్తమునందు మీరు చూచితిరి? అనాగరకులైన యాదిమవాసులను 
వారు సంహరించిరని మీరు దేని వలన చెప్పుచున్నారు? ఇట్టి యనర్ధక 
(పసంగముల వలన మీ కేమి లాభము? రామాయణమును గూర్చి పెద్దకథ 
నల్లుట యెందులకు? మీ రామాయణ పఠనము వ్యర్థము. 


చెప్పుము. రావాయణమున సేమిగలదు? అనాగరకులైన 
యాదిమవాసులను జయించి యార్యులు దక్షిణా పథము నా|క్రమించుట 


48 రామాయణోపన్యాస మంజరి 


యేనా? రామచంద్రుడు నాగరకుడైన యార్యరాజనుట నిజమే. కాని 
యతడెపరితో పోరాడినది. లంకాధిపతి యగు రావణునితో గదా! ఒక్కసారి 
. రామాయణము చదువుము; రామునికన్న రావణుడే నాగరుకుడని 
తెలిసికొందువు. అయోధ్యలో కన్న లంకయందే గొప్పనాగరికత కలదు. 
మజీ యీ వానరులు ఇతరదాక్షిణాత్యులు ఎప్పుడు జయింపబడిరి. 
వారందరు రామచంద్రుని మిత్రులు సహాయులేకదా! ఏ వాలియొక్క 
ఏగుహునియొక్క రాజ్యములను రావుచంద్రుడు తన రాజ్యమున 
కలుపుకొనెనో తెలుపుడు. 
(ఎల్‌.ఎస్‌.15-21,పి.436, ఎల్‌.ఎస్‌. 7-24,పి, 437, వాల్యూం. ర్‌ 
పర్క్‌ 3) 

ఈనాడు మనకు అభూతకల్పనలుగా మన ప్రాచీన గ్రంథములలో 
కన్పించు సంఘటనలన్నియు యథార్థములే అని ఆయన ఎంత దృఢముగా 
ఉద్ధాటింమమన్నాండో గమనింపుడు. “'ప్రాచీనకాలమున యుద్ధములలోని 
యస్తముల శక్తులన్నియు మంత్రాత్మకములు, మనశాస్త్రములయందెళ్లిడల 
నివి యంగీకరింపబడి యున్నవి. ఆ శాస్త్రములన్నియు భావనామాత్రము 
లసుట మూఢత్వమే”, 


“మీకు జీవితమున మార్గదర్శకముగా నొక విషయమును 
చెప్పెదను. సమ్మకుండుటకు తగిన హేతువులు కన్పించుపరకును భారత 
దేశమునుండి వచ్చు విషయములన్నియు సశ్యములని, నమ్ముటకుదగిన 
హేతువులు లభించువరకును ఐరోపాఖండమునుండి వచ్చునట్టి వన్నియు 
అసత్యము లని గ్రహింపుడు”. 

(ఎల్‌.ఎస్‌ 1-418-23, పి.89, పార్ట్‌ 6, వర్క్స్‌) 


కావున వాల్మీకిమహర్షి రామాయణమున చెప్పిన దంతయు చరిత్ర 
యనియే భావింపవలసి యున్నది. ఈ దృష్టితో పరిశీలించినపుడు 
కౌసల్యవలన రాముడెట్లుదయించెనో అట్లే వాల్మీకినుండి అనివార్యమైన 
సంఘటనమువలన రామాయణ ము దయించెనని స్పష్టమగును. పట్టాభి 


రామాయణోపన్యాస మంజరి 49 


షేక మైన కొంతకాలమునకు రాముడు జనాపవాదమునకు వెరచి సీతను 
పరిత్యజించుట సుప్రసిద్దము. లక్ష్మణుడు సీతను వాల్మీకియాశ్రమ 
ప్రాంతమున వదలి పెట్టి వెళ్లెను. మునిబాలకులు వచ్చి ఎవరో ఒక స్త్రీ 
విలపించుచున్న దని మహర్డికి చెప్పిరి. ఆయన తపోలబ్దమైన దృష్టితో ఆమె 
సీత్ర యని గుర్తించి వెంటనే ఆమె యొద్దకు పోయి, “తపోలబ్దియైసదృష్టితో 
నీవు పాపరహిత వని తెలిసికొన్నాను. నీవు ఇచ్చట ఎట్టిసంకోవము లేకుండ 
విశ్వాసముతో నుండుము. నీవు ఇప్పుడు నారక్షణములో సున్నావు' . 
శ్లో ''అపాపాం వేడ్మి సీతే త్వాం తపోరన చక్రుష్తా/ 
వసల్జా భవ వైదేహి సాం[వతం మయివర్తసే . 
(ఉత్తర- సర్గ 49.§:10) 
ఈమాటలవలన సీతాదేవియొక్క యోగక్షేవంవుల భార 
మంతయు తనపై నున్నట్లు ఆయన స్పష్టమొనరించెను. వాల్మీకికి 
సీశ్రారాముల జీవితవిశేషములు క్రొత్తవికావు. సీతారాములు మొదట 
సనవాసమునకు బయలుదేరి వచ్చినపుడు చిత్రకూటము చెంత వారికి 
స్వాగత మొసగిన వాడు వాల్మీకియే. 
శ్లో అభగమ్యాశమం సర్వే వాల్మీకి మభివాదయనో 
శ్లో తాన్‌ మహర (వముదతః పూజయామాస ధర్మవిత్‌! 
ఆస్వతా మితి చోవాచ స్వాగతం తం నివేద్య చ 
(అయోధ్య - స్వర 56, శ*16,17) 
వారు అచ్చట ఆశ్రమము నిర్మింపకొని ఆయన చెంత కొంతకాల 
ముండీరి. భరతుడు వచ్చుట, రాముడు రాజ్యము నిరాకరించి అతనికి 
పాదుకల నొసంగుట మొదలగు సన్నివేశముల నన్నిటిని ఆయన చూచుచుసే 
యుండును. తరువాత జరిగిన రావణసంహారాది వృత్తాంతములను కూడ 
ఆయన వినుచునే యుండెను. కావున సీతారాములు పరమధార్మికులైన 
యుత్తమదంపతు లనుటలో ఆయనకు ఎట్టి సంశయమును లేదు. 
అదియును గాక లక్ష్మణుడు సీతతో చెప్పినట్లుగా వాల్మీకి దశరథునకు 
[పయమిశత్రుడు. 


50 రామాయణోపన్యాస మంజరి 
శ్లో రాజ్జోభశరథస్రైవ వీతుర్జే ముని పుంగవః! 
సఖా వరమకోవ్యిపో వాల్ళీకి స్ఫుమవహోయశాః 
(ఉత్తర సర్గ-47,§:16-17) 
ప్రజారంజనము రాజునకు ముఖ్యధర్మము. ప్రజలు సీత యొక్క 
శీలమును శంకించుచున్నారు. ఆమెను అంతః పురమునందే ఉంచినచో 
వారు “రాజునకే అక్కరలేని ధర్మము మనకేల” అని విశ్ళృంఖలవృత్తి 
నొందుదురు. అందువలన రాముడు సీతను పరిత్యజింపవలసిపచ్చెను. కాని 
ఆమెయందు ఎట్టిదోషము లేదని రామునకు తెలియును. అందుపలన 
ఆయన ఆమెను వాల్మీకి యాశ్రమము చెంత వదలిపెట్టి రమ్మని లక్ష్మణునకు 
ఆజ్ఞాపించెను, వాల్మీకి దశరథునకు మి(త్రుండు. తన తండ్రివలనే వాల్మీకి 
మహర్థియు సీతను ఆదరించి ఆమెకు ఆశ్రయమిమ్చునని రాముండు 
ఆసించెను. మిత్రునికుటుంబము ఆపదయందున్నప్పుడు ఆదుకొని 
రక్షించుట ఎవనికైనను కర్తవ్యమే. సీతను చూచినంతనే మహర్థియు 
దైవికముగా ఆమెను రక్షించవలసిన బాధ్యత తనకు ఏర్పడిన దని గ్రహించి 
ఆమెకు ఆశ్రయము నొసంగెను. ఇది సామాన్య మైన బాధ్యత కాదు. భర్తకు 
దూరమై పుట్టినింటికి, జేరిన పుత్రికను చూచునప్పుడు తండ్రికి కలుగు 
అవేదన వంటి పరితాపమే ఆయనకు ఆరంభమైనది. 


ఆమెను మరల శ్రీరామునొద్దకు నెట్లు చేర్చుటకు వీలగునా అను 
చింత ఆయనకు [ఏబలముయ్యెను. వారి వియోగమునకు కారణమైన 
జసాపవాదమును ఎట్లు తొలగించుటకు వీలగునో ఆయనకు తోచుటలేదు. 
ఇది యిట్లుండగా కుశలవులు జన్మించిరి. సమస్య ఇంకా జటిలమయ్యెను. 
ఇప్పుడు సీతాదేవి విషయము మూత్రపు కాక ఆయన కుశలవుల 
భవిష్యత్తునుగూర్చి కూడా ఆలోచింపవలసి వచ్చెను. ఆమె శీలమునే 
శంకించుచున్నజనులు ఆశ్రవుమునందు అజ్ఞాతవయగా జన్మించిన 
యామెబిడ్డలను రాముని పుత్రులసుగా రాజ్యార్హులనుగా అంగీకరింతురా 
అన్నది పెద్ద సమస్య. ఇంతలో వారికి ఉపనయనము చేయదగిన వయస్సు 
వచ్చెను. గర్భవాసములోని తొమ్మిది నెలలతో కూడ లెక్కించి పదునొకండవ 


రామాయణోపన్యాస మంజరి 51 


యేట క్షతియబాలురకు ఉపసయనము కావింపవలె. అందులకు క్షతియు 
లకు (గ్రీష్మబుతువు గ్రేష్టము, కావున కుశలపులకు జన్మాదిగా పదియవ 
సంవత్సరమున జ్యేష్టూసమున మహర్థియే ఉపనయనము కావించెను. 

అయోధ్యలో రాజభవనములో మహోత్సవములో జరుగవలసిన 
యుపనయనము నిరాడంబరముగ ఆశ్రమములో జరుగు మన్నప్పుడు 
సీశ్రాదేవి ఎంత దుఃఖించి యుండునో ఊహింపవలసినదే. ఆమెదుఃఖమును 
చూచి చుట్టును ఉన్న తాపసపత్నులు మునులును ఎంతో కల(తచెంది 
యుందురు. సహజముగా దయామయుడైన వాల్మీకి మహర్థియు ఎంతో 
పరితపించి యుండును. “ఇట్లు కాలము జరిగినను రాముడీవిషయమును 
పట్టించుకొనలేదు కదా! ఇట్లు భార్యను పుత్రులను ఉపేక్షించియూరకుండుట 
ధర్మరక్షకుడైన ప్రభువునకు తగునా? ఈ రాజ్యమున ధార్మికులైన పెద్దలే 
లేరా? వసిష్టాది మహర్చులలో ఒక్కరైనను సీత ఏమెనదని రాముని 
అడుగలేకున్నారా? ఒకరు అడుగుట యేమి? రాముని ధార్మికత్వ మేమై 
నది?” . ఇట్టి ప్రశ్నలతో వాల్మీకి పరితపించుచుండగా ఒకనాడు నారదమహర్థి 
ఆయన యొద్దకు వచ్చెను. అప్పుడు సంక్షుభితమైన యంత రంగముతో 
వాల్మీకి నారదుని ఇట్లు ప్రశ్నించెను. “ఇప్పుడీలోకమున గుణవంతుడెపడు? 
వీర్యపంతుడెవడు? ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్య పరిపాలకుడు దృఢవ్రతు 
డైన వాడెవడు? ఎవడు గొప్పచరిత కలవాడు? ఎవడు సర్వభూత 
హితుడు?”, 


రామాయణకావ్యము ఈ (ప్రశ్నలతో ఆరంభ మగుటయే విచిత్రము, 
వాల్మీకి మహర్షి ఆత్మ, జగత్తు, ఈశ్వరుడు మొదలగువానియొక్క 
తత్త్వమునుగూర్చి [పశ్నింపక, ఇప్పుడు ఈ లోకమున గుణవంతుడెవడు? 
అని ప్రశ్నించుట గమనింపదగియున్నది. పతిప్రతయ్యెన భార్యను బిడ్డలను 
ఉపక్షించుమున్న రాముడు పరమధార్మికుడేనా అను ఆవేశము ఈ ప్రశ్నకు 
మూలముగా కన్పించుచున్నది. నారదుండు వాల్మీకియొక్క సంశయమును 
పూర్తిగా నిరాకరించుచు రామునికన్న గుణవంతుడు ధార్మికుడు మట 


52 రామాయణోపన్యాస మంజరి 


యొకడు తేని దృఢముగా చెప్పి రాముని చరిత్రలోని ముఖ్యాంశము లను 
సంగ్రహముగా తెలిపి వెడలిపోయెను. 


వాల్మీకికి రాముని విషయము క్రొత్తకాదు. కాని, నారదమహర్షి 
చెప్పిన తరువాత, భార్యాపుత్రుల విషయమున రాముడు కూడా ఏమియు 
చేయలేని దయనీయస్టితిలో ఉన్నాడు. అంతమాత్రమున ఆతని ధార్మికళ్వ 
మును శంకింప నక్కరలేదు అని వాల్మీకికి నిశ్చృయమేర్చడినది. అయినను 
సీత్రయొక్క కుశలవులయొక్క భవిష్యత్తును గూర్చిన సమస్యకు ఆయనకు 
ఏమియు సమాధానము లభింపలేదు. వారిని గూర్చి ఆలోచించుచునే 
భరద్వాజుడను శిష్యునితో మాధ్యాహ్నికస్నానమునకై ఆయన తమసా 
సదీతీరముసకు పోయెను. అచ్చటిజలమును చూచి ఆయన ఇట్లనెను. 
“భరద్వాజా, నిర్మలమైన యీ తీర్ణమును చూడుము. (ప్రసన్నమైన 
జలముతో మంచివాని మనస్సు వలె రమణీయముగ నున్నది”, 

ళో ఆక్తుమ మిదం తీర్థం భరద్వాజా నిశామయ/ 

రమణీయం [పనన్మాంబు నన్మనుష్టమనోయభా. 
(జూల, సర్గ, 2. శ్లోర్‌) 

అకర్షము మనగా బురదలేనిది. ప్రత్యక్షముగా కన్పించుచున్న 
జలమును ఆయన కంటికి కన్పించుటకే వీలుకాని మంచివాని మనస్సుతో 
పోల్చుచున్నాడు. సీతాదేవిని గూర్చి శంకించుచున్న మసుష్యులయొక్క 
మనస్సులు బురదనీటిపలెనున్నవి. ఈ జలమువలె ప్రసన్నమైన మనస్సు 
కలవారు అరుదుగదా అనుభావము ఇందు స్ఫురించుచున్నది. 


ఆ సమయమునతే బోయవాడొకడు జంటగానున్న (కొంచములలో 
మగపక్షిని సంహరించెను, [క్రింద బడిన భర్తను చూచి ఆడుపక్షి విలపింప 
జొచ్చెను. ఆ దృశ్యమును మాచుచు ఆపక్షి యొక్క శోకారవమును వినుచున్న 
వాల్మీకి యొక్క హృదయము కారుణ్యముతో ద్రవించెను. ఆ హింసకు 
కారకుడైన బోయవాడు కన్పించినంతనే కరుణాత్మకమైన యాచిత్తవృత్తి 
కోపముగా పరిణమించెను. కోపవేగమున ఆయన వానిని ఇట్లు తిట్టెను. 


రామాయణోపన్యాస మంజరి 53 
శ్లో మానిషాద (వతిష్ణాం తృమగమ శాశ్వతీ నమా! 
యృత్కొంచ మిథునా దేకమవధీః కామమోపొతయ్‌! 
(జూల. సర2 శ్లో2ర్సు 
శ్లోకరూపమున ఈ వాక్యము వెలువడినంతనే “నే నేమి యిట్లు 
పలికితిని అని వాల్మీకికే వింతగా తోచెను. ఆయన దానిని గూర్చి ఆలోచించి 
శిష్యునితో ఇట్లనెను. పాదములు కలిగి ప్రతిపాదమునందును అక్షరముల 
సంఖ్యసమానమై తంత్రీలయ సమన్వితమై శోకార్తుడ నైన నానుండి వెలువడిన 
యిది శ్లోకమే యగును; వేజుకాదు.'' 
శ్లో పాధబద్దోలి_ క్లరనమస్తం్యతీలయ నమన్వితః 
శొర్తస్త (వవ్చుత్తోమే శ్లోకోభీవతు నాన్యథా! 
(బాల, సర్గ2 శ్లో 18) 
వేదములలో ఛందస్సులు ప్రసిద్దములే. వానికి “ఛందస్సులు”. 
అనుపిరు కూడ కలదు. అందువలన నిత్యము వేదమును పఠించుచు 
శిష్యులచే పఠింంపంజేయుచున్న వాల్మీకిఫందోబద్దమైనవాక్యము క్రొత్త 
విషయము కాదు. కాని వేదములకు భిన్నముగా లౌకికవిషయము నందు 
ఒక వ్యక్తినుండి శ్లోకము వెలువడుట కొత్త విషయమే. కావుననే భరద్వాజు 
సకు తరువాత ఆ[శమవాసులకు అందరుకును ఈ శ్లోకావిర్భావము విస్మయ 
మునే కలిగించెను. 


ఆశ్రమమునకు తిరిగివచ్చిన తరువాత కూడ వాల్మీకి ఆవ్ఫ 
త్తాంతమును గూర్చియే ఆలోచించుచుండెను. అప్పుడు లోకపితామహుడైన 
బ్రహ్మదేవుడు సాక్షాత్కరించెను. వాల్మీకి ఆయనకు లర్థ ,పాద్యముల నొసంగి 
అర్చించెను. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ఎదుటకూర్చుండి యుండగా వాల్మీకి 
ఆయనతో (ప్రసంగింపక క్రొంచముల వృత్తాంతమునే స్మరించుచు తాను 
పలికిన శ్లోకమునే తలంపజొచ్చెను. అది గమనించి బ్రహ్మదేవుడు నవ్వుచు 
ఇట్లనెను. “నీవు రచించినది శ్లోకమే. ఇందు ఆలోచించవలసినది ఏమియు 
లేదు. నాసంకల్పమువలననే నీయందు ఇట్లు సరస్వతి ఆవిర్భవించినది. 


ర్‌డ్త రామాయణోపన్యాస మంజరి 


ధర్మాత్ముడు భగవంతుడు నైన రాముని చరిత్రను సమగ్రముగా కావ్యముగ 
రచింపుము. నీకు ఇప్పటికి తెలియని దంతయు స్మ ప్రష్టముగ గోచరము 
కాగలదు. కావ్యమున నీపచన మేదియును అన్నతము కాదు”. 


ఇట్లు వాల్మీకి చతుర్ముఖుడు వెడలిపోయిన తరువాత వాల్మీకీ 
నారదుడు చెప్పిన దానిని అనుసరించి శ్రీరాముని చరిత్రను స్మరించుచు 
తననుండి ఆవిర్భవించిన శ్లోకము వంటి శ్లోకములతో దానిని కావ్యమును 
రచింపపలెనని నిశ్చయించుకొనెను. పమ్మట ఆయన శుచియై ప్రాచీనాగ్రము 
లైన దర్భలయందు కూర్చుండి ప్రాంజలీయై బ్రహ్మ(పసాదరూపమైన 
బుద్ధ్యతిశయము సాధనముగా సీతారాముల చరిత్రమును గూర్చి 
ఆలోచింప మొదలిడెను. అట్టియోగస్టితియందు ఆయనకు వారి చరిత్ర 
అంతయు కరతలామలక మయ్యెను. దాని నంతను ఆయన ఏడు కాండము 
లుగ అయిదు వందల సర్గములతో ఇరువది నాలుగువేల శ్లోకముల 
[గ్రంథమును రచించెను. 


ఈ సందర్భమున వతుర్థసర్గారంభమున నొక శ్లోకము కలదు. 
“రాజ్యమును పొందిన రాముని యొక్క చరిత్రను సమగ్రముగా రమణీయ 
ములైన మ మహార్హయుక్తముగ భగవంతుడైన మహర్షి 
రచించెను”, 

శ్లో పొవ్తరాజ్బున్న రామనృ వాల్మీకి ర్ధగవా వృష 

చకార చరితం క్రత్స్హం విచ్శితవద మృరవల్‌! 
(బాలి-వ్లత శ్లో 1) 
దీనిని బట్టి రావణసంహారానంతరము రొముడయోధ్యా రాజ్యమును 
పాలించుచుండగా వాల్మీకి ఈ కావ్యమును రచించె ననుట స్పష్టము. తన్ను 
గూర్చి వాల్మీకియే భగవంతుడు బుషి అని చెప్పుకొనునా అని సందేహింప 
నక్కర లేదు. ఆయన తన్ను కూడా కావ్యములోని పాత్రలలో ఒకనినిగా 
భావించుచు, ఆ పాత్రను గూర్చి కవియైన వాడు ఎట్లు చెప్పవలయునో 
అట్లే చెప్పెను. “రాజ్యమును పొందిన రాముని యొక్క (ప్రాప్తరాజ్యస్య) 


రామాయణోపన్యాస మంజరి ర్‌5్‌ 


అను పదమున విశేష మొకటి ధ్వనించుచున్నది. శ్రీరాముడు వనవాస 
మొనర్చి రాక్షసుల సంహరించి తిరిగి రాజ్యమును పొందుట. ఒక యెత్తు. 

ప్రజలలో మహారాణిని గూర్చి అపవాదము |పబలిసపుడు ఆమెను 
దూరమొనర్చుకొని (ప్రజారంజకుడై రాజ్యమును పాలించుచు దానిని 
నిలుపుకొనుట మజీయొకయెత్తు. మొదటిదానికన్న రెండవ సందర్భమే 
చాలగడ్జెనది. వనవాసమునుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముని కొకు 
భరతుడు రాజ్యమును సిద్ధముగాసే ఉంచెను. జనాపవాదము ప్రబలిసప్పుడు 
రాముడు దుర్చలుడైనవో పతివ్రత ప్రాణాధిక ప్రియురాలును అయిన 
భార్యను వదులుకొనజాలక రాజ్యముసే వదలి యుండును. కాని అది 
క్షత్రియునకు ధర్మముకాదు. తనకుటుంబక్షేమమునకు ప్రజారంజనముసకు 
విరోధము సంభవించనచో క్షత్రియుడు కుటుంబక్షేవుమును వీడి 
(ప్రజారంజనము కొటికే పాటుపడవలయును. ధర్మయుద్దమున ప్రాణము 
లను త్యజించుట ఎట్టిదో ఇదియునట్టిదే. ఈ విషయమును శ్రీరాముడు 
దండకారణ్యమున బుషులను రక్షించుటకై ప్రతిజ్ఞ వేసినప్పుడు సీతతోనే 
స్పష్టముగ చెప్పెను . “ప్రాణములనైన, లక్ష్మణునితోంబాటు నిన్నైనను 
వీడుదును గాని, ఇచ్చిన మాటను, అందును బ్రాహ్మణ సమక్షమున 
గావించిన ప్రతిజ్ఞను విడువజాలను . 

శ్లో అవ్మవాం జీవితం జవ్యోం త్వాం వా నీతేస రిక్ష్యృణామ్‌/ 

న తు (వతిజ్ఞాం సం[కుత్త (బ్రాహ్మణేభ్యో విశేషతః 
(అరణ్య-సర.10, ్లో-19) 

కావున రాముడు ప్రాణముకన్నను ప్రియురాలైన సీతను దూర 
మొసర్చుకొని అమితదుఃఖముతో అల్లాడుచుండియు ప్రజారంజనమును 
సాధించి రాజ్యపాలనరూపమైైన ధర్మమును వదలకుండ పొందియే 
యుండెను, అట్టి పరమధార్మికుడైన రాముని యొక్క చరిత్రమును వాల్మీకి 
మహర్థి కాప్యముసుగా రచించినాడను విషయము ఇందు ధ్వనించుచున్నది. 


కావ్యమును రచించుట ఒక యెత్తు. దానిని లోకమున (ప్రకటింమట 
మజీయొక యెత్తు, నేను కావ్యమును వ్రాసితిని. మీరు వినుడు. అని 


56 రామాయణోపన్యాస మంజరి 


పదివుంది యొద్దకు పోయి తన కావ్యమును తానే వినిపించుట 
మహర్థియొక్క అంతస్తునకు తగినపని కాదు. కావుననే ఆయన కావ్యమును 
పూర్తిచేసినంతనే “దీని నెవరు లోకమున [ప్రవార మొనర్పగలరు?”. అని 
చింతింపజొచ్చెను. ఆసమయమున కుశలవులు పచ్చి ఆయనపాదములకు 
(పణమిల్లిరి. వారు అప్పటికే వేదములందు పరినిస్టితులై యుండిరి. వారు 
మధుర మైన కంఠస్వరమును కూడ కలిగియుండిరి. అందువలన వారే 
తసకావ్యప్రచారమునకు సమర్థులని నిశ్చయించి మహర్థి వెంటనే వారికి ఆ 
కావ్యమును వాచోవిధేయ పుగునట్లు నేర్చెను. 


ఈ సందర్భమున మహర్ది కావ్యమునకు రెండు విశేషణములను 
ఉపయోగించెను. అది సీతాదేవియొక్క మహనీయమైన చరిత్ర యని, 
పౌలస్త్యవధమనియు ఆయన పేర్కొనెను. 

శ్లో కావ్యం రామాయణం కృతం నీతాయాళ్ళురతం మహాల్‌! 

పొరిస్త్యవద మిత్తేచ చకార చరిత దతః! 
(బాల. సర్గ, క, శ్లో 7) 
శ్రీగోవిందరాజస్వామి దీని నిట్లు వ్యాఖ్యానించెను. “ఇందు 
రామచరిత్రము అప్రధానముగా సీతాచరిత్రము (ప్రధానముగా ప్రతిపాదింప 
బడుచున్నది అనుసభిప్రాయముతో మహర్షి “కృత్స్నం సీతాయాశ్చరితమ్‌” 
అని చెప్పెను. కావున రామాయణ మంతయు సీతా చరిత్రపరమే”. 


(ఇదం చ రామచరిత(పతీపాదనం ల్‌ ప్రాధాన్యేన తు 
సీశ్రాచరిత మేన ws ఇత్యాహ కృత్స ఇం సీతాయాశ్చరిత్ర మితి. కృ 
త్వం రామాయణం సీతావరితపరమ్‌!) 


దీనిని బట్టి వాల్మీకి మహర్షి సీతాదేవి యొక్క చరిత్రమును 
(ప్రధానముగా (పతిపాదించుచు దానికి బహిరంగమైన యాకారమును 
రామునిచరిత్రతో రూపొందించెనని స్పష్టమగుచున్నది. రాముని చరిత్రము 
వాచ్యముగ సీతాదేవి చరిత్రము వ్యంగ్యముగ నున్నవన్నమాట. (ప్రజలు ఈ 
కావ్యమును విని సీతాదేవి ఎట్టి కష్టములు పొందినదో, అట్టి కష్టముల 


రామాయణోపన్యాస మంజరి ర్‌7 

యందును శీలమును ఎట్లు నిలుపుకొన్నదో సకలదేవతా సమక్షమున 
అగ్నీపరీక్ష నొందిన తరువాతనే శ్రీరాముడు ఆమెను ఎట్లు స్వీకరించెనో 
పక్కగా గ్రహించి పశ్చాత్తాపము నొందవలయుననియే ఆయన యాకాంక్ష 
శ్రీరాముడు ఈ కావ్యమును వినవలసినదని సభ్యులను కోరుచు చెప్పిన 
మాటలు కూడా గమనింపదగియున్నవి. "'పార్టివలక్షణాన్వితులైన యీ 
ముని బాలకులు కుశీలవులు. వీరు మహాతపస్వులు. ఈ కావ్యము నాకు 
శ్రేయస్కరమని వీరు చెప్పుచున్నారు. మహానుభావమైన యీ చరితమును 
మీరును గ్రహింపుడు' . 
శ్లో ఇమోమునీ ప్య్రావల్షణాన్వితౌ మళీలవొ చావీ మవోతపన్వీనో 

మమావీ తద్భూ తీకళం (వచక్షతే మవోమభ్రానం చరితం నిబోధత! 

రాముడు ఈ కావ్యమును తన చరిత్రనుగా తలంచుట లేదు. నా 
చరిత్రము అని కూడ ఆయన చెప్పలేదు. తనవరిత్ర మైనచో అది మహాను 
భావమైన దని ఎట్లు చెప్పును? ధీరోదాత్తుడైనరాముడు ఆత్మ(పశంస 
కావించుకొనునా? ఆయన దృష్టియందును ఇది ప్రధానముగా సీతాదేవి 
చరిత్రముగనే యున్నది. ఆ మహాపతి[వతయొక్క చరిత్ర ఎట్టిదో గ్రహింపు 
డనియే రాముడును కోరినాడు. 


ఈ కావ్యమును రాముడు సభలో తమ్ములతో, మంత్రులతో, 
సభ్యులతో కూడి పెక్కుదినములు వినెను. తుదకు కథాసందర్భము 
ననుసరించి, సీతాదేవి కుశలవులను కనెను అనుఘట్టమును కుశలవులే 
గాన మొనర్చిరి. వెంటనే రామునకు మరల నొక సమస్య ఏర్పడెను. సీతాదేవి 
వాల్మీకియాశ్రమమున ఉన్నదని, ఆమెకు కుశలవులు జన్మించిరని ప్రజల 
కెల్లరకును తెలీసెను. కావ్యము ననుసరించి ఆమె పతివ్రత. కావున ఆమె 
పుత్రులు రాజ్యమునకు వారసులు. ఇది సంశయాస్పదముగ నుంచదగిన 
యంశము కాదు. రాజ్యధర్మదృష్టితో ఇది వెంటసే నిశ్చయింప వలసిన 
విషయము. సీతాదేవి పతివ్రతగా మహారాణిగా అంగీకరింపబడి నప్పుడే యీ 
విషయము పరిష్కరింపంబడును. కావ్యమును వినుచున్న (ప్రజలు ఈ 


58 రామాయణోపన్యాస మంజరి 
విషయమున తమ యభిప్రాయమును నిర్దిష్టముగా ప్రకటించినట్లు లేదు. 
అనగా సీత సంవత్సరకాలము రావణుని యింట పరిశుద్దముగా నున్నది 
అను విషయమున వారికి సందేహములు పూర్తిగా పోలేదన్నమాట. దీనిని 
గమనింమచున్న రాముడు (ప్రజలకు విశ్వాసమును గలీగించుటకై సీత 
వారిసమక్షమున శపథమును గావింపక తప్పదని నిశ్చయించుకొని 
దూతలను పిలిచి, “సీత కల్మషరహిత శుద్ద చరిత్రయు అయినచో 
మహర్టియొక్క అనుమతీతో ఇచ్చటికి వచ్చి తన శుద్ధిని ప్రకటించును గాక 
వాల్మీకి యొక్క అభిప్రాయమును సీతయొక్క భావమును మీరు గ్రహించి 
వెంటనే వచ్చి నాకు చెప్పుడు. సభామధ్యమున రేపు ఉదయము జనకాత్మజ 
సపథము చేయును గాక!” అని వాల్మీకి యొద్దకు పంపెను, ఆయన 
అందులకు అంగీకరించెను. 

మరునాడు శపథమునకై మహాసభ ఏర్పాటు చేయబడెను. వాల్మీకి 
సీష్తత్రో కూడ సభకు వచ్చిన రాముని జూచి, నీవు లోకాపవాదమునకు వెజిచి 
పవిత్రురాలైన యీమెను, పరిత్యజించితివి. నా యాగ్రమసమీపమున వదలి 
పెట్టబడుటచే ఈమె నాచే ఆదరింపబడినది. ఈ కుశలవులు నీ కుమారులు. 
నేను సత్యమును చెప్పుచున్నాను. నేను (పచేతసునకు పదియవ 
కుమారుడను. అన్ఫతమును ఎప్పుడును స్మరించి యెజుగను. వేలకొలది 
సంవళ్సరములు తపస్సు చేసితిని. ఈ సీతయందు దోషమే యున్నచో నేను 
ఆ తపఃఫలమును పొందకుందునుగాక! ఈమె పరిశుద్దురాలనియే సేస్తు 
అదరించితిని. అయినను లోకాపవాద భీతుడవైన నీకొర క్రీమీ మరల 
శపథము చేయగలదు! అని పలికెను. ఈ మాటలను వినుచున్న ప్రజలనుండి 
ఏ యభిప్రాయమును వ్యక్తము కాలేదు. “సీతాదేవి పవిత్రురాలు. ఆమె 
శపథము చేయనక్కరలేదు. సీతాదేవికి జయము. _ శ్రీరామునకు 
జయము”. అని వారు అనలేదు. వారందరును శపథమున జరుగు 
నద్భుతమును చూడవలయుననియే కుతూహలముతో నుండిరి. అది 
గమనించి రాముడు ప్రాంజలీయై వాల్నీకితో నిట్లనెను. అయ్యా! తేమ 


రామాయణోపన్యాస మంజరి 59 
వాక్యమునందు నాకు విశ్వాసము కలదు. వెనుక దేవతల సన్నిధానమున 
శపథము జరిగిన తరువాతనే నేను ఈమెను స్వీకరించితిని. అయినను 
లోకాపవాద భీతుడనై పరిత్యజించితిని, తమరు నన్ను క్షమింపవలయుసు, 
ఈ కుశలవులు నా కుమారులనియు ఎరుగుదును. త... క్స్‌ 
లోకమునకు పరిశుద్దురాలుగా ప్రకాశించినవో సంతోషించును”. 


అక్కడ కుతూహలముతో చేరియున్న దేవతలు, మహర్షులు, 
(ప్రజలు, యక్షరాక్షసపన్నగులు మొదలగు వారినందరను మాచి కాషాయ 
పస్తములు ధరించియున్న సీత తలవంచుకుని ప్రాంజలియై, “నేను 
మనోవాక్కాయ కర్మముల రాముని దప్ప మరియొకనిని భావించి యెజుంగ 
నేని నాకు భూదేవి మార్గ మొసంగును గాక అని ముమ్మారు శపథము 
గావించెను, వెంటనే రసాతలమునుండి దివ్యమైన సింహాసనము పైకి వచ్చెను. 
భూదేవి సీతను కౌగిలించుకొని అందు కుర్చుండ బెట్టుకొని రసాతలముసకు 
తీసికొని పోయెను. ఈ సంఘటసముసకు ఎల్లరును విస్మితులైరి. శీరాముడు 
పరమదఃఖితుడై, భూదేవిపై కోపించి సీతను మరల తనకు నొసంగకున్నవో 
సర్వనాశ మొనరింతు నని పలుక జొచ్చెను. అప్పుడు బ్రహ్మ దేవుడు 
ఆయనను శాంతింపజేసెను. 


కావ్యపఠనమువలననే సీత కుశలవులును శ్రీరాముని యొద్దకు 
చేరుట సంభవించెను. కాని అందరును ఆశించినట్లుగా సీతాదేవి శ్రీరాముని 
సహవాసమును కోరలేదు. శపథములు వేయుచు, దాంపత్యజీవితమును 
నిలుపుకోవలయునను తలంపు ఆమెకు లేదు. లంకలో చేసిన శపథము 
అయోధ్యలో పనికి రాలేదు. ఇప్పుడు చేసిన శపథము ఇంక కొంతకాలము 
నకు విస్మృతము కాదని ఎట్లు చెప్పవచ్చును? అందువలన ఆమె a 
విరక్తి చెంది కాషాయవస్త్రములను ధరించెను. తన్ను గొనిపామ్మని క్లో 
భూదేవిని ప్రార్థించు నని ప్రజలు ఊహింపలేదు. ఆమె అట్లు ప్రార్థించు 
నున్నను భూదేవి (ప్రత్యక్షమై సీతారాములను గూర్చు ననియే వారు 
తలంచిరి. శ్రీరాముడును అట్లే ఆశించినట్లున్నది. అందువలనసే ఆయనకు 


60 రామాయణోపన్యాస మంజరి 


సీతానిర్షమనమున మహాదుఃఖము కలిగెను. బ్రహ్మదేవుని దృష్టియందు 
సీతారాముల యీ వియోగము వాల అ(పధానము. కావుననే ఆయన 
ఢ్రీరాము నోదార్చుచు విష్ణుస్వరూపమును స్మరింపవలసిన దని లక్ష్మీరూపిణి 
యైన సీతకు ఆయనకు వైకుంఠమున మరల సమాగమము ఏర్పడు ననియు 
బోధించెను. 


సీతారాముల వరి[త్ర చిరకాలము మానవుల కెల్లరకు ధర్మప్రబోధ 
కముగా వెలుగొందు చుండుటయే ఆయన దృష్టిలో ఈ కావ్యమునకు 
(ప్రయోజనము. వారి చరిత్రమును వియోగాంతముగా చూచుచున్న ప్రజల 
హృదయము కరుణముచే ద్రవించెను. అట్లు ద్రవించిన హృదయములందు 
సీతారముల చరిత్ర చెరగని ము ద్రగ అంకిత మయ్యెను, కావ్యప్రయోజనము 
ఇట్లు సిద్ధించెసు. కావ్యము సుఖాంతమే అగుచో లోకులు సీతారాములను 
గూర్చి ఇంత గాఢముగా భావించి యుండరేమో, కరుణముసకు గల యీ 
సామర్థ్యము మజీ యే రసమునకు లేదు. కావుననే లోకపితామహుడు 
ఈ కావ్యము కరుణముననే పుట్టి కకుణముతోనే ముగియవలె నని 
సంకల్పించినట్లు తోచును. ఆయన కావ్యముయొక్క ఆరంభమునందు 
ముగింపుసందును సాక్షాత్కరించుట గమనింప దగియున్నది. ఈ కావ్యము 
యొక్క స్వరూపస్వభాపములను ఆయన ముందుగనే నిశ్చయించి 
త[దచనవయున వాల్మీకిని సాధన వూత్రంనిగ నిటోగించెను. ఈ 
యభిప్రాయమును ఆయన నా సంకల్పమువలననే నీయం దిట్లు సరస్వతి 
ఆవిర్భవించి నది అను మాటలలో స్పష్టమొనరించెను. 


ఈ కావ్యమును గూర్చి ఆయన రామునితో చెప్పిన మాటలు 
గమనింపదగియున్నది. “నీకు సంబంధించిన యీ కావ్యమే కావ్యములలో 
ఉత్తమము. ఇదియే నీకు ముందు కర్తవ్యమును కూడ వివరింపగలదు. 
నీవు పుట్టినప్పటినుండియు పొందిన సుఖదుఃఖములను, ఇంక ముందు 
జరుగనున్నదానిని కూడ వాల్మీకి ఇందు రచించెను. ఈ యాదికావ్య 
మంతయు నీయందే ప్రతిష్టితమై యున్నది. రాఘవుడ వైన నీకంటె అన్యుడు 
కావ్యములలో యశము నందుట కర్షుడు కాడు”. 


రామాయణోపన్యాస పుంజరి 61 


శ్లో వితదేవ పొ కావ్యం తే కావ్వానా ముత్తమం [కుతమ్‌/ 
సర్వం విస్తరతోరామ వ్యాఖ్యా స్మృతీ న సంశయః॥ 
శ్లో దొన్మ [వబ్బీలీ తే వీర సుఖదుఃఖోవనేవనమ? 
భవివ్య దుత్తరం చేహ సర్వం వాల్ళీకినా క్రతము! 
శ్లో ఆదికావ్వ మిదం రామ త్వయి సర్వం (వతిష్టితమ్‌! 
న హృన్యోలి_ ర్లతి కావ్యానాం యళోభా గ్రామవాద్బతే./ 
(ఉత్తర. నర. 98, ల్లో262 728) 
“భవిష్యత్తు కూడ వాల్మీకివే రచింపంబడెను' అని చెప్పుట వలన 
సీశ్ర రసాతలమునకు పోవుట మొదలుగా శ్రీరామాదులు స్వర్గము 
చేరుటవజకును గల కథ యంతయు అప్పటికే మహర్షి రచించి యుండె 
నన్నమాట. కాని కుశలవుల జననము వినుటతోడనే రాముడు కావ్యగాన 
మును నిలిపెను. సీత భూమిలోనికి పోవునని తెలిసియు వాల్మీకి నాటక 
ములో పాతప్రధారిపలె రాముని సభలో వ్యవహరించెను. 


చతుర్ముఖుడు కావ్యములలో ఇది ఉత్తమము అని చెప్పి వెంటనే 
ఇది ఆదికావ్యము అని చెప్పుట వింతగా దోచును. అప్పటికి కొన్ని కావ్యము 
లుండినగదా ఇది ఉత్తమకావ్య మగును. దీనికి పూర్వమే కావ్యములున్నవో 
ఇది అదికావ్య మెట్లగును? ఇచట ఉత్తమ మనగా ఇకముందు రచింపబడు 
కావ్యములన్నింటిలో ఇది గ్రేష్టమ్టైనది అని చెప్పుటయే (బ్రహ్మదేవుని 
యభిప్రాయముగా మనము [గ్రహింపవలసియున్నది. ఆయన సర్వజ్ఞుడు 
లోకపితామహుడు కావున పుట్టబోవు కావ్యములను ఉద్దేశించి కూడ ఇది 
ఉత్తవు మైనదని చెప్పదగిన యధికారము ఆయనకు ఉన్నది. కాని 
రామాయణ మందే నృత్యములు, గీతములు, వధూనాటక సంఘములు 
మొదలగునవి అచ్చటచ్చట ప్రస్తావింపంబడి యున్నవి. మణీ ఆ గీతములలో 
నాటకములలో కవిత్వమే లేదా? వానిలో కవిత్వమున్నవో ఇది ఆదికావ్యము 
ఎట్లగును? వాల్మీకిని ఆదికవి యని ఏల చెప్పవలె? ఇచ్చట ఒక విషయమును 
గమనింపవలసి యున్నది. ఆద్యత్వము కేవలము కాలమువే ఏర్పడదు. 
రామాయణరచనకు వూర్వము ఏవేని కొన్ని గీతములవంటి రచనలు 


62 రామాయణోపన్యాస మంజరి 

ఉండవచ్చును. అవి పాదబద్ధములై అక్షరసమములై ఛందస్సు నను సరించు 
శ్లోకములవలె సుండవు. పాటల కూర్చు వేరు పద్యముల రపన వేజు. అట్లు 
శ్లోకములవంటి రచనలే వాల్మీకి కి ముందుగా కొన్ని ఉన్నవనుకొన్నను అవి 
ఆదికావ్యములు కావు; వానిని రచించినవారు ఆదికవులు కారు. ఏద్రి 
స్టేరముగ నిల్చి అనంతర కవులకు మార్గదర్శకము కాగలదో అట్టి కావ్యమే 
ఆదికావ్యవుగును; తత్కర్తయే ఆదికవి యగును. మహర్షుల (ప్రశంసా 
వాక్యములలో కూడ రామాయణమునకు పూర్వము అట్టిరచనము 
ఏదియూ లేదని స్పష్టమగుచున్నది. వాల్మీకిచే రచింపబడిన యీ 
యాఖ్యానము ఆశ్చర్యముగ నున్నది. యథాక్రమముగా సమాప్తమైన యీ 
కావ్యము కవులకు పరమమైన యాధారముగ నున్నది, 

శ్లో ఆశ్చర్ద మద మాఖ్మానం మునినా నం|వకీర్ణితమ్‌/ 

వరం బీనా మూధారం నమాప్తం చ యథ్రాతమమ్‌॥/ 
(బాల. సర్థ, శ, శ్లో 26-27) 

వారి కిది ఆశ్చర్యముగా నున్నది. రాముని చరిత్ర వారికి తెలిసినదే 
కావున వారి కది ఆశ్చర్యకారణము కాదు. ఇంక రచనయే కదా వారికి 
ఆశ్చర్యము కలిగించియుండవలె, ఇట్టి రవనము అంతకు పూర్వము ఉన్నచో 
వారికి ఆశ్చర్యము కలుగవలసిన పనియే లేదు. కావున ఇది ఆదికావ్యమనుట 
నిస్సంశయము. 


ప్రోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ 


పాదుకులకు పట్టాభిషేకము చేయుట రామాయణములో తప్ప 
మనదేశ చరి|త్రలోనే కాదు ఇతరదేశ చరిత్రలలో కూడ ఇంతవరకు ఉన్నట్లు 
ఎవరును చెప్పలేదు. ఇది ఎంత వింత యైన విషయమో రామాయణకథలో 
అంత శక్తిమంతము. ఇది భరతుసకు శ్రీరాముని యందు గల యనన్య 
భక్తికి ప్రతీకగా సున్నది. అంతే కాదు పెక్కు ధర్మముల బలాబలములకు 
పరిక్షాస్తానముగా సున్నది. 

శీరామాదుల వివాహసమయమున భరతుని మేనమామ యుధా 
జిత్తు అయోధ్యకు వచ్చెను. దశరథుడు పుత్రులతో వివాహముల కొరకై 
మిథీలకు పోయె సని తెలిసికొని మిథీలకు వచ్చి అప్పటినుండి వారితోబాటు 
మరల అయోధ్యకు వచ్చెను. అతడు అయోధ్యలో కొన్ని నెలలుండి 
స్వదేశమునకు బయలుదేరుచు భరతుని తన వెంట బంపుమని దశరథు 
నడిగెను. ఆయన భరతశత్రుఘ్నులను యుథధాజిత్తు వెంట బంపెను. 
తరువాత కొంతకాలమునకు ఆయన రామునకు యౌవరాజ్య పట్టాభిషకము 
వేయుటకు ప్రయత్నించి, కైకేయి కోరిన పరములవలన సీతారామలక్ష్మణులు 
పనములకు పోఫుటవే వారికొజికు విలపించుచు మరణించెను. మృతుడైన 
మహారాజునకు సంస్కారము కావించుటకు కువూరు లొక్కరును 
అయోధ్యలో లేకుండిరి. అప్పుడు వసిష్టుడు మంత్రుల యభిప్రాయము 
సనుసరించి దూతలను బంపి భరతశ త్రుఘ్నులను పిలిపించెను. వెంటనే 
చేయవలసిన కార్య మెర్చడినది, కావున తక్షణమే బయలుదేరు మనియే 
దూతలు భరతునకు చెప్పిరి కాని ఇతరవిషయము లేమియు చెప్పలేదు. 


భరతుడు శత్రుఘ్నునితో వేగముగ వచ్చి శోభారహితమై యున్న 
యయోధ్యలో (ప్రవేశించు, ఆపదను శంకించుచు రాజభవనమునకు 
పోయి అచట తండ్రిని గానక తల్లియొక్క అంతఃపురమునకు పోయెసు. 
అప్పుడు కైకేయి బంగారు సింహాసనముపై కూర్చుండి చేటికలతో 


64 రామాయణోపన్యాస మంజరి 
మంతనము లాడుచుండెను. కుమారుని మాడగానే ఆమె హర్షముతో 
పింహాసనమునుండి దుమికినంత వేగముగా లేచివచ్చెను. 
శో “అనుప్రాప్తం తు తం దృష్ట్వా కేయీ(పోషితం సుతమ్‌ 
డత్తుపొత తదా హృష్టా త్యక్త్వా సొద మాసనమ్‌॥ 
(అయోధ్య. సర్గ. 72, శ్లో-2) 
ఆమె తనతండ్రి సోదరుడు మొదలగు వారి యోగక్షేమములను 
గూర్చి యడుగజొచ్చినదే కాని దశరథుని మరణమును గూర్చి చెప్పనేలేదు. 
భరతుడు కేకయదేశములోని యోగక్షేమములను సంగ్రహముగా చెప్పి 
మిగుల ఆతురతతో, అమ్మా! నాయనగారు కన్చింపడేమి? ధర్మమును 
స్మరించి పెదతల్లీగారి యంతః పురమునకు బోయినాడా ఏమి? అని అడిగెను. 
అప్పుడు రాజ్యలోభము వేత మోహిత యైన కైకేయి అతనికి ఘోరమైన 
యప్రియమును ప్రియమైన దానినిగా ఇట్లు చెప్పెను. “అనేకయజ్ఞములు 
పేసినవాడు తేజస్వి సత్చురుషులకు ఆశ్రయమైన వాడు మహాత్ముడు. 
అయిన మీ తండి సకలభూతములు తుదకు ఏగతి నొందునో ఆ గతినే 
పొందెను”, 
శ్లో తం [వత్ఫువాచ కైకేయీ [వీయవల్‌ ఘోరము పీయమ్‌! 
అదానీనం [పజానన్లీ రాజ్యులోభేన మోపొతా!!. 
యా గతి సృర్వభూతానాం తాం గతిం తే వీతాగతః 
రాజా మవోత్మా తేజున్వీ యాయిజూకో సతాం గతః 
(ఆయోద్ద - సర్గః 72, శ్లో 14-15) 
ఆ మాట విన్నంతనే భరతుడు మూర్చిల్లి కొంత సేపటికి తేజుకొని 
సేలపై బడి పారలీ విలపింప జొచ్చెను. కైకేయికి ఇది నచ్చలేదు. ఆమె కంట 
తడిబెట్టక గద్గద స్వరమైన లేక, కీర్తిశాలి వైన రాజా, లెమ్ము లెమ్ము. ఏల 
ఇచ్చట క్రింద బడియున్నావు? సభలో ఎల్లరకును సమ్మతమైన వర్తనముసు 
గలిగిన నీవంటి సజ్జనులు ఇట్లు శోకింపరు గదా! అని భరతుని మందలించెసు. 


రామాయణోపన్యాస మంజరి రి5్‌ 
" డత్తీష్టోలీష్ష కం శేషే రాజు న్మ్మత మవోయళః 
త్వ ద్వీధా నహి శోవన్లి నత్త న్ధుదనీ నమ్మతాణ " 
(ఆాయోద్దు- సర, 72.24.) 

ఆమె “రాజా (రాజన్‌) అను సంబోధనమును సాభిప్రాయముగానే 
వాడినది. “నేను నీకు రాజ్యమును సంపాదించి పెట్టితిని. నీవు రాజువైతివి. 
ఇందులకు సంతోషింపక దుఃఖింతు వేమి? తక్షణమే రాజసభను సమావేశ 
మొనర్చి పట్టాభిషేక ప్రయత్నములను గావింపుము” అని యామె ఈ 
మాటలవలన వ్యక్తము చేయుచున్నది. 


భరతుడు ఆమె యభిప్రాయమును గాని పలుకుచున్న తీరుసుగాని 
గమనించే స్థితిలో లేడు. తండ్రి మరణించు సమయమునకు తాను 
సమీపమున లేకుండె నను దుఃఖము అతనిని మహా(పవాహము వలె 
ముంచివేయు చుండెను. అతడు దానిని గూర్చియే ఆలోచించుచూ అమ్మా! 
తండ్రిగారు మరణించునప్పుడు దగ్గర సున్న రామలక్ష్మణులు ధన్యులు గదా! 
ఆయన మరణించునప్పుడు నన్నుగూర్చి ఏమైన జెప్పెనా? అని యడిగెను, 
అప్పుడామె యిట్లనెను. మతిమంతులలో శ్రేష్టుడైన యా మహాత్ముడు 
ఓరామా! ఓసీతా! ఓ లక్ష్మణా! అని విలపించుచు పరలోకమునకు ఏగెను. 
ఆయన నిన్నేల స్మరించును? వమ్చుచున్నప్పుడు కూడ ఆయన సీతారామ 
లక్ష్మణులను స్మరించుచుండెను. ఆయనకు మనయందు (ప్రమ ఎక్కడిది? 
అను నభిప్రాయమునే ఈ మాటలలో వ్యక్త మొసర్చినది. 


కాని భరతుడు దానిని గూడ గమనించు స్టెతిలో లేడు. రామాదులు 
కూడ తుదకు ఆయన వెంత లేరని విన్నంతనే అతడు ఇంకను సంక్షోభము 
నొంది వారేల దగ్గర లేకుండ పోయిరని అడిగెను. అప్పుడు కూడ ఆమె 
ఏమియు వివరింపక రాముడు రాజ్యమునుండి నిర్వాసితు డయ్యెనని, 
వనముల కేగుచున్న యాతనిని సీతారామలక్ష్మణులు అనుగమంచి రనియు 
మాత్రమే చెప్పి యూరకుండెను. రాముడు నిర్వాసితుడయ్యె నను మాట 


10 


66 రామాయణోపన్యాస మంజరి 


చెవిని బడినంతనే భరతునకు ఆవేశము అతిశయించి ఎ కారణముచేత 
రాముడు నిర్వాసితు డయ్యెనని అడుగుచు నిర్వాసమునకు కారణము 
లసుగా నుండు విషయములను పరుల భార్యలను పొందుట మొదలగువాని 
నెన్నింటినో పేర్కొనెను. “రాముడు పరుల భార్యలను కన్నెత్తియైన 
జూచునా? అతడు నిర్వాసమునకు కారణమైన యే యపరాధమును 
చేయలేదు. నేనే నీ శ్రేయస్సును కోరి నీకు రాజ్యపట్టాభి షకమును 
రామునకు పదునాల్లేండ్ల వనవానమును పరములుగా మీ తండ్రిని కోరితిని, 
అందువలన రాముడు అడవి కేగెను. నీకు పట్టాభి పేకము సిద్దముగా నున్నది” 
అని యామె తుదకు తన యభిప్రాయమును స్పష్టముగా వివరించెను. 


అప్పటికిగాని భరతునకు తనతల్లి కావించిన దుష్పృత్యము వలననే 
ఈ యనర్థ మంతయు సంభవించిన దను విషయము మనస్సునకు రాలేదు. 
తన కొజకే ఆమె యిట్లు కావించిన దన్న విషయము అతనికి గాయము ఫై 
కారము ఛల్లినట్టి పొంగుచున్న దుఃఖ మంతయు అమెపై కోపముగా 
పరిణమించి ఆమె నాతడు విశృంఖలముగా నిందించెను. పుత్రవిషయిక 
మైన లోభముతో ఇంత యనర్థమునకు పాల్పడిన నీకోరికను నేను తీర్చను. 
రాముడు నిన్ను తల్లివలె చూచుచున్నాడు. అందువలన పాపాత్మురాలవైన 
నిన్ను పరిత్యజింప లేకున్నాను. ఓ నృశంసురాలా! రాజ్యకాముకీ! భర్త 
ఘాతినీ! నీవు నాకు తల్లిరూపమున నున్న శత్రువవు. నీవు నన్ను 
పలుకరింపవద్దు. నీవు ధర్మ[పభువైన యా యశ్వపతికి పుత్రికపు కాదు. 
ఆ తండ్రికి కులప్రధ్వంసినివిగా రాక్షసివిగా అక్కడ జన్మించితివి. నీవు అగ్నిలో 
దూకు; దండ కారణ్యమునకు పొమ్ము, లేదా ఉరిపెట్టుకొని చావుము. నీకు 
ఇంతకన్న పేరుగతి లేదు. 


పిమ్మట భరతుడు తన్ను చూడవచ్చిన మంత్రులు మొదలగు 
వారితో తనతల్లి గావించిన దుర్మంత్రణము తనకు ఏమియు తెలియదని 
చెప్పి విలపించుచు కౌసల్యను చూచుటకు బయలుదేరెను, కౌసల్య కూడ 
భరతుడు వచ్చెనని తెలిసికొని సుమిత్రతో బయలుదేరి వచ్చుచు భరతునకు 


రామాయణోపన్యాస మంజరి 67 
ఎదురయ్యెను. భరత శత్రుఘ్నులు ఆమె పాదములపై బడిరి. ఆమె భరతుని 
మాచి నాయనా! మీ అమ్మ నీకు రాజ్యమును సంపాదించి పెట్టినది. మంచిదే 
అనుభవింపుము. కాని నాకు ఒక్కడే కొడుకు. వాడు రాజు కాకున్నను 
అయోధ్యలో నాకన్నులయెదుట నైన ఉండదగడా? నా భర్తయొక్క 
సరీరమును అగ్నిహోత్రములను ఇప్పింపుము. సన్ను కూడ రామునియొద్దకే 
పంపుము అని పలికెను. ఆ మాటలు శూలములవలె హృదయమున తాకగా 
భరతుడు మహావ్యథతో విలవిల తన్నుకొని మూర్చిల్లెను కొంతసేపటికి 
తేరుకుని ఎన్నో శపథములు కావించి తాను రాముని విషయమున ఎట్టి 
[ద్రోహము తలపెట్టలేదని రాజ్యమును రామునకే అప్పగింతు నని చెప్పి 
ఆమెను ఓదార్చెను. 


భరతునకు సహజముగా రామునియందు వాల భక్తి యున్నది. 
ఇది లక్ష్మణాదుల కందరకును సమానమే. కాని వారి కెపరికిని సంభవింపని 
దుర్టటనము భరతునకు సంభవించినది. తనకు ఆరాధ్యదైవముగా నున్న 
రాముని విషయమున తనతల్లియే తన కొజకే ద్రోహమును గావించె ననుట 
అతనికి దుర్భరమైన దుఃఖమును కలిగించెను. ఆ తల్లికి కొడుకుగా తనకును 
ఆమెగావించిన దుర్మంత్రణమున కొంచెమైన భాగముండునని ఎవరైన 
అనుకొందురేమో అని నిరంతరము తపింపజొచ్చెను. రాముని యెడ తనకు 
గల నిష్కల్మషమైన భక్తిని ఎట్టెససు నిరూపింపకొసుటయే పరమలక్ష్యముగా 
భరతుడు భావింపజొచ్చెను. ఈ దృష్టితో అతడు తన్ను రాజ్యమును 
స్వీకరింపుమని చెప్పుటకు వచ్చినవారి నందరును తనకు అహితమును 
కోరువారినిగా భావింపజొచ్చెను. తరువాత అతని వర్తన మంతయు ఈ 
భావమే పునాదిగా రూపొందినది. శత్రుఘ్నుసకు ఇట్టి యభిప్రాయమే 
కలదు. వరములు నెపముగా రాముని అడవుల కంపిన తండియే 
మొదటిదోషి అని యతని యభిప్రాయము. ్రేతకృత్యము లన్నియు 
ముగిసి భరతుడు రాముని యొద్దకు పోవలెనని తలంచుచుండగా 
శత్రుఘ్నుడు అతనితో నిట్లనెను. బలవంతుడు వీర్యసంపన్నుడు అని 
పిరొందినవాడు లక్ష్మణుడన్నవాడొకడున్నాడు కదా! అతడు తండ్రిని 


68 రామాయణోపన్యాస మంజరి 


నిగ్రహించి వరములు అను పాశమునుండి రామునేల తప్పింపలేదు? రాజు 
స్తీ వశుడై అపమార్గమున ముందుకు పోవుచున్నప్పుడు నయానయములను 
పరిశీలించి ఆయనను ముందుగానే నిగ్రహించి యుండవలసింది. 

శ్లో దిలివాల్‌ వీర్చుసంవన్నో రిక్షుణోనామ యోఖి.. వృసాః 

కీం న మోచయతే రామం కృత్వావీ వీత్ళనిగ్రహమ్‌/ 
శ్లో వూర్వమేవతు నిగ్రాహ్మ నృవువేళ్ల్ళ నయానయా' 
ఉత్పృథం య సృమాయాఢో నార్మారాజా వశం/గతః॥ 
(ఆయోట్ల- సం 78,§'3-4) 

రాజకర్తలు పచ్చి భరతుని రాజువు గమ్మని అభ్యర్థించిరి. అప్పుడతడు 
నిష్కర్గగా నిట్లు చెప్పెను. మా తల్లి వరములతో నాకు సంబంధము లేదు, 
పెద్దవాడుండగా చిన్నవాడు రాజగుట అధర్మము. అందువలన రాముడే 
రాజగును. రాముడు తాను సంకల్పించిన వనవాసవ్రతమును కొనసాగింప 
వలయు నన్నచో ఆయనకు మాజుగా నేను వనవాసమును చేయుదును. 
కావున రాముని యొద్దకు పోవుటకు చతురంగ బలములను సన్నద్దము 
పేయుడు. అభిషేవనిక ద్రవ్యములను కూడ తీసికొని బయలుదేరుడు. 
అక్కడనే రామునకు పట్టాభిషేకము గావించి తీసికొని రావలయును. 
అయినను వసిష్టుడు రాజుసభను సమావేశమొనర్సి భరత శత్రుఘ్నులను 
పిలిపించి భరతునితో నిండుసభయందు రాజ్యము నంగీకరింపు మనెను. 
వసిష్టమహర్థి కూడ అట్లు చెప్పు చున్నందులకు దఃఖమును భరింపజాలక 
భరతుండు సభామధ్యమున విలపించుచు పురోహితుని కూడ గర్జించెను, 

శ్లో విలలావ సభాముద్దే జగర్లే చ వురోహితమ్‌ 

(అయోధ్య, సథ, 82 7-1 0) 

చతురంగబలములతో బయలుదేరి భరతుడు గంగానదిని చేరి 
అచ్చట విడిసెను. గుహుసకు భరతుని విషయమున శంక ఏర్పడి తన 
బలవఎయలను సన ఇద్ద ము గావించి అతనిని చూచుటకు పోయెను. 
సుమంత్రుని వలన గుహుడు శ్రీరామునకు మిత్రుడని తెలిసికొని భరతు 


రామాయణోపన్యాస మంజరి 69 


డాతనిని ఆదరించెను. ఇంతసైన్యముతో ఏల బయలుదేరితివి? నీవు 
రామునకు ఇంకను ద్రోహము తల పెట్టుట లేదు కదా:' అని గుహు 
డడీగెను. భరతుడు చాల వ్యథనొంది రాముని గొనితెప్పుటకై బయలుదేరితి 
నని ఆతని సందేహమును నివారించెను. గుహుడు అచ్చట సీతారాములు 
ఒక రాత్రి ఎట్లుండిరో తెలిపి లక్ష్మణునకు తనకు నైన సుభాషణ మును 
వివరించి వారు పరుండి యున్న తాఫపును చూపెను. మహారాజ కుమారుడైన 
శ్రీరాముడు జనకుని పుత్రికయైన సీత తనతల్లి కారణముగా గడ్డిపై 
పరుండవలసి వచ్చెనని దుఃఖాతిశయమున మూర్ఫిల్లెను. కొంత సేపటికి 
తేజుకుని అతడు రామునివలె తానును నారచీరలను జడలను 
ధరింపవలయునని నిశ్చయించుకొనెను. ఏపరిస్థితి యందును తాను 
రాజ్యమును గైకొన రాదని, రామునకు రాజ్యమును అప్పుగించినతరువాత 
ఆయనకు మారుగా తాను ఆరణ్యకప్రతమును అవలంబింపవలము నని 
నిశృయించుకొనె నన్నమాట. 


పిదప గుహుని సాయమున భరతుండు గంగను దాటి భరద్వాజా 
శ్రమమునకు పోయెను. సైన్యమును నిలిపి భరతుడు ఆయుధములను 
వీడి పట్టు వస్త్రములను ధరించి పసిష్టరుహర్షిని ముండుంచుకొని కాలినడకన 
భరద్వాజ మహర్థి యొద్దకు పోయి పాదాభివందనము కావించెను. రాముని 
యొద్దకు చతురంగబలములతో నేల బయలుదేరితివి? ఏమి నీ యభి 
ప్రాయము? అని పరుషముగా ప్రశ్నించెను. భరతుడు మిగుల వ్యథనొంది, 
భగవత్స్వరూపులైన తమరు కూడ నన్ను గూర్చి ఇట్లు తలంచుచున్నచో 
సేను హతుడ నైనట్లే అని తన యభిప్రాయమును తెలిపెను. 

శ్లో హాతోల _న్మీ యది మా మేవం భిగవానవీ మన్వతే 

(అయోధ్య - సర్గ, 70 - 4:15) 

భరద్వాజు డా రాత్రి తపశ్శక్తితో భరతునకు సైన్యసమేతముగా 
అపూర్వ మైన విందు గావించెను. స్వర్గభోగము లన్నింటిని ఆయన వారికి 
సమకూర్చెను. ఆ విందు యొక్క పారవశ్యమున సైనికులు, "మేము 


70 రామాయణోపన్యాస మంజరీ 


అయోధ్యకు పోము: దండ కారణ్యమునకును పోము. భరతునకు కుశల 
మగను గాక! రామునకు కూడా అట్టే సుఖము కలుగును గాక” అని 
పలుకజొచ్చిరి. 
భో నైవాయోధ్యాం గమిష్టామో న గమిష్యామి ధండకాన్‌/ 
కుశలం భరత స్వాస్తు రామ స్మాస్తు తథా నుఖిమ్‌/ 
(అయోధ్య - సర. 91- §:59) 


అప్పుడు భరతుడు తనకై ఏర్పడుపబడిన రాజభవనమున 
మంత్రులతో కూడ ప్రవేశించి, “రాజాసనమును పూజించి రాముని స్మరించి 
ప్రణమిల్లి చామరమును గైకొని సచివాసనమున కూర్చుండెను. 

శ్లో ఆసనం వూజియామాన రామా యౌాభీ[వణమ్య చ/ 

వాలవ్యజాన మూదాయ న్యషీధత సచివాసనే/ 
(అయోధ్య. సర 91,439) 

భరద్వాజుడు స్వర్గ భోగనామాన్విత మైన వైభవముతో భరతుని 
మనోదార్ధ మును పరీక్షించె ననుట స్పష్టము. ఎంతవైభవమును చూచు 
చున్నను భరతుడు ఏమాత్రము చలింపక రాజాసనమును స్పృశింప 
కుండుట భరద్వాజునకు మిగుల సంతోషమును కలిగించెను. ఈ పరీక్ష 
భరతుని యొక్క చిత్తమును రాజ్యనిరాకరణ విషయమును ఇంకను దృఢ 
మొనర్చెను. భరద్వాజ మహర్షికే ఇంత సందేహ మున్నప్పుడు సాధారణ 
(ప్రజలు తన్ను నమ్ముట ఎంత ద్భుర్ణటమో అతడు గ్రహింపజొచ్చెను. ఈ 
యపవాదమన కంతకును మూల మైన కైకేయిని గూర్చి ఆతని హృదయము 
(పజ్వలింపంజొచ్చెసు. కావుననే ఆమె భరద్వాజునకు ప్రణమిల్లు మన్నప్పుడు 
భరతుడామెను గూర్చి భరద్వాజునితో చాల పరుషముగ చెప్పెను, క్రోధను 
రాలు బుద్ధి హీన గర్వితురాలు సుభగమానిని ఐశ్వర్యకామ ఆర్యరూపమున 
నున్న యనార్య అయిన యీ కైకేయిని నన్ను కన్నతల్రినిగా ఎజుంగుడు. 


రాషహాయణోపన్యాస మంజరి 71 
శ్లో కోధనామళక్ళత[వజ్జాం దృష్తాం నుభిగమూనినీము/ 


| వొశ్చ్వర్భకొామాం కకేయీ మనాల్యొ మార్చరూవీణీమ్‌/ 
(అయోధ్య. నర్గ.92. 416) 

తల్లిని గూర్చి భరతుడు అట్లు మాటాడుట మహర్షికి చాల 
వెక్కసముగా తోచెను. ఆయన, “నీవు కైకేయిని దోషదృష్టితో చూడపలదు. 
రాముడిట్లు అడవి కేగుట సుఖాంతమే కాగలదు" అని అతనిని మంద 
లించెను. 

శ్లో న దోషీణావగ౦తవ్యా కైకేయీ భరత త్వయా? 

రామ్యవద్రాజనం హ్వేతత్‌ నుఖభోదర్భం భవివ్యతి./ 
(ఆయోథ్య - స్వ. 92-430) 

పిమ్మట భరతుడు భరద్వాజుడు చెప్పిన గుర్తుల ననుసరించి చిత్ర 
కూటమునకు పోయెను. సైన్య సంకుల మేమో చూడు మని రాముడనగా 
లక్ష్మణుం డొకవృక్షాగ్రముసకు చేరి పరిశీలించి భరతుడు సైన్యసమేతముగా 
తమపైకి దండెత్తి వచ్చుచున్నాడని తలంచి ఆతనిని సైన్యసమేతముగా 
సంహరింపవలె నని పలుకజొచ్చెను. లక్ష్మణుని మాటలకు రాముడంగీ 
కరింపక ఇట్లనెను. మాతామహుని యింటి నుండి తిరిగి వచ్చిన భరతుడు 
తల్లిని మందలించి తండ్రిగారి యను మతితో మనలను జూచుటకై వచ్చు 
చున్నాడు. రాజ్యము కొజకై సోదరుని సంహరింప పలయునా? సోదరులైన 
మీకుగాని రాజ్యము నాకెందులకు? నీకు రాజ్యమే కావలసి యున్నచో వీనికి 
రాజ్యము నొసంగుము అని నేను చెప్పితి నేని వెంటనే రాజ్యము నీకు 
నొసంగును. రాముడట్లు పలికినంతనే లక్ష్మణుడు సిగ్గుపడి తన శరీరావ 
యవములలో తాను (పవేశించుచున్నట్లు కుంచించు కొనిపోయెను. 

శ్లో ఉచ్యమానో హీ భరతో నముయో లక్ష్మణ తద్వచః 

రాజ్ఞ మసి వయశళ్ళేతి భాడ మిత్చేవ మంస్యతే॥ 
శ్లో తథొకోధర్భశీలేన (ా[తా తస్య పొతే రతః 
లక్ష్మణః (వవివేశేవ స్వాని గాతాణీ ల్ఞయా/ 
(ఆయోధ్య- సర్ల97, §*18,19) 


72 రామాయణోపన్యాస మంజరి 


భరతుని శీలము ఇట్టిదని తండీ గుర్తింప లేక పోయినాడు. అందువలననే 
ఆయన భరతుని పిలిపింపకుండ రామునకు పట్టాభిషక ప్రయత్నము 
పేయుటయే కాక రాముని అంతఃపురమునకు పిలిపించి, నీ సోదరుడైన 
భరతుడు సత్పురుషుల వర్తనమునందే యున్నాడు. అతడు దయాళువు 
జ్యేష్టాసువర్తి జితేంద్రియుడు అయిన ధర్మాత్ముండే, అయినను మనుష్యుల 
చిత్తవృత్తి అనిత్యము. ధర్మనిత్యులైన సత్పురుషుల చిత్తము ఎపని యైనను 
జరిగిన తరువాత హర్టించును (కృతశోభి) కావున భరతుడు రాకముందే 
నీవు పట్టాభిషేకము చేసికొనుము అని పలికెను. 
శ్లో ' వప్రోషితశ్చు భరతోయావదేవ పురాదితః। 
తావదేవాభీషేక న్లే (పొప్తకాలోయతో మము 


శ్లో కామం ఖలునతాం వృత్తే భాతా తే భరతృస్థ్రితః 
జ్యోష్మానువర్డీ ధర్మాత్మా సాన్యుకోళో జితేం[దయః॥ 


ల్లో కోంతు చిత్తం మనుష్యాణాం ఆనిత్వ మతి మేమలిః 
సతాం తు ధర్భశిత్యానాం త్పతళోభి చ రాఘవ/ 
(అయోధ్య- సర్గ.క, శ్లో2ర5-27). 
దీనిని బట్టి దశరథుడు కూడ భరతుని శీలదార్జ్యమును నంకించు 
చుండె ననుట స్పష్టము, కెకేయికి కుమారుని చిత్తవృత్తి కొంచె మైనను 
తెలియక పోవుట చేతనే పరములను కోరి శాశ్వతమైన యపయశస్సుతో 
బాటు పుత్రుని ద్వేషమునకు కూడ లోనయ్యెను. ఆమె జీవితము విష 
దాంతమే యయ్యెను. ఇంత మంది గుర్తింప లేని భరతుని శీలమును 
రాముడు నిస్సందేహముగా గుర్తించి నాడన్నదో ఆయనకుగల మానవ 
స్వభావ పరిశీలన, దక్షత ఎట్టిదో వ్యక్త మగుచున్నది. 


భరతుడు రాముని పర్ణశాలను గుర్తించి మహాదుఃఖముతో పరుగు 
పరుగున వచ్చి రాముని పాదములపై వాలెను. నారచీరలు జడలు ధరించి 


రామాయణోపన్యాస మంజరి 73 
ప్రాంజలియై నేల పైబడి యుగాంతమునందు భాస్కరుని వలె ఉన్నభరతుని 
చూచి రాముడు పైకి లేవనెత్తి కౌంగిలించుకొనెను, 

శ్లో ' జాటీలం చీరవననం (పొందిలిం నతీతం భువి 
దదర్భ రామోద్ఫురర్థం యుగాంతే భాస్కరం యథా! 
(ఆయోద్ద - సర 200.ళ్లో2 
భరతుడు భరద్వాజుని దర్శించినప్పుడు పట్టుపస్తములతో 
నుండెను. రామునకు నారచీరలతో సున్నాడన్నవో ఆశ్రపుమునుండి 
బయలుదేరునప్పుడో తరువాతనో శృంగిబేరపురమున కావించుకొన్న 
నిశ్చయమును నిర్వహించినాడన్నమాట. అప్పుడు రాముడు తండ్రి 
మొదలగు వారి కుశలమును గూర్చి (పశ్నించెను. భరతుని యెక్క 
సమాధాసమును అ పేక్షింపకయే రాముడు కచ్చిత్‌ అను పదముతో ఆరంభ 
మగుచున్నప్రశ్నపరంపరతో భరతునకు రాజధర్మమును నీతిని ఉపదేశించి 
నట్లుగా ఇప్పట నొకసర్గ యున్నది. ఈ సర్గ అంతయు (్రక్షిప్తము, అంతకు 
పూర్వమే లక్ష్మణునితో రాముడు, లోకవిశ్రుతము పాండురమును అయిన 
నాయన గారి ఛత్రము కన్పించుట లేదు. ఇందు నాకు చాల సంశయము 
కలుగుచున్నది. అని తండ్రి యొక్క క్రేమమును గూర్చి ఆతురుడై మాటాడు 
మండిను. 


అట్టివాడు భరతుడు రాగానే తండ్రి యొక్కక్షేమమును వెంటనే 
తెలిసికొనకుండ ప్రశ్నలతో తమ్మునకు రాజనీతిని బోధించుచుండె ననుట 
అసంగతము. అప్పటికి తండ్రి గతించెనని తెలియదు. తమ్మునకు రాజనీతిని 
తాను బోధింపపలసిన యక్కజి ఏమున్నది? అన్నగా చెప్పవచ్చుననుకొన్నను 
అతడు అయోధ్యకు మరలిపోవునప్పుడు తీరికగా బోధింపవచ్చును గదా! 
నారచీరలు ధరించి జడలతో నున్న భరతుడు రాజ్యమును స్వీకరించెసని 
రాముడెట్లు తలంచును? అతడు అట్టివాడు కాడని అప్పుడే కదా లక్ష్మణుని 
తో ఆయన చెప్పియున్నాడు. అతడు రాజ్యముస్వీకరించెనో లేదో తెలిసికొన 
కుండ, తండ్రిగారి క్షేమవార్తను పొందకుండ రాముడు రాజనీతిని బోధించు 
టకు ఆతురుండయ్యె ననుట ఆయనస్వభావమునకు విరుద్దము. ఇంచు 


Il 


74 రామాయణోపన్యాస మంజరి 
మించుగా ఈ శ్లోకము లన్నియు సభాపర్వమున నారదుడు ధర్మరాజును 
అభినందించుచు రాజనీతిని బోధించినట్లుగా మహాభారతమునందున్నవి. 
దేపలోకమునుండి పాండురాజు పంపంగా ధర్మరాజును చూచుటకు వచ్చిన 
నారదుడు ఆయనకు రాజనీతిని బోధించుట ఉచితమే. రామాయణ 
సందర్భమునందు మాత్రము అసగంతమే. కావున ఈ శ్లోకము లన్నియు 
(ప్రమాదవశమున రామాయణమునందు (్రక్షిప్తము లయ్యెననుట స్పష్టము. 


భరతుడు తండ్రియొక్క మరణవార్తను వెప్పినంతనే సీతారామ 
లక్ష్మణులు అమితముగ విలపించిరి. పిమ్మట భరతుడు తనతల్లి యొక్క 
దుర్మం|త్రణము వలన ఇది యంతయు జరిగెనని, అది యేమియు తనకు 
తెలియదని తన్నుమన్నించి రాజ్యమును స్వీకరింప పలసినది అని అన్నను 
ప్రార్థించెను. భరతుని వ్యథను గమనించి రాముడిట్లు ఓదార్చెను. “నీయందు 
దోషము రవంతయు నాకు తోచుటలేదు. నీవు బాల్యమువలన తల్లిని 
నిందించుచున్నావు. అదియును తగదు. భార్యలయందు పుత్రులయందు 
గురువులకు యథఖేష్టముగ వర్తించుసధికారము శాస్తదృష్టితో ఎప్పుడును 
కలదు, లోకమందు అంతటను ఎట్లో అట్లే మనముకూడ భార్యలము, 
పుత్రులము, rl పరిగణీంపబడుమన్నాము. నీవును దీనిని 
గ్రహింపపలసియున్నది ”. 

శ్ల న దోషం త్వయి పశ్యామి సూక్ష్మ మవ్వరినూదనః 

న చావీ జననీం భాల్వాత్‌ త్వం విగూతు మర్హనే/ 


ల్లో కామకారోమవ్యోపాక్టా గురూణాం నర్వదానఘ్ష/ 
డవవన్సేషు దారేషు ఫ్రుత్తే చ విధీయతే! 


శ్లో 'వయమస్త యథా లోకో సంఖ్యాతా స్వామ్య సాధుభిః 
భార్మాః వుతాళ్చు శిష్పాశ్చ త్వమవీ జ్ఞాతుముర్లనీ! "' 
(ఆయోద్త-స్త 200, §:17-19,) 


రామాయణోపన్యాస మంజరి 75 


తరువాత సీతారామలక్ష్మణులు చిత్రకూటము!క్రింద నున్న 
మందాకినికి పోయి దశరథునకు ఉదకదాసపిండ[ప్రదానములు గావించి 
వచ్చిరి. మరునాడుదయము భరతుడు రాముని యభిప్రాయమును 
గమనించి యుండుటవే దానికి సమాధానముగా నిట్లు చెప్పుచు ప్రార్థించెను. 


“మాయమ్మకు సాంత్వనము కలిగింపబడినది. రాజ్యము నా 
కొసంగబడినది. దానిని నేనే నీకు ఇచ్చుచున్నాను. కావున అకంటక మైన 
రాజ్యమును అసుభవింపుము . 

శ్లో సొంల్వీతా మూమికా మాతా దత్తం రాజ్మా మిదం మమ 

త ద్ధదామి తవైవాహం భుంక్ష్వ రాజ్ఞ మకంటకమ్‌ | 
(అయోధ్య- సగ 105, క్లోత) 
అప్పుడు రాముడు అంతవజకును ఎల్లరును విస్మరించిన రాజ్య 
సుల్కవిషయమును పైకి తెచ్చి ఇట్లనెను. “పూర్వము మీ అమ్మను వివాహ 
మాడు నప్పుడు మీ తాతగారి సమక్షమున ఉత్తమమైన రాజ్యశుల్కమును 
వాగ్దాన మొనర్చెను .. 
శ్లో వురాభాతః వీతా నః మాతరం తే సముద్వహాల్‌ | 
మాతామహీ సమ (ౌషీల్‌ రాబ్బశుల్కి మనుత్తమమ్‌ ॥. 
(అయోధ్య- నర. 107, £3) 

కకేయిని వివాహమాడునప్పటికి దశరథునకు పుత్రసంతతి లేదు. 
అందువలన “'నీపు త్రికకు కుమారుడు కలిగినవో రాజ్యము వానికే ఇత్తును”. 
అని దశరథుడు కేకయరాజునకు వాగ్దానము చేసి కైకేయిని భార్యనుగా 
పొందెను. ఇది దశరథుని మనస్సులో మెదలుచునే యున్నది. కాని పెద్దవాడైన 
రాముని తప్పించి భరతునకు రాజ్యము నొసంగుట ఆయనకు ఇష్టము లేదు. 
అందువలననే ఆయన కేకయరాజుూను జనకుని పిలువ నంపకయే రామునకు 
యౌవరాజ్యపట్టాభిషేకము చేయుటకు నిశ్చయించెను. ఆయనకు 
భరతునందును శంక కలదని వెనుకనే గమనించితిమి. ఈ శంకాబీజము 
నుండియే అనర్థపరంపరారూపమైన మహావృక్షము పెరిగినది. ఆయన 


76 రామాయణోపన్యాస మంజరి 
భరతుని పిలిపించియున్నచో పట్టాభిషకము నిర్విఘ్నముగా జరిగి 
యుండెడిది. రాముడీ విషయమును ప్రస్తావించు నేమో అన్న భయముతోనే 
ఆయన రాముని పిలిపించి భరతుడు రాకముందే పట్టాభిషేకము 
చేసికొనవలసినదని చెప్పెను. రాముడు తండ్రియభిప్రాయమును గమనించి 
ఆ ప్రస్తావమును చేయలేదు. ఒక కుమారునకు రావలసిన రాజ్యమును 
మజీయొక కుమారునకు ఇచ్చునధికారము తం[డికి కలదు. గురుజనుల 
పర్తనములో ధర్మాధర్మములను విచారించునధికారము కుమారులకు లేదు. 
అందువలన అప్పుడాయన ఊరకుండెను. తండ్రి గతించిన తరువాత పరిస్టితి 
మాటీనది. రాజ్యశుల్కమువలన కైకేయి వరమువలన రెండువిధముల 
భరతునకు రాజ్యము సంక్రమించినది. కుటుంబమున తాను పెద్దవాడై ఆ 
విషయమును దామట అధర్మము. అందువలన కోయి రాజ్యమును గోరుట 
తప్పుకాదని భరతుడు రాజ్యమును స్వీకరింప వలసినదే అని నిశ్చయించెను. 

పసిష్టమహర్థి ఈ వాదమును నిరాకరించెసు. ఇక్షాపకువంశమున 
మొదటినుండియు జ్యేష్టుడే రాజగుచుండుట విధివిహితమై ఆచారముగ 
నున్నది. అన్న యుండగా తమ్ముడు రాజగుట అధర్మము. పుత్ర సంతతి 
లేనికాలమున రాజు భార్యాపరిగ్రహము కొబికు కావించిన రాజ్యశుల్క 
వాగ్దానము ఇప్పుడు చెల్లదు. ప్రజలందలు రాముని రాజునుగా కోరుచు 
న్నారు. అందువలన దశరథుడే రాజ్యశుల్కమును ఉపేక్షించి రామునకు 
పట్టాభిషెకమును నిర్ణయించెను. ఆయన గతించిన తరువాత పశ్చాత్తప్తు 
రాలైన కైకేయి ఆ రాజ్యమును మరల రామునకే ఇచ్చుచున్నది. కౌసల్యకు 
శుశ్రూష చేయవలసియున్నది. కావున రాముడు రాజ్యమును స్వీకరింప' 
వలసి నదే అని యాయన నిశ్చయించుచు అంతటితో ఆగక, “నేను నీ తండ్రికి 
ఆవార్యుడను. నీకును ఆచార్యుండనే. నా మాటను పాటించినవో అది 
అసద్వర్తసము కానేరదు. 

శ్లో సతే2_హం వీతురాచార్హస్థవ చైవ వరంతవ/ 

మమ త్వం వచనం కుర్వన్‌ నాజివర్డే సృతాం గతిమ్‌ 


రామాయణోపనాఃస మంజరి rl 
శ్లో వృద్దాయా ధర్భశీలాయా మాతుర్నాల్లస్యతీ వర్రితుము 
ఆస్మా హీ వచనం కుర్వన్‌ నాతివర్డే నృతాం గతిమ్‌. 
(ఆయోధ్య- సర్గ 114- శ్లోక రు 
అయిసను రాము డంగీకరింపలేదు. గురుశాససముకన్న తండ్రి 
యాజ్ఞయే బలవత్తరము. కావున తండ్రిగారి యాజ్ఞ ఉండగా దానికి 
విరుద్దముగా గురువు శాసించినచో అది చెల్లదు. అట్లే భర్త కావించిన 
శాసనముసకు విరుద్ధముగా కైకేయి కాని కౌసల్య కాని ఆజ్ఞాపించినవో అది 
చెల్లదు. కావున తండ్రీ కావించిన యేర్చాటు ప్రకారము భరతుడే రాజ్యమును 
స్వీకరింపవలె నని రాముడు పలికెను. భరతుడు ఆ మాటలకు 
సమాధానము చెప్పజాలక పర్ణశాలముందు |పత్యుపవేశనము గావించెను. 
“క్షతియునకిది తగదు. దోషపరిహారమునకై ఉదకమును స్పృశించి పిమ్మట 
సన్ను తాకుము” అని శాసించెను. భరతుడు లేచి వచ్చి అన్నను తాకి, 
నాకు బదులుగా నీవు రాజ్యము చేయుము. నీకు బదులుగా నేను 
అరణ్యవాసము చేయుదును అని పలికెను. 


రాముడు దీనికి కూడ అంగీకరింప లేదు. రాజ్యశుల్కము సంగతి 
ఎట్టున్నను తండి క్లైకేంయుకి బుణ పడియున్నాడు. ఆవెం 
రెండుపర్యాయములు ఆయనకు ప్రాణరక్షణము గావించినది. అందులకు 
ఆయన వరము లిచ్చియున్నాడు. ఆ బుణమును ఆయన తీర్చవలసియే 
యున్నది. తండ్రీ తరువాత కుమారులును ఆ బుణమును తీర్చక తప్పదు. 
“తండ్రిగారు జీవించి యుండగా జరిపిన విక్రయమును, కుదువను, 
కొనుగోలును, ఆయన పోయిన తరువాత నేను గాని భరతుడు గాని 
లోపింపజేయుట తగదు. వనవాసవ్రతమున సమర్థుడనై యున్న నేను 
(పతీనిధిని ఎర్బరచుట జుగుప్పితము. కైకేయి వరములను కోరుట 
యుక్తము. తండ్రిగారు కావించినది సుకృతము” అని రాముడు నిష్కర్ణగా 
పలికెను. భరతుడు అంగీకరింపలేదు. అప్పుడు అంతరిక్షము నుండి 
దిగివచ్చిన మహర్షులు తండ్రియొక్క బుణవిముక్తికై రాముడు చెప్పినదే 
ధర్మమని బోధించిరి. 


78 రామాయణోపన్యాస మంజరి 

భరతుడేమియు సమాథానము చెప్పలేక “నేను బాలుడను. ఈ' 
రాజ్యమును పాలింపలేను. నీవే ఈ రాజ్యభారమును వహింపవలె' అని 
రాముని ప్రార్థింపజొచ్చెను. రాముడు భరతుని ఒడిలో కూర్చుండబెట్టుకొని 
మం|త్రులసాయమున నీవు చక్కగా పాలింపగలవు, అని చెప్పుచు నిట్లనెను. 
“వందుని నుండి కాంతి తొలగిన తొలగ వచ్చును, హిమవంతుడు 
హిమమును త్యజింప వచ్చును సాగరము చెలియలి కట్టను అత[క్రమింప 
వచ్చును. నేను తండ్రి యొద్ద కావించిన (ప్రతిజ్ఞను వీడను. కామము వలన 
గాని లోభమువలసయానీ మీ యమ్మ నీకొరకు ఇట్లు చేసినది. అది నీవు 
మనస్సున పెట్టరాదు. తల్లియెడల ఎట్లు వర్తింప వలయునో ఆమె యెడల 
నీవు అట్లే వర్తింప వలయును. రాముడు తుదకు తన |ప్రతిజ్ఞాపాలసముతో 
దీనిని పరిష్కరించెను. ప్రతిజ్ఞను వదులుకొమ్మని రామునకు చెప్పుటకు 
ఎవరికిని సాహసములేదు. 


అప్పుడు భరతుడు తీవ్రముగ ఆలోచించి తాను రాజ్యమును 
స్వీకరింపకుండుటకై ఒక విధానము ఏర్పరచి రాము నిట్లు ప్రార్థించెను. 
అన్నా! నీ మాట ప్రకారమే నేనును పిత్రాజ్ఞను పరిపాలింతును. కాని 
నేనుగాకాను. మీ పాదముల యాన, మీ పాదుతల సాక్షిగా పరిపాలింతును. 
అది కూడ ఒక ఒడంబడిక మీద పదునాలుగేండ్ల వరకు మాత్రమే. ఆ 
మరుదినమే నీకు నాకు కనబడి నీ రాజ్యమును స్వీకరింపకున్న నా కగ్ని 
ప్రవేశమే గతి. దయచేసి నీ ప్రతీకగా నీ పాదుకలనిమ్ము. రాముడు ఇచ్చిన 
పాదుకలను తలపై మోసికొనుచు అనుచరగణముతో రాముని వీడీ 
అయోధ్యారాజధానీ సమీపమందున్న నంది[గ్రామమను పల్లెను చేరి 
అచ్చటనొక ఆసనముప్తి పాదుకలనుంచి తాను నారచీరలతో సేవించుచు 
రామానుచరుడుగ రాజ్యపాలన జరుపుచండిను. 


భరతుని నీ స్వార్థ, సహోదరతా, పితృభక్తికి పతాక పాదుకాపట్టాఖి 
షకము. 


రొావూయుణ కావ 
సవూలోచనవఎ 


పోలూరి హనుమజ్ఞానకీరామశర్మ 


సాందర $ 


రామాయణకావ్యము యొక్క సౌందర్యమును గూర్చి సమాలోచ 
నము చేయుట సకలకావ్యలక్షణ సౌందర్యమును సమాలోచింమటయే 
అగును. అది అదికావ్యము. తరువాత కావ్యములు రచించిన కాళిదాసాది 
ఘుహాకవుల కందరకును అదియే పరమవ్వెన యాధారము. మొదట 
కావ్యమును విన్న మహర్టులే “పరం కవీనాం ఆధారమ్‌” అని (పశంసించిరి, 
అంతే కాదు వారు దీనిని ఆయుస్సును పుష్టిని కలిగించునది సర్వశ్రుతి 
మనోహరము అని కూడ |పశంసించిరి”, 

శ్లో ఆయువ్యం వుక్షి జననం సర్ప (కుతీమునోహరమ్‌ 

బాలి-సర్గ.4. 1-28 

కావ్యము ఆయుష్యమును పుష్టిని కలీగించుటేమి? ఆహారము 
రుచికరముగా ఉండుట ఎంతముఖ్యమో ఆరోగ్యమును ఆయుస్సును పుష్టిని 
కలిగించునదిగా ఉండుటయు అంతే ముఖ్యము. బజారులో అమ్ము 
మిఠాయి వస్తువులు రుచికరములే. కాని అవి శుభ్రముగా నుండవు. మంచి 
భోజనమువలె ఆరోగ్యమును పుష్టిని కలిగింపవు. కావ్యముల విషయము 
కూడ ఇంతే. రసవంతములైన కావ్యములు అన్నియు మనస్సునకు 
ఆరోగ్యమును ప్రశాంతిని బలమును కలిగించునవిగా ఉండవు. అవి 
ప్రశస్తములు కావు, మహర్షులు అట్టికావ్యములను రచింపరు. వారు 
కేవలము తమవినోదము కొటికో లేక (ప్రజలకు వినోదము కలిగించుట 
కొజకో కావ్యములను రచింపరు. మానవులయొక్క అభ్యుదయము కొటికే 
మహర్షులు కావ్యములను రచింతురు. అభ్యుదయమును పొందుటకు 
మానవులకు ధర్మమే సాధనము. కాని శాస్త్రవిహితమైన ధర్మము చేదుమాక్ర 
వలె సామాన్యమానవులకు సులభముగ |మింగుడు పడదు. చేదుమాకత్రను 


80 రామాయణోపన్యాస మంజరి 


తేనెతో కలిపి మ్రింగించిసట్లుగా మహర్షులు చిత్రములైన కథలతో వీరము, 
కరుణము మొదలగురసములతో ధర్మోపదేశమును మేళవించి కావ్యము 
అసు రచింతురు. 

కాఫున ఆర్థములైన కావ్యములకు (ప్రధానలక్ష్యము ధర్మోపదేశమే 
కాని రససృష్టి కాదు. ధర్మోపదేశమునకు అది ముఖ్యసాధనము. కాబట్టి 
ఆర్థకావ్యములకు ఆత్మ ధర్మోపదేశము; రసము ప్రాణము, ప్రాణములేని 
శరీరమునందు జీవాత్మ నిలువదు. కావున వారు ధర్మోపదేశరూపమైన 
జీవాత్మ చక్కగా నుండుటకై శరీరమును వలె కథను ప్రాణశక్తినివలె 
రసమును చక్కగా పోషించుచుందురు. ఆ కావ్యములలో పా త్రచిత్రణము 
ఇంద్రియముల పటుత్వమువలి, సంవాదములు వర్ధనములు కండరముల 
పుష్టివలె, రీతిలేక శైలి హాయిని కలిగించు సన్నని సిల్కు వస్తములవలె, 
అలంకారములు అలంకారములవలెనే, చక్కగా పోషింపబడును. 

రామాయణకావ్యమునకు పేదధర్శమే ఆత్మ అనుట సుప్రసిద్ధము. 
వేదవేద్యుడైన పరమపురుషుడు దశరథాత్మజుడై జన్మింపగా వేదము 
సాక్షాత్తుగా [ప్రాచేతసునివలన రామాయణముగ ఆవిర్భవించెను. అని 
పూర్వులు ఎప్పుడో చెప్పిరి, 

శ్లో వేదవేద్వే వరేఫుంనీ జాతే దశరథాత్మజో | 

వేదః పాచేతసాదానీ తాక్షా [దామాయణాతనా |. 

కావున వేద ధర్మ(పతిపాదనము కొబికే రామాయణము 
ఆవిర్భవించినది. దేవుని ప్రతిష్టించుటకై ఆలయమును శిల్పశాస్తమునసు 
సరించి సర్వావయవ శోభితముగా మనోహరముగా ఎట్లు నిర్మింతురో అట్లే 
వాల్మీకిమ హర్థి కూడ పరమపురుషుడైన శ్రీరామచంద్రుని వాజ్మయమున 
శాశ్వతముగా (పతిష్టించుటకు సకల సౌందర్య లక్షణశోభితముగా 
రామాయణమును మనోహరమైన మహాకావ్యమునుగా నిర్మించెను. కావుననే 
ఆదికవుల కందజకును పరమమైన యాధార పుయ్యెను. . 


రామాయణోపన్యాస మంజరి 81 
దాని యందు మహోజ్జ్వలముగా (ప్రకాశించుచున్న కావ్యసౌందర్య 
లక్షణములలో కొన్నింటిని ది|క్ప్రదర్శనమా(త్రముగ గ్రహింతము. రూప 
సౌందర్యమునకు అవయవములు ఉచితమైన విస్తృతితో పరస్పరము 
అతికియుండుట ఆవశ్యకము. ముక్కు పొడవుగనో కన్నులు చిన్నవిగనో 
యున్నచో శరీరము అందముగా నుండదు, ఎ యవయములు ఎంత 
ఉండవలయునో అంతగా ఉన్నప్పడే శరీరము అందముగా ఉండును, 
కథాశరీరము కూడ ఇట్టిదే. ఇందు శ్రీరాముడు కాక దశరథుడు, 
సుగ్రీవుడు, ఆంజనేయుడు, రావణుడు మొదలుగా ముఖ్యులైన వారు 
చాలామంది కలరు. అయినను (పతీకాండయందును రాముని చరిత్రయే 
[పధానముగా ఉండును. ఏ పాత్రయైనను శ్రీరాముని మించి మనదృష్టిని 
ఎచ్చటను ఆకర్థింపదు. ఆ పాత్రలను కథలో ప్రవేశ పెట్టునప్పుడు వారిని 
గూర్చి చాల సంగ్రహముగా (పథానాంశములను మాత్రమే వాల్మీకి 
(్రస్తావించును. 
రావణుడు పెద్ద చరిత్ర గలవాడు. వానిని గూర్చి దేపతలు విష్ణువుతో 
చెప్పునప్పుడు విశ్వామిత్రుడు దశరథునితో చెప్పునప్పుడు శూర్పణఖ 
రామునితో (ప్రసంగించునప్పుడు వాని పరాక్రమాతిశయమును లోక 
కంటకత్వమును మాత్రమే నాలుగైదు వాక్యములలో మహర్షి వర్ణించి 
పదిలివేయును. ప్రతినాయకుడుగా రావణుడు చాల ముఖ్యుడే. వాని 
చరిత్రను ముందే వర్ణింప మొదలిడినచో పాఠకులదృష్టి రామునిపై నుండి 
చెదరి రావణునిపై (పసరించుట సంభవించును. వాలిసు గ్రీవుల 
వృత్తాంతములు కూడ ఇట్టివే. రాముని (ప్రధానకథ జరుగుచున్నప్పుడు 
వాల్మీకీ వీనిని పైకి తేలేదు. శ్రీరామునకు పట్టాభిషేకము జరుగునప్పటికి 
సీశ్రారాములయొక్క మహనీయత పాఠకుల హృదయములకు హత్తుకొని 
వారిచరిత్రయందు కుతూహలము కూడ కొంతవజకు శమించును. 
అందువలన ఉత్తరకాండలో కార్యముల తొందజలు ఏమియు లేకుండ 
అందరును స్తిమితముగా నున్నప్పుడు శ్రీరాముడు (ప్రశ్నింపగా అగస్త్యుడు 
రావణాదులవృత్తాంతములను విఫ్రులముగా వర్ణించిచెప్పెను. మరల 
ముగింపునందు శ్రీరాముని ధర్మ నిర్వహణమునకు నిక షోపలములైన క్స్‌త్రా 


12 


82 రామాయణోపన్యాస మంజరి 

వివాస్యమును లక్ష్మణ పరిత్యాగమును అద్భుతముగా వర్ణించి మహర్థి మరల 
పాఠకులదృష్టిలో సీతారాములనే ఆరాధ్యదైవతములనుగా నిలిపెను. 
కథారచనలో ఏ వృత్తాంతమును ఎప్పుడు ఎంతవటికు చెప్పవలయునో 
వాల్మీకికి తెలిసినట్లు ఆ కథనే మరల రచించిన ఇతరులకు తెలియలేదన్నవో 
అతిశయోక్తీ కాదు. 


రాపుకథను సంస్కృతములో ఇతర భాషలలో కావ్యములుగా 
నాటకములుగా వ్రాసినవారు ఎందరోకలరు. అవి పాఠకులకు కల్గించుచున్న 
సంస్కారములను బట్టి వానియందున్న కథాశిల్బవయను మనము 
గమనింపపష్బును. కొన్ని రమాయణములను ఛదువునప్పుడు “మేనకా 
విశ్వామి త్రులఘట్టము అత్యద్భుతముగా నున్నది”. అనియో, “నిజముగా 
ఈ కథకు రావణుడే నాయకుడు” అనియో లేక “పాపము! శూర్పణఖకు 
ఎంత అన్యాయము జరిగినది! నిజవయగా ఆమె పరిస్థితి చాలా 
దయనీయము” అనియో తోచినచో ఆరచన లందు కథానిర్మాణకౌశలము 
లోపించిన దనియే స్పష్టమగుచున్నది. 


వాల్మీకియొక్క పాత్రనిర్మాణకౌశలము అనుపమానము. కొలది 
మాటలలోనే ఆయన ఏ వ్యక్తియొక్క శీలము నైనను చెజగని ముద్రపడు 
నట్లుగా చిత్రింపగలడు. శ్రీరాముడు కేవలము ధర్మముసే ఉపాసించు సని 
ఆయన ఎట్లు చిత్రించెనో చూడుడు. రాజ్యమును వదలి పెట్టి పోవలసి 
నప్పుడు కైకతో ఆయన చెప్పినమాటలు ఆయన శీలమునకు నికషోపలము 
కేంద్రబిందువులు. “నేను అర్థపరుడను కానమ్మా! ఈ లోకము నంతసు 
ఆక్రమించుకొని యుండవలయు నను తలంపు నాకు లేదు. కేవలము 
ధర్మవుునే అవలంబించియున్న నన్ను బుషులతో సవూనునిగా 
ఎజుంగుము”, 
శ్లో నావా మ్మరవరోదేవి లోకమావస్తు ముత్త్ర హౌ। 
విధి మాం బు్షీభై న్తంర్పం కేవలిం ధర మాస్ధితమ్‌! 20 
(అయోధ్య. సధ.19) 


రామాయణోపనాళు మంజరి 83 


రాక్షసులతో వైరము వలదని సీత వారించినప్పుడు కూడ ఆయన 
తన శీలమును విస్పష్టముగా ప్రకటించినాడు “జానకీ! నేను జీవితమును 
గాని, లక్ష్మణునితో కూడ నిన్నైనను వదలిపెట్టుదును గాని చేసిన ప్రతిజ్ఞను, 
అందును బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను, వదలను”, 

శ్లో ఆవ్యవహాం జీవితం జవ్యోం త్వాం వా నీత సలిక్ష్యణామ్‌! 


శ్లో న తు(పతిజ్ఞాం నం[కుత్వ ([బాహ్మణేభ్యో విశేషతః 
ఆరణ్వ-సర్ట20 18, 19 

ఆయన ఏ ముహూర్తమున ఈ మాట అన్నాడో కాని, సీతను 
లక్ష్మణుని కూడ తరువాత పరిత్యజింపవలసివచ్చెను. 

లక్ష్మణుని శీలపవిత్రత ఎట్టిదో ఒక్క శ్ఞోకములోనే మహర్షి ఎంత 
చక్కగా చిత్రించెనో చూడుడు. సీతాదేవి యొక్క నగలను చూచుచు 
రాముండు కన్నులు బాష్ప పూర్ణము లగుటచే చూడలేక వానిని లక్ష్మణున 
కిచ్చి అవి సీతవే అగునేమో గుర్తింపు మనెను. అప్పుడు లక్ష్మణుడిట్లనెను. 
“ఆమె యొక్క కేయూరములను కుండలములను నే నెజుంగను. నిత్యము 
ఆమెకు పాదాభివందనము చేయుచుండుటవలన నూపురములను 
మాత్రము గుర్తింపగలను' 


శో నావం జానామి కేయూరే నాహం జానామి మండలే 


శ్లో నూపురేత్త్వభీజానామి నిత్యం పొదాభీవంద నాల్‌ | 
కిష్కింధా - వర్గర. 22, 23 
పదువయూడేండ్లు విజనవయుల్గైన వనవలులలో మువ్వురే 
కలిసియున్నప్పుడు లక్ష్మణుడు శీలమును ఎంత అసిధారావతముతో 
కాపాడు కొనెనో, ఒక్క శ్లోకముననే మహర్షి ఎంత అద్భుతముగా చిత్రించెనో 
చూడుడు. 


రావణుడు దేవతలను జయించిన పరాక్రమశాలి యయ్యును 
ఎంతనీచుడో మహర్షి ఒక్క శ్లోకముననే వ్యక్త వెయనర్చెను. “నీవు 


ర్రిడ్త రామాయణోపన్యాస మంజరి 


పరాశ్రమశాలివైనవో రాముని ఎందులకు ఎదుర్కొన లేదు? దొంగవలె సస్నేల 
తెచ్చితివి”? అని సీత అనేక పర్యాయములు అధిక్షేపింపంగా రావణుడు 
చెప్పిన సమాధానము వినుడు “ఓసి! భయశీలా! అపహరించి గాని 
బలాత్కరించి గాని ఎట్టెనను పరస్త్రీలను పొందుట రాక్షసులకు స్వధర్మము”. 


శ్లో స్వథల్ళో రకం భీరు నర్వజైవ న సంశయః 
గమనం వా వర్గస్థ్రణాం హరణం సం(వమధ్యవా | 
సుందర- సర్గ 20. 5 

పులస్త్యుని మనుషుడు విశ్రవసుని పుత్రుడు కుబేరుని తమ్ముడు 
ఒక జాతి కంతకును ప్రభువైన వాడు ఇట్లు మాటాడవచ్చునా? లంకలో 
(ప్రభుత్వము ఇట్లే జరుగుచున్నదా? ఈ యొక్క శ్లోకముచేత రావణుని 
యొక్క నీచత్వ మెట్టిదో మహర్థి స్పష్టమొనర్చుమన్నాడు, 

నాటకీయతను గొప్ప కావ్యగుణముగా పరిగణించు చున్నారు. 
నాటకమును చూచునప్పుడు దృశ్యములు ఎట్లు కన్పించుచుండునో అట్లే 
కావ్యమును వినుచున్నప్పుడు చదువు చున్నప్పుడు ఆయాసన్నిపేశములు 
మనస్సునందు స్పష్టముగా గోచరించుచున్నవో ఆ సన్నివేశములు కనులకు 
కట్టినట్లుగ నున్నవని చెప్పుదుము. పాత్రల పరస్పర సంఘర్షణమును, 
మానవ(పయత్నమునకు దైవముయొక్క ప్రాతికూల్యమున (గలుగు 
విపత్తులను, ఆ పరిస్థితులలో పాత్రల చిత్తవృత్తులందు గలుగు సంఘర్షణ 
మును నాటక కర్తలు ప్రత్యేక శ్రద్దతో వర్ణించు చుందురు. ఈ గుణముల 
సముదాయమును నాటకీయత అనుచున్నాము. 


సాహత్య కళయందు నాటకరచనా శిల్పము పరాకాష్ట. కావుననే 
“నాటకాంతం హి సాహిత్యమ్‌” అను ప్రసిద్ది ఏర్పడినది. కావున 
కావ్యములలో కూడ ఈ నాటకీయత పుష్కలముగా నున్నచో అవి గొప్ప 
కావ్యవచులని ఆ కావ్యకర్తలు సాహిత్యకళా కోవిదులని వంనవలు 
(పశంసించుచున్నాము. తెలుగున తిక్కనకు గల యీ ప్రశస్తి సుప్రసిద్దము, 
సంస్కృతమున ఈ నాటకీయ శిల్పమున వాల్మీకిని సరిపోలదగినవాడు 


రామాయణోపన్యాస మంజరి 85 


మజయొకడు లేడన్నచో అతిశయోక్తి కాదు . ఇది మామాలు మాట కాదు, 
పరిశోధనపలన తేలిససిద్దాంతము. మా అక్కగారు క్రీశే. చోరగుడి హనుమత్‌ 
శేషమ్మగారు, భాషాప్రవీణ, ఎమ్‌.ఓ.ఎల్‌. 1954-55 సంవత్సరములో 
“రామాయణము - నాటకకర్తలు ” అను విషయమును గూర్చిపరిశోధించి 
ఆంగ్రమునసిద్దాంతవ్యాసమును (106513) ధ్రాసి ఆంధ్రవిశ్వ విద్యాలయము 
వారి వలన ఎమ్‌.ఓ.ఎల్‌. పట్టమును పొందినది. అప్పటికి ము[ద్రింపబడీ 
లభ్యమై యుండిన రామకథ్రానాటకము లను అన్నింటిని పరిశీలించి ఆమె 
వాల్మీకి రవనముతో 'సరిపోల్చినది. మూలకథను మార్చి నాటకీయముగా 
వేయవలయు నను తలంపుతో భాసుడు మొదలగువారు చేసిన కల్పన 
లన్నియు మొదట చూచిసంతనే ఎంతో అద్భుతముగా నున్నట్లు తోచినను, 
మూలముతో సరిపోల్చినప్పుడు సమంజసములుగా తోచవు. కల్పనలకన్న 
వాల్మీకి మూలమే ఆద్యంతము నాటకీయముగా నుండును. కొవున 
నాటకకర్త లలో కూడ వాల్మీకియే శ్రేష్టుడు. 


ఒక్కదృష్టాంతమును గమనింపుడు భరతుడు మేనమావు 
యింటినుండి తిరిగివచ్చినప్పుడు అయోధ్యకు సమీపమున ప్రతిమా 
గృహమును చూచి అందులో ప్రవేశించి పూర్వులవిగ్రహములతో పాటు 
దశరథుని (ప్రతిమను మాచి తండ్రి మరణమును గ్రహించె నని భాసుడు 
(ప్రతిమానాటకమున కల్చీంచెను. తరువాత కైకేయి యితర రాణులతో 
అచ్చటికి వచ్చును. అప్పుడు “ఇట్టేల జరిగిన” దని భరతుడు కైకేయి 
నడుగును. “మీ నాయనగారికి పుత్రవియోగము కలుగపలసిసట్లుగా 
శాపమున్నది. ఆ శాపనిర్వాహమునక్టై నేను పూనుకొని పదునాల్లు 
దినములన బోయిపదునాలుగేండ్లు అని పలికితిని. అందువలన ఇట్లు 
సంభవించినది”. అని అమె సమాధానము చెప్పెను. 


భరతుడు ఓహో! దీని కంతకును దైవము కారణమన్నమాట అని 
సమాధానపడును. ఈ దృశ్యము రంగస్టలమున ప్రదర్శించనప్పుడు చాల 
చిత్రముగ తోమననుట యథార్ధమే కాని ఇది మూలముకన్న రసవంతమా 
లేక సమంజసమా? రాజకులము లలో మహారాణులకు అవకాశము 


86 రామాయణోపన్యాస మంజరి 


కలీగినచో తమకుమారులు రాజులు గావలయునని తాము రాజమాతలుగా 
అధికారము వలయునని కోరిక యుండుటసహజము. అందును కైక 
దశరథుని రెండుపర్యాయములు రక్షించి రెండు వరములను కూడ 
సంపాదించి యున్నది. 


దీనికి మంథర దుర్చోధ తోడై ఆమెయందు అధికారదాహము 
(పబలిను. కౌసల్య రాజమాత యై తనపై అధికారము చలాయించు నను 
భావమును ఆమె సహింపలేక పోయినది. అందువలన దశరథుడు మొదలైన 
వారందజు ఎంతగా విలపించు మన్నను ఆమె తనపట్టును వీడక వరములను 
సాధించు కొన్నది. దశరథునకు అమెకు జరిగిన సంవాదము, రాముడు 
తల్లిదండ్రుల యొద్ద నుండి వీడ్కోలును పొందుట. పరమ కరుణా 
వేశపూర్ణములై అత్యంతము నాటకీయముగా నుండును. 


భరతుడు తిరిగివచ్చిన తరువాత తల్లి వలననే తండ్రిమరణమును 
తెలిసికొని ఆమెను ధిక్కరించుచు మహాదుఃఖముతో పలికినమాటలు 
అవేశపూర్ణములైన నాటక[పదర్శనమునకు ఎంతో తగియుండును. 
రంగస్థలవయన దృశ్యము రక్తికట్టుటకు తీవ్రమైన సంఘర్హణవు 
ఆవేశ పూర్ణవఎలైన (ప్రసంగములు ఆవశ్యక పునుట అందజికును 
అనుభవసిద్దమే. మరి యీ దృష్టితో చూచినప్పుడు భాసుని కల్పనము ' 
ఎంత చప్పగా నున్నదో చెప్పనక్కరలేదు. 

మహర్షి ఎ సన్నివేశమును చిత్రించినను అది కనులకు కట్టినట్టుగా 
సుండునని మొదట ఈ కావ్యమును విన్న మహర్దులే (పశంసించిరి. 
“చాలాకాలము క్రిందట జరిగిపోయిన వృత్తాంతము ఇప్పుడు (ప్రత్యక్షమగు 
చున్నట్టుగా చూపబడినది”. 

శ్లో చిరలిర్చుత్త మష్మేతల్‌ [వత్యక్షమివ దర్భితమ్‌! 

బాల-సర 4 18 

ఇట్లు సన్నివేశములను ప్రత్యక్షము లగునట్లు వేయుటకు వర్ణనమే 

ముఖ్యసాధనము. దానికి అలంకాగన పులు సహకరించును. కొలది 


రామాయణోపనాలశు మంజరి 87 


దృష్టాంతములను చూడుడు. దరశథునకు అపరకర్మలు పూర్తి యైన 
తరువాత నగరమును అంతః పురములను అలంకరించుచుండిరి. అప్పుడు 
మంథర కూడ అలంకరించుకొనెను. శ్రేష్టమైన గంధమును పూసికొని 
రాజవస్తములను ధరించి చాల నగలు పెట్టుకొని పడ్డాణము బంగారు 
హారములు ఫుష్పమాలికలు ధరించి తన ప్రాభవమును ప్రకాశింపజేయుము 
ఇటుసటు తిరుగుముండెను. రాజమాత కానున్న కేయికి అది ఆంతరంగికు 
రాలు గదా! ఇంతవరకు బాగుగనే యున్నది. అది చూచుటకు ఇతరులకు 
ఎట్లున్నదో వాల్మీకి ఒక్కమాటలో “త్రాళ్లతో కట్టబడిన |క్రోతివలె నున్నది” 
అని చెప్పినాడు. ఈ యొక్క మాట య అది గూనిది అనువిషయమును 
ఆయన కనులకు కట్టునట్లు చేసినా 

శ్లో లిప్తా చందనసారేణ nu బీ[భొలీ 

వివిధం వివిధై స్తియ్లా షై శ్చ విభూవతా | 
శ్లో మఖలాదామిల్‌ శీత రన్ఫ్రైశ్చు వరభూషలైః: 
దిభాసే బవాుబిర్దడ్డా రజ్ఞాబ్బధ్ధేవ వానరీ॥ 
ఆయోధ్య - సర్గం 767 8 

మజియొక దృష్టాంతమును చూడుడు. భరతుని వెంట నున్న 
సైన్యమునుమూచి గుహుడు “నీవు రాముని యొద్దకు దుష్టబుద్దితో పోపుట 
లేదుకదా! నీయీ సైన్యము సందేహమును కలిగించుదానిపలే నున్నది”. 
కౌసల్యవలన పుంత్రులవలన ఇట్టి సందేహములను ఎదుర్కొనుచు ముందే 
భరతుడెంతో బాధపడుచున్నాడు. అందణీవలెసే గుహుడు కూడ సందేహించి 
నాడు. అప్పుడు భరతుని గూర్చి ఒక్కటే యుపమానముతో మహర్షి 
“ఆకాశమువలె నిర్మలుడైన భరతుడు గుహునకు మెత్తని మాటలతో 
సమాధానము చెప్పెను” అని వర్ణించెను. 

శో కిన ధుష్టో దజానీ రానుస్మాక్లీన్ల కళ్భణః 

ఇయం తే మవాతీ సేనా శంకాం జానయతలీన మే 
శ్లో త మేవ మభిభాషన్ల మాకాశ ఇవ నిర్భలిః 
భరతశ్శ క్ల యా వాచా గుహం వచన మ్యదిలీజ్‌ | 
ఆయోధ్త - సర్గం 85- 7,8 


88 రామాయణోపన్యాస మంజరీ 


ఆకాశముపై ఎవరైనను దుమ్ము చల్లినచో అది వారినెత్తి పైననే 
పడును కాని ఆకాశమున నిలువదు. భరతుడు ఆకాశమువలి నిర్మలుడు. 
అందువలన ఎవరైనను అతనియందు దోషమును శంకించినవో అది అతనికి 
చేరక పోగా వెనుకకు తిరిగివచ్చి శంకించిన వారికే పశ్చాతాపరూపమైన బాధను 
కలిగించును. అంతే కాదు. అతడు నిర్మలుడై గుహునకు సమాధానము 
చెప్పెననుటవలన, గుహుని విషయమున అతడు కోపమును పొందలే 
దనియు వ్యక్తమగుచున్నది. 

చెట్లను తీగలను మనుష్యులతో చిత్రముగ పోల్చి వర్ణించుటలో 
కూడ వాల్మీకి కవుల కందటికు మార్గదర్శకుడు. పంపాసరోవరముపద్ద 
“పుష్పములతో కప్పబడిన శిఖరములతో తుమ్మెదలగుంపులతో ఏర్పడిన 
జుట్టుముడులతో గాలికి ఇటునటు ఊగుచున్న పాదపములు గొప్ప గాయ 
కుల వలె నున్న'వట. 

శ్లో వువ్చు నంభన్న శిఖరాః మూడుత్తోళ్రైవచంచలా? 

అమీ మధుకలోత్తంసాః (వగీతా ఇవ సాధపాః|! 
కీష్మింధా - సర్గం 1, 20 

సిగ్గుపడునపుడు ఎవరైనను తలవంచుకొందురు. తనవలన 
తప్పుజరిగిన దని తనకు ఇతరులకును తెలియుచున్నప్పుడు అట్టివాడు 
చాల సిగ్గుపడచున్నవో ఎట్టుండును? మహర్షి వర్ణించుచున్నాడు చూడుడు. 
భరతుడు సైన్యముతో వచ్చుచుండుటను చూచి అతడు తమపై దండెత్తి 
వచ్చుచున్నాడని వానిని వెంటనే సంహరింపవలెనని లక్ష్మణుడు రామునితో 
అనెను. అప్పుడు రాముడు ఇట్లనెను. “ఏల ఇట్లు మాటాడెదవు? అతడు 
మన కెప్పుడైన ఇంతకు పూర్వము ఒక్కయపరాధమైన చేసియున్నాడేమో 
చెప్పుము. వానికి రాజ్యకాంక్షలేదు. ఈ లక్ష్మణునకు రాజ్యమిమ్ము అని 
నేను చెప్పుదునేని, వెంటనే వాడు అంగీకరించును”. “ఇంతకన్నను 
లక్ష్మణునకు భంగపాటు ఏమున్నది?” “ధర్మశీలుడైన యన్న అట్లు చెప్పగా 
ఆయనయొక్క హితమునే కోరుచుండిన లక్ష్మణుడు లజ్జచేత తన 
యవయవములలోనికి తాను కుంచించుకొని పోయి నట్టయ్యెను”. 


రామాయణోపన్యాస మంజరి ౭9 
శ్లో ఉచ్చమానో హి భరతోమయో లక్ష్మణ తద్దుచః 
రాజ్యము సై (పయచ్చేతి బాఢ మిత్వే వ మంస్పతే.! 28 
శో తథోకో ధర్మ శీలేన (భ్రాతా తస్య హీతేరత? 
రిక్ష్యణః (వవివేశేవ స్వాని గాతాణలజ్ఞాయో! 
అయోధ్యా - నర, 97. 18,19 
వర్ణనములో రెండు విధములు కలవు. రూపమును కనులకు 
గట్టునట్లు చిత్రించుట మొదటిది. పాత్రయొక్క సుస్టితినో దుస్స్టితినో 
మనస్సునకు నచ్చునట్లు చేయుట రెండవది. మొదటి దానిని చాలామంది 
చేయగలరు. రెండవది దుష్కరము. రూప చిత్రణము నందు కూడ వాల్మీకికి 
సమాసు లుండరు. లంకలో నున్న సీతను ఆయన ఎట్లు వర్ణించుచున్నాడో 
చూడుడు. “ఉపవాసములచేత కృశించి దీనురాలై మాటిమాటికి నిట్టూర్చు 
శుక్లపక్షముల యొక్క ఆరంభమున కన్పించు చంద్రరేఖవలె, చీకటిచేత 
రూపము చక్కగా కన్పించక పోవుటచే పొగలమధ్యలో నున్న యగ్నిజ్వాల 
వలె, అలంకారరహితమై ధూళితోకప్పబడి మాసిపోయిన పచ్చని పట్టు 
పస్తముతో బురద కన్పించుచుండిన పద్మములు లేని సరస్సువలె, ఉన్న 
సీజను ఆంజనేయుడు చూచెను". 
శ్లో ఉవవాసక్టుశాం దీనాం నిశ్చ్వసంతీః వునూవునః | 
దధర్భ శ్వుకవక్లాదౌ చంధరేఖా మివామలామ్‌ | 


శ్లో మందం [పఖ్యాయమానేన రూపేణ రుబిర్యవభామ: 
వీనద్దాం ధథూమజాొలేన శిఖా మవ విభావసోగ! 


శో వీతే నైకేన సంవీతాం శ్లీష్టేనోత్తమ వాసనా! 
సవంకా మనలంకారాం విపద్మా మవ పద్మినీము | 
నుంధర - సల - 26 - 19, 20, 21 


90 రామాయణోపన్యాస మంజరి 


ఇంక రెండవ విధమైన పర్ణనమును పరిశీలింపుడు. సందేహ 
గ్రస్తమైన స్మృతీవలె, పతనము నొందిన ఐశ్వర్యమువలె సడలిపోయిన 
గ్రద్దవలె, భంగపడిసయాళవలె, ఆపదలతో కూడిన కార్యసిద్ధివలె కలుషితమైన 
బుద్ధివలె, అసత్యవ్పైెన య పవాదముచేత పడీపోయిన కీర్షివలె, 
శాస్తాభ్యాసము లేక పోవుటచే మిగుల శిథిలమైన విద్యవలె, సంస్కారీసమై 
అర్జాంతరమును పొందిన వాక్కువలె ఉన్న కీ్యీసు హనుమంతుడు చూచెను. 


శ్లో తాం స్మృతిమివ సంద్జామ్మద్ధం నిపతీతా మవ | 
అ౨ిహాత్రా మివ చ (కదా మూశాొం ([వతీహాతామవ ॥ ౩౩ 
ఈయుపమాన విషయము లన్నియు మసుష్యునకు ఎప్పుడో 
ఒకప్పడు తటస్టించి ఎంతో వ్యథను కలిగించునట్టివి. ఆ వ్యథ అనుభవైక 
వేధ్యము. ఇన్ని విధములైన వ్యథలు కూడినచో ఎంత బాధకలుగునో అంత 
దుఃఖస్టితిలో ఆమె యున్న దని మహర్షి సూచించు మన్నాడు. 
శ్లో సోవనర్గాం యధానీధ్ధిం బుధం సకలుషా మివ! 
అభూతే నాపవాదేన కీర్తిం నివతితా మివ | 34 


ఆమ్మాయానా మయోగేన విద్యాం [వశిథీలా మివ 
సంస్కారేణ యథా హీనాం వావ మర్జాంతరం “తామ్‌ | 
సుందరకాండ - సర 15, 38, 39 
“'మధుమయములైన ఫణితులకు మహర్షి మార్గదర్శి” - 
(మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్థిః) అని వాల్మీకిని శ్రుతిమనోహర 
మైన రవనకు మార్గదర్శినిగా భోజుడు (పూర్వులు), ప్రశంసించియున్నాడు., 
అందులకు నిదర్శనముగా సుందరకాండలో పంచమ సర్గలోని వం ద్రవర్ణన 
మును, సప్తమసర్గలోని రావణగృహవర్షనమును, అష్టమ సర్గలోని పుష్పక 
వర్ణనముసు కొందజు ఉదాహరించ చుందురు. ఆ శ్లోకము లన్నియు 
ఇంచుమించుగా అంత్యాను ప్రాసవేత మనోహరముగా నున్నవి. కొన్ని 
సర్గలకు తుదియందు కూడ శబ్బాలంకార శోభితములైన శ్లోకములున్నవి. 
కొన్నింటిని పరికింపుడు. 


రామాయణోపన్యాస మంజరి 1 


శో తత స్స మధ్యం గత మంశమంతం బోత్స వితానం మవా 
దుద్వమంతము 
దధర్భ ధీమాన్‌ దివి భామమంతం గో వృ షం మత్త మివ 
శ్రమంతమ్‌!! 
శ్లో యా భాతి రక్షీర్భువి మందరస్థా తథా [వదోషీషు చ సాగరా 


తథైవ తోయేషు చ వువ్మరస్థా రరాజా సా చాడు నిశాకరస్ణా | 


శ్లో శిలాతలం ప్రొవ్పు యధథామృగేం[దో మహారణం పొవ్వ యథా 
ode 

రాజ్ఞుం సమాసాద్య యభా నరేంధ న్తథ్యావకాతో విరరాజు చందః | 
సుందర- సల్ల- ర్‌, 3, 7 
ఇట్లు అంత్యానంప్రాసలతో విశే షవృత్తవయులను వంహర్టి 
వ్రాసెనాయను విషయమున నాకు సందేహము కలదు. ఈ విశేసవృత్తము 
లన్నియు సాధారణముగా కావ్యరచనా (ప్రవాహమునకు ఎడముగానే 
యున్నవి. సర్గ తుదియందున్న విశేష వృత్తములలో ఆసర్గలో చెప్పబడిన 
విషయమే పునరుక్తిగా చెప్పబడియున్నది. అట్లే పైన పేర్కొన్న సర్గలలో 
విషయము కూడ పునరుక్తముగానే యున్నది. వీనిని తొలగించినను 
అనుష్టుప్పులలో నున్న ప్రధానకథా విధానమునకు ఏమియు భంగము 
కలుగదు. అందువలన వీనిని మహర్షి రచించియుండునా యని సందేహింప 
వలసి వచ్చుచున్నవి. చిరకాలవశమున మూలములోని కొన్ని శ్లోకములు 
సర్గలుకూడ లుప్త మగుట సంభవము. అట్టియెడల కాళిదాసుతో సమాను 
డుగా చెప్పదగిన (ప్రజ్ఞాశాలియైన కవి ఎవడో ఇట్లు మనోహరములైన 
శ్లోకములను రచించి 24000 శ్లోక సంఖ్యను పూరించియుండును. కావున 

ఈ విశేషవృత్తములపై ఆధారపడి మహర్షియొక్క శైలిని గ్రహించరాదు. 
శైలి లేక రీతి యన్నది కావ్యరచనమునకు మొత్తమునకు 
సంబంధించి యుండును గాని ఏవో కొనిఘట్లములలో కొని శోకములకు 


92 రామాయణోపన్యాస మంజరి 
సంబంధించి యుండదు. ధ్వన్యాలోకకర్త ఆనంద వర్దసుండు చెప్పినట్లుగా 
మహాకవులు విషయమును రసవంతముగా రచించుటయందే దృష్టి 
నుంతురుకాని ప్రత్యేకముగా అలంకారములను కూర్చుటకు ప్రయత్నింపరు. 
రసానుగుణ ముగ వారు రచించునప్పుడు సందర్భము ననుసరించి అర్జా 
లంకారములు, శబ్హాలంకారములు, రీతులు, వృత్తులు మొదలుగా ప్రత్యేక 
ప్రయత్నము లేకుండంగనే సహజముగ రూపొందు చుండును. అట్టివే 
కావ్యములో సహజములై రసమునకు దోహద మొనర్చును శోభించు 
చుండును. కావున మహర్థియును అంత్యాను ప్రాసలతో విశేషవృత్తములను 
రచించి యుండు ననుట అసంభావ్యము. వేలకొలదిగా నున్న యనుష్టుప్‌ 
శ్లోకము లలో కన్ఫించమమన్న రవనావిధానమే ఆయన రీతి యని మనము 
గ్రహింప వలసియున్నది. అనుష్టుప్‌ శ్లోకములలో అర్జాలంకారము లెంత 
సహజముగ సున్నవో అక్షరరమ్యతయు అంతే సహజముగా నున్నది. ఈ 
శ్లోకమును చూడుడు. 

శ్లో కౌసల్మొ ను[వజా రామ వూర్వా సంధ్యా [పవర్ణతే 

డత్తిష్ట నరశార్తూల కవ్వం బైవమాహ్హ్‌య్‌ | 

ఈశ్లోకమునందు పూర్వార్థమున సకారములు, మొత్తము 
శ్లోకమున రేఫలు తబిచుగా వచ్చినవి. ఒక యక్షరము రెండు మూడు 
పర్యాయములు వచ్చినపుడు ఆ శ్లోకము వినుటకు ఇంపుగా నుండును. 
మజీయును ఆయన రచనలో ఎచ్చటను ద్లీర్ణసమాసము లుండవు, చిన్న 
చిన్న పదములతో ఆయన అమి తసరళముగా వాక్యమును రచించును. అట్టి 
చిన్న వాక్యములలోనీ ఆయన సకలరసములను పోషించెను. సీత రావణుని 
ఎట్టు తర్ణించుచున్నదో చూడుడు. “రాముని నుండి సందేశము లేక 
పోవుటపలన తపస్సును కాపాడుకొను చుండటవలన నా తేజస్సువీత నిన్ను 
భస్మమొనరించుట లేదు..... కుబేరుని తమ్ముడవు, సైన్యసమేతుడవు 
శూరుడవై రాముని వంచించి భార్యాచౌర్యమును ఎట్లు చేసితివి”? 

శ్లో అనందేశాత్తు రామన తవస శ్చానుపారినాల్‌ 

న త్వాం చర్చి దశ్యగీవ భస్మ భన్మార్ల తేజసా | 


రామాయణోపన్యాస మంజరి 93 
శ్లో శూరేణ ధనద భ్రాతా దిలై నృముదిజేన చ 
అపోహ్మ రామం కస్మాధి దారబౌర్బం త్వయా శృతము? || 
సుందర- నరం 22 20, 22, -1 
ఇందు ద్లీర్ణసమాసము ల్లేవు. అయినను సీత యొక్క క్రోధము 
ఉజ్వలముగా ఇందు ప్రకాశించుచుసే యున్నది. 


ఇంక ఈ కావ్య గుణముల కన్నింటికిని ప్రాణభూతమైన రసమును 
గూర్చి కొన్ని యుదాహరణములను పరిశీలింతము. రామాయణము 
కరుణరస[ప్రవాహమనుట సు(ప్రసిద్దము. మహర్షి యొక్క రసపోషణము 
అనన్యసాధ్యము. రాముడు అరణ్యములకు పోయిన తరువాత దశరథుడు 
కైకేయిని వదలి కౌసల్య యింటియందే యుండెను. ఆమె పుత్రవియోగ 
దుఃఖమును భరింపలేక ఇట్లు ఆక్రోశింపజొచ్చినది. “దయగలవాడు, 
వదాన్యుడు, ప్రియవాది అని మూడులోకములలో నీ కీర్తి వ్యాపించినను, 
ఎంతో గారాబముతో పెరిగిన నాకుమారులు అడవులలో ఎట్లుండగలరు? 
చిన్నపిల్ల సుకుమారియు నైన సీత, ఇచ్చట మంచిభోజనమునకు అలవాటు 
పడినట్టిది, అడవులలోని ఆకులు దుంపలు ఎట్లు తినును? ........ నీవు 
దయలేక నా వారిని తరిమివైచితివి. వారు దిక్కులేక వనములలో తిరుగు 


మహా భుజుడు. వాడు సముద్రముల నైనను ని[గ్రహింపగలడు. చేప తన 
బిడ్డలనే భక్షించునట్లు నీవు అట్టికొడుకునే హతమొనర్చితివి...... స్త్రీకి భర్త 
మొదటిగతీ; పుత్రుడు రెండవగతి, మూడవ గతి జ్ఞాతి జనులు ; నాల్గపగతి 
లేదు నాకు నీవు లేవు. కొడుకు అడవులపాలైనాడు. ఇంక నేను అడవుల 
కెట్లు పోవుదును? నీవు నన్ను సర్వ విధముల నాశ మొనర్చితివి '. 
శ్లో యద్యవి(తిషు లోకేషు [పథితం తే మహద్యశః 
సాను [కోళో వదాన్వశ్చు (వీయవాదీ చ రాఘునః | 2 


రత్త రామాయణోపన్యాస మంజరి 
శ్లో కథం నరవరశేష్ట ప్రుతాతౌ సవా నీతయో | 
దుఃఖితౌ సుఖ సంవ్భద్దొౌ కథం దుఃఖం సపావ్మతః | ౩ 
ల్లో సా మానం తరుణీ శ్యామా సుకుమారీ నుఖోలితా | 


కథ ముష్టం చ శీతం చ మైథిలీ వినపొప్పుతే | 4 
శ్లో భుక్త్వాశనం విశాలాక్షీ నూవదంశాన్వితం శుభమ్‌! 
నన్చంనైవరమావోరంతళం నీతోవభ్లోతే! ౮ 


శ్లో యత్త్వ్రయా కరుణం కర్‌ వ్యపోహ్మ మమ బాంధవాః 
నిరస్తాః వరిధావన్తి నుఖార్జా శృ వణా వనే || 10 
శ్లో ఏవం కనీయసా భ్రాతా భుక్తం రాబ్బిం విశాంపతే | 
(ఖాతా జ్ఞేష్ణో వరిష్టళ్ల కమ్చరం నావముంస్ఫృతే | 15 
శ్లో నన్వసా కాంచనై ర్భాణై ర్థవోలీర్పో మహోభుదాః 
యుగాన్త ఇన భూతాని సాగరా నవీ న్లిర్రహీల్‌ | 21 
శ్లో న తాద్భశ న్ఫీంహబలోవ్భ షభాక్లో నర్గర్రభో! 
స్వయ మేవ హతః వీత్రా ఊలిజో నాత్మజోయధథా॥ 22 
శ్లో గతి రేకా వతి ర్మార్మా ద్వాతీయా గతి రాత్మటాః 
తృతీయా జ్ఞాతయో రాజుం శృత్సళీ నైవ విద్యతే! 24 
శో తత త్వం మమ నైవానీ రామశ్చు వన మ్యశిత్ర 
నవనం గున్తు మిచ్చామి సర్వథా నివాతా త్వయా || 25 
అ - సర - 61, 

ఆ మాటలను వినుము భరింపలేక దశరథుడు మూర్చిల్లెను. 
కొంత సిపటికి తెప్పజిల్లి ఆయన నా కిట్టిగతి యేల కలిగినది? అని 
ఆలోచించుచు ముని బాలకుని చందన వృత్తాంతమును స్మరించెను. ఆ 
శోకముచేత రాముని శోకము చేతను ఆయన దహింపబడుము నిలువెల 


రామాయణోపన్యాస మంజరి G5 


వణికి పోవుచు రెండు చేతులుజోడించి కౌసల్యను ఇట్లు ప్రార్థించెను. 
కౌసల్యా! కనికరింపుము. ఇదిగో నీకు అంజలిచేయుచున్నాను. నీవు 
ఎల్లప్పుడు శత్రుపులయందు కూడ దయను వాళ్సల్యమును చూపు 
చందువు. భర్త గుణవంతుడైనను గుణహీనుడైనను ధర్మమును గ్రహించు 
స్త్రీలకు (ప్రత్యక్షధైవతము. నీవు మంచిని చెడును ఎజిగిన దానవు; ధర్మ 
పరాయణవు. నీవు ఎంత దుఃఖములో నున్నను అంతకు మించిన 
దుఃఖములో ఉన్న నన్ను నిందింపదగదు. 
శ్లో (వసాధయే త్వాం కౌసల్ళే రబితో2 యం మమాంజలీః 
వత్సలా చాన్మశంసా చ త్వం పీ నిత్యం వరేవ్యువీ |! 


శ్లో భర్తాతు ఖలు నారీణాం శుణవాలిర్లుణోల_ వీ వొ 
ధర్మం విమృశమానానాం (వత్వళ్షం దేవి దైవత ము 


శ్లో సాత్వం ధర్మ వరానిత్యం బ్బ వ్రలోక వరానురా! 
నార్హసే వివీయం వక్తుం దుఃఖితావీ సుదుఃఖితమ్‌।! 
అయోధ్యా - స్గ- 62 - 7,8,9 
అప్పుడు కౌసల్య అమిత పశ్చాత్తాపము నొంది క్షమింపుమని భర్తను 
ప్రార్థించినది. కరుణరసప్రవాహములైస యిట్టి ఘట్టములు రామాయణము 
నందు కొల్లలుగా గలవు. 
వాల్మీకి కరుణమునే కాక వీరరౌద్రాది రసముల నన్నింటిని ఇట్లే 
పోషించెను. తీవ్రములైన రసములను పోషించు కవి తేలికగా నుండు 
హాస్యమును గూడ పోషింపగలడా అను కుతూహలము ఉండుట 
సహజము. ఆయన చిన్న విషయములలో కూడ ఎట్లు చమత్కారమును 
పుట్టించునో చూడుడు. దశరథుడు రామునకు యౌవరాజ్యపట్టాభి షకము 
చేయుదునని సభలో ప్రకటించి మీ యభిప్రాయమును చెప్పుడని సభ్యులను 


96 రామాయణోపన్యాస మంజరి 


కోరెను. వారందజును తక్షణమే హరధ్వానములు గావించిరి. అప్పుడు 
దశరథుడు నవ్వుచు “మీరందజును రాముని పట్టాభిషేక మనగానే ఇంత 
హర్దధ్వానములు చేయుచున్నారే! మజీ నా పరిపాలనము బాగుండలేదా 
ఏమి? అని ప్రశ్నించెను. అంతట వారు సర్దుకొని, నీ పరిపాలనము చక్కగానే 
యున్నది. అందులో లోపములేదు. కాని రాముడు ఇక్ష్యాకువంశములోని 
వారందజీకన్నను శ్రేష్టుడు అని రాముని కళ్యాణ గుణములను వర్ణించిరి. 


సముద్రమును మధించినప్పుడు మొదట విషము పుట్టెను. 
దేపతలందలు “రక్షింపుము, రక్షింపుము” అని మొజివెట్టుచు శంకరుని 
యొద్దకు పరువెత్తిరి. అప్పుడు విష్ణువు చతుర్ముఖుడై వారియెదుట 
సాక్షాత్కరించి శివునితో, “నీవు మహాదేవుండవు. అ గ్రపూజార్డుడవు. ముందు 
పుట్టిన దానిని స్వీకరింప వలసిన వాడవు నీవే” అని పలికి అంతర్జానము 
నొందెను. అప్పుడు శివుడేమి చేయవలె? విషము కాబట్టి వద్దని చెప్పగలడా? 
విష్ణువు చెప్పినట్లు విషమును స్వీకరించి మహాదేవత్వమును నిలుపు 
కొన్నాడు. 

ఇంతకన్నను పతురమ్రైన సన్నివేశము సుందరకాండమునంగలదు. 
సీశయొక్క దుఃఖవయను చూచి భరింపలేక, “అమ్మా! నొవీపుపై 
గూర్చుండుము. నిన్ను ఇప్పుడే రాముని యొద్దకు చేర్చగలను అని పలికెను. 
ఆ మాట వినంగానే ఆమె చాల ఆశ్చర్యపడెను. హనుమంతుడు లంకలో 
తిరుగుచున్నప్పుడు రాక్షసులకు సంశయము కలుగకుండుటకై పీలియంత 
యాకారముతో నుండెను. అట్లే చిన్న కోతివలె సీతతో కూడ ఆడుచుండెను 
అందువలన ఆమె, హనుమా! ఇది కదా నీ కపిత్వము ఇంత చిన్న శరీరముపై 
నన్ను గైకొని అంతదూరమెట్లు పోగలవు? అని ప్రశ్నించెను. ఇంతమాటను 
ఆయన ఎవరివలనను పడలేదు. అందువలన మొదటిసారిగా తనకు 
పరిభవము జరిగినటు ఆయన చింతించినాండట! 


రామాయణోపన్యాస మంజరి 97 


చింతయామాస లక్ష్మీ వాన్షవం పరిభ్రనం కృతమ్‌ 
సర్గ 37 - 31 


అందులకు సమాధానముగా ఆయన తన శరీరమును పెంచి 
చూపించి సీతాదేవికి విస్మయానందములను గలిగించెను. 


కావున కథారచనమునందు, నాటకీయత యందు, వర్ణనా 
కౌశలము నందు, సకలరసపోషణ సామర్ధ్యమునందును వాల్మీకీ మహర్షి 
అద్వితీయు డనుట సునిశ్చితము. 


రామవాయణవుులో హనువుంతుని 
పా[త్ర 


ప్రోలూరీ హనుపుజ్ఞాన కీరామశ ర్మ 


6. 


శో గోప్పుద్టుత వారాళిం మళక్షక్టతరాళ్లసమ్‌/ 
(0 

రామాయణ మవోమాలారత్ష్మం వందీ_నిలాత్మదిమ్‌? 

(ఎవనికి సముద్రము గోప్పదమువలె నయ్యెనో, ఎవడు రాక్షసు 
లను దోమలను వలె సలిపివైవెనో, ఎవడు రామాయణమను మహనీయమైన 
కాంచన మాలయందు రత్నమువలె వెలుగొందు మన్నాడో అట్టి యనిలాత్మ 
జుడైన యాంజనేయునకు నమస్కరించుచున్నాను) 


ఈ చిన్న శ్లోకమునందు ఏ మహాభక్తుడో రామాయణముసందు 
ఆంజనేయునకుగల ప్రాముఖ్యమును చక్కగా నిరూపించినాడు. అంగ 
దాదులవలె ఆంజనేయుడు కూడ సముద్రమును లంఘింపలే కుండినచో, 
లంఘించినను సీతను సందర్శించిన తరువాత జరిగిన యుద్ధములో అక్షుడు 
మొదలుగా నెవరి చేనైనను నిహతుడ్డెనవో రామకథ ముందుకు జరిగి 
యుండదు. ఆంజనేయుడు లేకున్నచో [శీరామవిజయము అసంభవ మగు 
ననుట అతిశయోక్తి కాదు. అయినను రామాయణ కథామాలయందు రత్న 
ముగ శ్రీరాముని కాక ఆంజనేయుని వర్ణించుట ఆశ్చర్యకరముగా నున్నది. ' 
మజీయును దక్షిణదేశమునందు శ్రీరామునియాల యములు అధికముగా 
నుండగా, ఉత్తరదేశమునందు ఆంజనేయుని యాలయములు హెచ్చుగా 
నుండు నందురు. శ్రీరాముని యభ్యుదయ మున కంతకు హనుమంతుని 
వి[క్రమమె ఆధారమై యుండుట ఇందులకు హేతువని చెప్పవచ్చును. 


అంత మాత్రమే కాదు. రత్నమునందువలె ఆయనయందు 
విక్రమమే కాక యింకను ఎన్నో మహనీయ గుణములు వెలుగులను 
విరజిమ్మునున్న వి. 


రామాయణోపన్యాస మంజరి రం 


మొట్టమొదటి సారిగా ఆయన శ్రీరాముని సందర్శించమటకు 
బయలుదేరు సందర్భముననే రామాయణ పఠితలకు కూడ మొదటిసారి 
కన్చించును. ఆ సన్నివేశములోనే ఆయన విశిష్టత, మహత్త్వ్వము 
విస్పష్టముగా గోచరించును, ధనుర్రరులైన రామలక్ష్మణులను చూచిసంతనే 
సుగ్రీఫ్రండు మహాభీతితో అన్ని దిక్కులకు పజువెత్తెను. అనుచరులును ఆతని 
వెంట పరువెత్తిరి. అప్పుడు వారందణీలో ఆంజసేయుడొక్కడే నిలిచి ఆలోచించి 
భయపడ నక్కజిలేదని సుగ్రీవునకు నచ్చజెప్పగలిగెను. మొదటిసారిగా 
ఆయన మాటలను మనము అప్పుడే విందుము. ఆయన రాజు నొద్దకూడ 
ఎంత నిశ్చితముగా స్వతంత్రముగా మాటాడగలడో చూడుడు. “ఆహా! 
ప్లవంగమ! నీ శాఖామృగత్వము చక్కగా వ్యక్త మగుచున్నది కదా! నీవు 
బుద్ధి విజ్ఞాన సంపన్నుడ వయ్యును లఘుచిత్తతతో నిన్ను నీవు నిలుపరించు 
కొన లేకున్నావు. ఎదుటివారి యింగితములను [గ్రహించి చేయవలసిన 
దంతయు చేయుము. బుద్ధినిలకడ లేని రాజు సర్వభూతములసు శాసింప 
జాలడు”, 

శ్లో అహోశాఖామ్భగ త్వం తే వ్యకమేవ పఫవంగము/ 
లఘుబిత్తత యాత్చానం న శ్ఞావయసీ యో మతే/ 


జో బుధివిజ్ఞాన సంవన్న ఇంగతై స్ఫర్ధ మాచర 
నవ్యాబుధ్ధం గతో రాజా నర్చభూతాని శాస్త్రీ పొ 
(కీష్మింధాకాండ - సర్గ2- ల్లో 17,18) 

ఇందు పరిహాసము కూడ కలదు. అయినను సుగ్రీవుడు కోపపడ 
లేదు. ఆ కపిరాజు హనుమంతుని వాక్యమునందలి హితమును గ్రహించి 
అభినందన పూర్వకముగా ఆ రాజపుత్రుల వృత్తాంతమును కనుగొనుటకు 
ఆయననే పంపెను. దీని వలన ఆయన సుగ్రీవుని కన్న ఎంత బుద్దిశాలియో 
స్పష్టమగుచున్నది. 

సుగ్రీవుడు ప్రాకృతుని వలె రాజపుత్రుల యొద్దకు పొమ్మనగా 
ఆంజనేయుడు నఠబుద్దితో భిక్షురూపమున పోయెను. (భిక్షురూపం తతో 


100 రామాయణోపన్యాస మంజరి 


భేజే శఠబుద్దితీయా కపిః) శఠబుద్ది కపులకు సహజగుణము. గొప్పవిద్యా 
సంస్కారము కలిగిన వారికి కూడ జాతి సహజమైన గుణము అప్పుడప్పుడు 
ఫైకి వచ్చుచునే యుండును. కాని యీ బుద్ధి ఆయనకు మహనీయులైన 
రామలక్ష్మణులను షూచినంతనే ఎగిరిపోయినది. విద్వాంసుడు విద్వాంసుల 
సన్నిధికి పోయినప్పుడు పొందునట్టి వినయము, ఆర్థవము, సరసోదాత్త 
భాషణము మొదలగు నుత్తమ పురుషుని గుణము లన్నియు ఆయన 
యందు పైకి వచ్చెను. వారిని చూడగానే సుగ్రీవుడు శంకించినట్టుగా వారు 
వాలివేత ప్రయోగింపబడిన పరతంత్రులు కారని స్వతంత్రులు తేజస్వులు 
నైన రాజపుత్రులని ఆయన నిశ్చయించను. 

పెద్దల సన్నిధియందు పిన్నలకు సహజముగా కలుగు తొంద 
పాటు కూడ ఆయనను ఆవేశించెను. ఆ తొందబివలననే ఆయన తాను 
ధరించిన భిక్షురూపమును కూడ మజుచి వారికి నమస్కరించి వారిని చక్కగా 
(పశంసించెను. అంతయు వినుము వారు సంతోషించుచు సూరక చూచు 
చుండిరి. అప్పుడాయన “నేను ఇంతగా మాటాడుచుండగా మీ రేమియు 
చెప్ప రేమి”? అని యడిగి తన్ను గూర్చి యేమియు చెప్పక పోవుటచే వారు 
మాటాడుట లేదని గ్రహించి తానే మరల తన్ను గూర్చి సుగ్రీవుని గూర్చి 
తాను వచ్చిన పనిని చెప్పెను. 

అప్పుడు రాముడు ([పహర్థమును పొంది లక్ష్మణునితో 
హనుమంతుని గూర్చి ఇట్లు ప్రశంసించెను, “బుగ్వేదమును అధ్యయనము 
చయనివానికి, యజుర్వేదనిష్టాతుడు కానివానికి, సామవేదవిజ్ఞానములేని 
వానికి ఇట్లు మాటాడుట శక్యము కాదు. ఇతడు వ్యాకరణ మంతయు 
అనేకులయొద్ద గ్రహించెననుట నిశ్చితము. ఇంతసేపు ఇతడు మాటాడినను 
ఒక్క యపశబ్దము కూడ దొరుల లేదు. ఇతని వాక్కు సంస్కార క్రమసంపన్న 
మై తొందటిపాటు లేనిదియై జాగులేనిదియై శుభప్రడమై హృదయహారిణియై 
యున్నది. కత్తిని దూసి పైకి వచ్చుచున్న శత్రువునకు సైతము ఇట్టి మనోహర 
మైన వాక్కుచేత సంతోషము కలుగకుండునా? ఇట్టి గుణగణ ములుగల 
కార్యసాధకులు ఎవనికి దూతలుగా నుందురో ఆ రాజునకు అఖిలకార్య 
ములు తప్పక సిద్దించును”. 


రామాయణోపన్యాస మంజరి 101 


శ్లో నాన్భగ్గేదపినీతస్ప నాయదార్వేదధారిణః? 
నా సామవేదవిదుష శృక్త మేవం (వభావీతుత్‌? 28 


శ్లో నూనం వ్యాకరణం లృత్స మనేన బహుధా శుతవు! 
బవహాంవ్యా హరతానేన న కించి దపశభ్రీతషు/ 29 


శ్లో సంస్కార కమసంవన్నా మదుతా మవిలంబీతామ్‌/ 
డచ్చారయతి కళ్యాణీం వాచం హృదయవోరిణీవ్‌/॥ 32 


శో ఆనయా చ్నితయో వాచా (తిస్థానవృందాన్థుయా, 
కస్త నారాద్దుతే చిత్త ముద్దుతాసే రరే రవీ/33 


శ్లో, ఏవం గుణగణై ర్యుక్తా యస్య స్యుః కార్యసాధకాః। 
తస్య సిద్ధ్యంతి సర్వే£_ర్జా దూత వాక్య (పచోదితాః॥ 35 
(కిష్కింధాకాండ - సర్గ ౩. న్లో 28 - 35) 
ఈ ప్రశంసలో హనుమంతుని యొక్కవిశిష్టత పక్కంగా ఇమిడి 
యున్నది. శత్రునిర్మథనపరాయణులగు వీరులకు శూరులకు పాండిత్యము 
తో అంతగా పని యుండదు. పండితులైన వారిలో కూడ చాలమంది సమ 
యోచితముగా సరసముగా మాటాడగలిగియుండరు. హనుమంతుడు 
మహావీరుడనుట సుప్రసిద్దము. ఆ మహాలీరత్వముతో పాటు ఆయన 
యందు పాండిత్యము సమయస్ఫూర్తి చతురవచన రచనము ఎంత 
యుజ్జ ్వలముగా నున్నవో దీనివలన స్పష్టమగుచున్నది. 


ఈ (పశంసాభాపమువలనసే రామునకు హనుమంతుని యందు 
అసాధారణమైన యభిమానము కలిగినది “ఇట్టి దూతలు కదా నాకు కూడ 
సుండవలయును” అను తలంపు కూడ ఆయనకు కలిగినది. కావుననే 
ఆయన సీతా స్వేషణమునకై వానరులను అన్నిదిక్కులకు పంపునప్పుడు 
జంజనేయునకు మాత్రమే అంగుళీయకము వొసంగెను. 


102 రామాయణోపన్యాస మంజరి 


దూతగా ఆంజనేయుడు నిర్వహించిన పాత్ర అద్భుతమైనది. 
రామలక్ష్మణులయొద్దకు ఆయనను సుగ్రీవుడు పంపినప్పుడు వారిని 
గూఢముగ పరీక్షింపుమని ఏవేవో జాగురూకత వహింపవలసిన విషయము 
లను బోధించెను. వారిని జూచిన తరువాత హనుమంతుడు అప్పటికీ 
యుక్తమని తోచిన విధమున స్వతం[త్రముగ మాటాడెనే కాని సుగ్రీవుడు 
చెప్పినట్టు చేయలేదు. (ఉవాచ కామతో వాక్యమ్‌) ఆజ్ఞను అక్షరశః 
పాటించుట కన్న ప్రయోజనము చాల ముఖ్యము. అందుపలన సుగ్రీవుని 
ప్రయోజనమును దృష్టిలో నుంచుకొని హనుమంతుడు రామలక్ష్మణుల 
పరిస్థితిని గ్రహించుటయే కాక వారిని గొని వచ్చి సుగ్రీవునితో సఖ్యమును 
కలిగించెను. సామాన్యుడైన దూత య్యైనచో ఇంతపని చేయలేడు. 


ఇట్లే అంగుళీయకము నొసంగునప్పుడు రాముడు కూడ “దీనిని 
నీవు గుర్తుగా మాపించినవో సీత ఉద్వేగము నొందక నీతో మాటాడగలదు” 
అని మాత్రమే చెప్పెను. కాని సీత కన్పించినచో ఏమి చెప్పవలయునో 
చెప్పలేదు. రావణునితో ఆంజనేయుడు మాటాడవలసి పచ్చునను నూహ 
కూడ అప్పు డెవరికిని లేదు. సీత యునికియే తెలియనప్పుడు ఈయూహ 
లకు అవకాశమే లేదు. అందువలన లంకలో జరిపిన సంభాషణ ములు 
వ్యవహారములు సర్వము హనుమంతుడు కేవలము తన బుద్దికౌశ లము 
చేత నిర్వహించినవే. సాధారణముగ ప్రసిద్ధులైన వ్యక్తుల యొద్దకు రాజులు 
కొన్ని విషయములను చెప్పి దూతలను పంపుచుందురు. వారు ఆ 
విషయములను వారికి చెప్పి వారు చెప్పుసమాధానములను తమరాజు 
లకు చేర్చుచుందురు. మణీ హనుమంతుని విషయమున ఏవిధమైన 
నిశ్చితత్వము లేదు. కావున లంకలో నిర్వహింపబడిన కార్యము లన్నియు 
ఆయనయొక్క (ప్రజ్ఞావైభవమునకు సాహసమునకు (ప్రబలసాక్ష్యములు, 


ఆంజనియుడు తనయందు ఏయేశక్తులున్నవో వాని నన్నింటిని 
రామకార్యమున వినియోగించెను. శరీరమును పెంచి, ఆయన మహావేగము 
తో సముద్రమును దాటెను. అంతపని చేసినను ఆయనకు రవ్వంత కూడ 


రామాయణోపన్యాస మంజరి 103 


ఆయాసము కలుగలేదు. తరువాత ఆయన పిల్లియంతగా చిన్నది యగు 
నట్లు శరీరమును కుంచించుకొని లంక యంతయు ఎంతో జాగరూకతతో 
సీజను వెదకుచు సంపరించెను. సీతను పలకరించుటకు కూడ ఆయన 
ఎంతో ఆలోచించి ముందుగా రామకథను శ్రావ్యముగా వినిపించి నెమ్మదిగా 
నమ్మకమును కలిగించుచు మాటాడెను. ఆమెకు అంగుళీయకము నిచ్చి 
ఆమె యొద్దనుండి రామునకు సందేశమును చూడామణిని సైతము 
(గ్రహించెను. 


అంతటితో శ్రీరామసు గ్రీవులు ఉద్దేశించిన ప్రయోజనము సిద్ధించి 
నది. మజీయొకడైనవో వెంటనే తిరిగి వచ్చియుండెడి వాడు. కాని 
ఆంజనేయునకు శ త్రువులయొద్దనుండి అట్లు దొంగవలె తిరిగివచ్చుట. 
అట్లు చేసిన చో రావణుడు ఎట్టి పిటీకివాడో తానును అట్టివాడే యగును. 
సీశ్రాదేవిని అప్పుడే శ్రీరామునియొద్దకు వేర్తు నన్నప్పుడు, ఆ విధముగా 
రాముడు తన్ను స్వీకరింపడని అట్టి దొంగల పద్ధతి రాముని యంతస్తునకు 
తగదని ఆమె నిరాకరించెను. ఆ పద్దతి తన ప్రభువునకు తగియుండనిచో 
ఆయనకు దూతగా వచ్చిన తనకు కూడ తగదని ఆయన నిశ్చయించుకొని 
బాహాటముగా యుద్దమునే ప్రకటించెను. “అతి బలశాలి యైన శ్రీరాముడు 
జయించును. మహాబలపంతుడైన లక్ష్మణుడు కూడ జయశాలీయగును, 
రాఘవుని చేత రక్షితుడైన రాజు సుగ్రీవుడు కూడ విజయము నొందును 


శో దయ త్వతిదిలో రామో రిక్ట్రణశ్ళు మవోబలః | 

రాజా యతి నుగీనో రాఘువేణాభిపాలితః | 
పిమ్మట తన పేరును చెప్పి రావణులు వెయ్యిమంది కూడ నాతో 
యుద్ధమున సరిపోలరు అని లంక యంతయు దద్దరిల్లునట్లు ఉద్ధ్‌ షించెసు. 
ఎట్టెనను రావణుని వెలికి లాగి వానితో పోరాడి వాని సారమును తెలిసి 
కోవలయునని ఆయనకు తీవ్రమైన కోరిక కలిగెను. కాని ఇది చాల 
సాహసము. ఆ యుద్దములో ఏ కారణమువచేత నైనను తనకు అపాయమే 
సంభవించినవో (ప్రభుకార్యమేమి కావలె? కాని ఆయనకు అట్టి సందేహము 


104 రామాయణోపన్యాస మంజరి 


అణుమాత్రముగనైన కలుగ లేదు. తన్ను ఎవరును ఏమియు చేయజాలరని 
ఆవశ్యకమగుచో సకలరాక్షస సహితముగా రావణుని సంహరించి సీతను 
గొనిపోగలనని ఆయనకు దృఢమైన ఆత్మవిశ్వాసము కలదు. ఇది విశ్వాసం 
మాత్రమే కాదు. ఆయనకుగల బలపరాక్రమములు కూడ అట్టివే. అందు 
పలననే ఆయన పెక్కుమంది, రాక్షసులను సంహరించి తుదకు ఇంద్రజిత్తు 
యొక్క (బ్రహ్మాస్తముచేత బంధనమును కొంచెము సేపు పొంది అస్తబంధ 
నిర్ముక్తుడయ్యును బంధితుని వలెనే రావణుని సభయందు ప్రవేశించి 
సుగ్రీవుని యొక్క రాముని యొక్క సందేశముగా ఎంతో హితమును 
బోధించెను. 

రావణుడు హితమును వినక బంధితుడైన దూతయొక్క తోకకు 
నిప్పు ముట్టించి శిక్షింపుడని భటులకు ఆజ్ఞాపించి నపుడు ఆ భటులవలన 
వ్యథను సహించుచు వారి వెంట నగర మంతయు పగటివేళ తిరిగి దుర్గ 
రక్షణ విధానములను చక్కగా గుర్తించెను. ఆ పనియైన తరువాత తన 
పరిభవముసకు (ప్రతీకారముగా ఆయన లంకను దహించి రాక్షసులయందు 
భయోత్పాతమును గలిగించి జానకికి మరల నమస్కరించి సెలవు గైకొని 
సర్వథా కృతార్థుడై తీరిగి వచ్చెను. 

హనువుంతుని యీ లంకావిజయమే సర్వరాక్షస సంహార 
రూపమైన శ్రీరాముని విజయమునకు మూల మయ్యెను. యుద్దము నందు 
కూడ ఆయన నిర్వహించిన పాత్ర సామాన్యమైనది కాదు. ఆయన పెక్కు 
మంది రాక్షసులను సంహరించె ననుట ముఖ్యవిషయము కాదు. ఆయన 
రెండు పర్యాయములు హిమపంతమునకు అవతల ఎంతో దూరమందున్న 
సంజీవని కొకు ద్రోణపర్వతమునే పెకలించి కొన్ని గంటలలోదెచ్చి దానితో 
పనితీజీనంతనే వెంటనే ఆ పర్వతమును యథాస్థాన మున ఉంచివచ్చెను. 
ఆ యోషధులు రాత్రియందే |ప్రకాశించుచు శక్తి మంతములై యుండును. 
అందువలన ఆయన రెండు పర్యాయ ములును రాత్రి బయలుదేరి తెల్లవారు 
లోపల ఇంతకార్యమును నిర్వహింప? గలిగెను. 


రామాయణోపన్యాస మంజరి 105 


ఈ పనిని ఇతరులు చేయలేరా? ఇతరులు ఎవ్వరును ఇంత పనిని 
చేయజాలరని జాంబవంతుడు ఒక సన్నివేశమున స్పష్టముగ జెప్పెను. 
కుంభకర్ణుని తరువాత రావణుని పుత్రుడగు నతికాయుడు కూడ 
సంహరింపబడినప్పుడు రావణుడు దుఃఖాక్రాంతు డయ్యెను. ఇంద్రజిత్తు 
తండ్రిని ఓదార్చి యుద్దమునకు బయలుదేరి వచ్చి రణాంగణమున 
హోమమును జరిపి |బ్రహ్మాస్తమును (ప్రదీప్తమొనర్చి తాను అదృశ్యఎడై 
వానరవీరుల నెల్ల నురుమాడెసు. ఇది బ్రహ్మాస్త ప్రభావమని రామలక్ష్మణులు 
అనుకొనుచుండగానే ఇంద్రజిత్తు వారిని కూడ తీవ్రముగ [ప్రహరించెను. 
వారిరువురును క్షణములో గాఢమూర్భలో మునిగి సేలగూలిరి. వానరవీరుల 
నందటును నిశ్శేషముగా కూల్చి ఇంద్రజిత్తు విజయ ఘోషణముతో 
లంకలోనికి పోయి రావణునకు సంతోషముసు కలిగించెను. 


బ్రహ్మాస్త్ర మంత్రమును జపించుమ విభీషణుడు హనుమంతుడు 
మాత్రమే తిరుగ గలిగియుండిరి. సంధ్యాకాలమున ఇది యంతయు 
జరిగెను. చీకటి పడినకొలది రణాంగణము శవతండమయమై మహాభయంకర 
మయ్యెను. ఎవరు ఎక్కడ పడియుండిరో కూడ తెలియుట లేదు. అప్పుడు 
విభీషణుడు ధైర్యమును కోల్పోక ఆంజనేయుని వేరి, “జొంబపంతుడెక్కడ 
పడియున్నాడో తెలియదు. ఆయన బతికి యున్నచో ఈ యాపదనుండి 
బయల్పడుటకు ఏదైన ఉపాయమును వెప్పగలడు' ' అని పలికెను. పిమ్మట 
వారిరువురు రెండు కొజవులను గైకొని వెదకుచు ఒక చోట జాంబవంతుని 
జూచి ఆయన యొద్దకు పోయిరి. ఆయన సహజమైన వృద్దత్వముచేత 
బాణములదెబ్బలచత సోలియుండెను. 


విభీషణుడు ఆయన యొద్దకు పోయి “అయ్యా! ఈ బాణముల 
చేత నీ ప్రాణములు విధ్వంసీతములు కాలేదుగదా! ” అని పలుకరించెను. 
జాంబవంతుడు ఎంతో [పప్రయత్నముతో కంఠస్వరమును పైకి తెప్పుకొని, 
“అయ్యా! స్వరమువేత నీవు విభీషణుడ వని గుర్తించుచున్నాను. కనులు 
తెజిచి చూచుటకు శక్తిలేదు. అంజనా పుత్రుడు వాయుదేస్తని కుమారుడు 


15 


106 రామాయణోపన్యాస మంజరీ 


నైన యాంజసేయుడు జీవించి యున్నాడా'? అని యడిగెను. ఆ మాటకు 
విభీషణుడు చాల ఆశ్చర్యపడి “ఇదేవయ్యా! రామలక్ష్మణులను గూర్చి 
యడుగక రాజైన సుగ్రీవుని గూర్చి ఆతురపడక ఆంజసేయునియందు ఇంత 
శ్రద్ద చూపింతువేమి” ? అని యడిగెను. అప్పుడు జాంబవంతుడు ఇట్లనెను. 
“రాక్షసీశ్వరా! నేను ఎందుకు మారుతిని గూర్చి అడుగుచున్నానో వినుము. 
ఆ వీరుడు జీవించి యున్నచో ఈ సైన్యవుంతయు ఇప్పుడు హతమై 
యున్నను బతీకినట్లే యగును. హనుమంతుడు విగతప్రాణుడైనవో ఇప్పటి 
కింకను బ్రతికియున్న మన మందజము కూడ చచ్చినవారమే యగుదుము. 
వాయుదేవసమానుడు అగ్ని తేజుడును అయిన హనుమంతుడు బతికి 
యున్నచో మన కందజికును జీవితాశ యేర్చడును ”. 


శ్లో ఢుణు నైర్భత శాగూల యన్మాత్సృచ్చామి మాడుతిమ్‌/ 


ఖో తన్మీన్‌, జీవతి వీరే తు హత మవ్వవాతం బలడ్‌ు/ 
హనువు త్వుజ్ఞితే పాణ జీవన్తోలి వీ వృతా వయమ్‌/ 


శ్లో భరతే మారుతి స్తాత మారుత్యవతిమో యద 
వైక్వానరసమో ఎీర్పే జీలితాశా తతో భివేల్‌/ 
(య్యుభ్రకాండ - సర్థ- 74, శ్లో 21-23) 
కావున హనుమంతుడే లేకున్నచో శ్రీరామ విజయమే లేదనుట 
స్పష్టము. ఈ కారణముచేతనే ఆయనకు శ్రీరామునితో సమానముగా 
దేవాలయములు అర్బనయు జరుగుచున్నవి. 


7. రామాయణములో సుందరకాండ 
విశిష్టత 


పోలూరి హనువుజ్ఞాన కీ రావుశ ర్మ 


సుందరకాండనుగూర్చి ఎవరో మహాభక్తుడు సంతోషప్రారవశ్య 
ముతో ఇట్లు ప్రశంసించెను. సుందరకాండ యందు రాముడు సుందరుడు; 
సీత్ర సుందరి; కపి సుందరుడు ; కథ సుందరము; అశోకవనము 
సుందరము; కావ్యరచన సుందరము; మంత్రము సుందరము. 
సుందరకాండ యందు ఏది సుందరము కాదు”? 
శ్లో సుందరే సుందరోరామః సుందరే సుందరీ కథా! 
సుందరే సుందరీ పీతా సుందరే సుందరం వనమ్‌? 


ఖో సుందరే సుంధరం కావ్యం సుందరే సుందర కపీః/ 
సుందరే సుందరం మత్రం సుందరే కిం న నుందరమ్‌/ 


రామాయణములోని తక్కిన కాండలకన్న సుందరకాండ ఎట్లు 
విశిష్టమైైనదో పై శ్లోకమునందు చక్కగా నిరూపీంపబడినది. 


సుందరకాండ అసుపేరే మొదటి విశేషము. రామాయణమును 
గూర్చి శ్ర్యంబకమఖి అనుమహాపండితుడు ధర్మాకూత మనుపేరుతో 
సంస్కృతమున ఒక్కొక్క కాండను గూర్చి ఉపన్యాస పద్దతిలో రమణీయమైన 
వచసరపనముతో అసేకథర్మ విషయములను వివరించు ప్రత్యేక గ్రంథము 
లను రచించెను. ఆయన సుందరకాండ అనుపేరు ఎట్లు వచ్చియుండవచ్చు 
నను విషయమును వివుర్శించుచు సాహిత్య సౌందర్యము ఇందు 
సమగ్రముగా నున్నది కావున ఇది సుందరకాండముగా నిర్దేశింపబడినది 
అని నిశ్చయించెను. ఈ యభిప్రాయమును నిరూపించుటకై ఆయన 
సాహిత్య గ్రంథములలో కావ్యసౌందర్యపోషకములుగా పేర్కొనబడిన 


108 రామాయణోపన్యాస మంజరి 


యలంకారములు, గుణములు, వృత్తులు, రీతులు, రసములు మొదలగు 
సకలవిశేషములను గైకొని అవియన్నియు సుందరకాండయందు ఎట్లు 
పొందుపడీ యున్నవో లక్ష లక్షణ సమన్వయముతో (పదర్శించెను. 
దీనివలన సుందర కాండము కావ్యరచనాసౌందర్యమునకు పరసీమ అనుట 
స్పష్టము. 
కాని యీ రచనా సౌందర్యమును ఉద్దేశించి వాల్మీకి మహర్షి ఈ 
కాండమునకు పేరు పెట్టియుండునా యనునది ఆలోచింపదగిన 
విషయము. కవి తనకావ్యములో ఒక భాగము సుందర మని తక్కిన 
భాగములు కావని తలంపడు. కవి కావ్యమును మొదటనుండి తుదివజ 
కును అన్నిభాగములను సమానమైన గ్రద్దతోనీ రచించును. అందువలన 
అతనికి కావ్యములోని సకలభాగములు సుందరముగానే తోచును. అవి 
యన్నియు అతనికి ప్రియముగానే యుండును. కావున ఒకానొక భాగము 
సకు సుందరమని పెట్టి తక్కిన భాగములు సౌందర్యహీనములు అను స్ఫురణ 
పఠితలకు కలుగుసట్లుగా కవి ఎప్పుడును చేయడు. 

కొందజు కవులు తమ కవిత్వవిశేషమును (ప్రకటించుకొనుటకై 
కావ్యము లకు, “కవికర్ణరసాయనము ”, “రసికజనమనోభిరామము” 
మొదలుగా పేర్గను పెట్టకొనుట లేక పోలేదు. వారైనను కావ్యమునకు 
అంతకును అట్టి పేరులను పెట్టుకొనిరే కాని కావ్యములోని భాగములకు 
ఆ విధముగా పేర్లు పెట్టలేదు. అదియును గాక కాళిదాసాదిమహాకవులు 
కూడ కవిత్వ ప్రకర్ణ వ్యక్తమగునట్లుగా కావ్యములకు పేర్లు పెట్టలేదు. వారు 
సాధారణముగా కావ్యములోని ప్రథాన విషయమును స్ఫురించునట్లే 
అభిజ్ఞాన శాకుంతలము, నైషధీయచరితము మొదలుగా కావ్యనాముము 
లను ఎర్ఫబిచిరి. 

తరువాత వచ్చిన తమ రసపోషణసామర్హ (మును ప్రకటించుకొను 
కుతూహలముతో శృంగార నైషధము మొదలుగా నామములను 
వెలయించిరి. కావ్యములోని రసమును నామమునందు [ప్రకటింప 


రామాయణోపన్యాస మంజరి 109 


నక్కరలేదు. అందు ఆ రసము చక్కగా పోషింపబడినవో పఠితలు ఆ 
రసమును ఆస్వాదించి కావ్యమును కవిని తప్పక (పశంసింతురు. అట్లు 
గాక కవి ఆత్మప్రశంసకు పాల్పడినాడని తోంచినవో సహృదయులు అనేకులు 
కవిని గూర్చి గాంభీర్యరహితునిగా భావింతురు. కొందరు ఈ కవి యింత 
గొప్పవాడా! అను మాత్సర్యముతో కావ్యమునందు లోపములను 
కని పెట్టుటకు పూసుకొందురు. అందువలన మహాకవులు సాధారణముగా 
అట్టినామకరణములను చేయరు. ఇంక ధర్మతత్త ్వబోధన పరాయణులైన 
మహర్షుల సంగతి చెప్పవలసిన దేమున్నది? కావున కావ్య సౌందర్యమును 
ఉద్దేశించి వాల్మీకి మహర్షి సుందరకాండ మనుపేరును పెట్టె ననుట 
అసంగతము. 


కాండలకు పేర్లను వాల్మీకి ఉద్దేశింప లేదని, ఎవరో ఇతరులు 
గ్రంథము ప్రసిద్దమైన తరువాత ఎప్పుడో పెట్టియుందురని కొందరందురు. 
ఆ పక్షమున కూడ అట్లు నామములను ఏర్పజమవారు సామాన్యులై 
యుండరు. సామాన్యులు పెట్టినచో అవిపైకిరావు. కాబట్టి వారు వాల్మీకి 
శిష్యులో లేక వారితో సమానులైన మహర్థులో అయియుండవలె. వారైనను 
వాల్మీకి మహర్థివలెనే ఆలోచింతురు. కాబట్టి రచనాసౌందర్యమును బట్టి ఒక 
కాండకు సుందరకాండ మని పేరుపెట్టరు. అట్టయినవో ఆపేరు పెట్టిన వారు 
సుందర శబ్దము చేత ఏ విషయమును ఉద్దీశించియుందురు? 


కవి గాని యితరులు గాని గ్రంథములోని వివిధ భాగములకు పేర్లు 
పెట్టునప్పుడు ఏదేని ఒక పద్దతిని అవలంబింతురని గ్రహింపవచ్చును. 
నియతమైన యొకపద్ధతి లేకుండ మహాపురుషులు ఎ పనిని చేయరు. 
కాబట్టి తక్కిన కాండలకు పేర్లు ఎట్లు ఉద్దేశింపబడియున్నవో గ్రహించినచో 
సుందరకాండయొక్క పరునందలి యుద్దేశమును కూడ గ్రహింపవచ్చును. 

మొదటిది బాలకాండ. కాండమనగా సముదాయము. ఇందు 
శ్లోకముల యొక్కసముదాయమునకు కాండమనిపేరు. బాలకాండ 
యనగా బాలుడైన శ్రీరాముని యొక్క వృత్తాంతమునకు సంబంధించిన 


110 రామాయణోపన్యాస మంజరీ 


శ్లోకముల సముదాయము (బాలస్య శ్రీరామస్య వృత్తాంత సంబంధి 
శ్‌నాం కాండః, బాలకాండ) ఇట్లే అయోధ్యావృత్తాంత సంబంధిశ్లోకముల 
సముదాయము అయోధ్యాకాండము., తక్కిన వానిని ఇట్లే గహింపవచ్చును. 

కావున ఈ పద్దతిలో సుందరుని యొక్క లేక సుందరమైన దాని 
యొక్క వృత్తాంతము నకు సంబంధించిన శ్లోకములకాండ సుందరకాండ 
అని గ్రహింపవలసి యుండును, సుందరమైనది అని నపుంసకలింగములో 
(గహించినచో సుందరమైనది లంకానగర మనియో అశోకవనమనియో 
గ్రహింపవలె. కాని వానికి అంత ప్రాముఖ్యమును కవి యుద్దేశించుననుట 
అసంగతము. మజీయును వాని యొక్క విధ్వంసమే అందుఎక్కువగా 
వర్ణింపబడినది. ఇంక పురుషులకు కూడ మోహమును గలిగించు 
సౌందర్యము కలవాడు శ్రీరాముడు, మజియుసు ఆయన సౌందర్యమును 
ఆంజనేయుడే చక్కగా వర్ణించియున్నాడు. కావున సుందరుడనగా శ్రీరాముడి 
యనియు తలంపవచ్చును. కాని యీకాండలోని కథలో శ్రీరామునకు 
ప్రత్యక్షముగా నేమియు ప్రవేశము లేదు. అందువలన ఆయనను ఉద్దేశించి 
సుందరకాండ యనుపరు పెట్టబడెనని తలంచుట సంభావ్యము కాదు. 
సుందరకాండ మొదటీనుండి తుదివరకును ఆంజనేయునియొక్క 
పరాక్రమము, బుద్ది చాతుర్యము, రూపవిశేషము చక్కగా వర్గింపబడి 
యున్నవి. కావున ఇందు సుందరుడనగా ఆంజసేయుడనియే [గ్రహించుట 
సమంజసము. 


అట్లయినచో హనుమత్కాండ మనియో మారుతికాండ మనియో 
పెరుపెట్టి యుండవచ్చును. సుందరకాండ మను పేరు ఏలపెట్టవలె? అట్టు 
పెట్టియున్నచో ఆ పేరు హనుమంతునకు మాత్రమే పరిమితమైన విషయ 
మును సూచించును. సుందర శబ్దమునందలి ధ్వనిచేత సుందరుడైన 
రాముని సుందరియైన సీతను కూడ స్ఫురింపజేయుటకై వారు సుందర 
కాండమను పేరును పెట్టియుందురు. అట్టయినను సుందరశబ్దముచేత 
మాటిమాటికి శరీరమును పెంచుచు భయంకరాకారుడగుచు, పిలియంత 


రామాయణోపన్యాస మంజరి పం. 


చిన్న శరీరముతో సగరమున తిరుగుచు నుండిన హనుమంతుని సౌందర్యము 
ఉద్దీశింపబడెనా లేక ద్లీర్ణవిరహమున కృశించి ధూళిదూ సరితాంగులై యున్న 
సీతారాముల సౌందర్యము ఉద్దేశింపబడినదా? వీరి భౌతిక సౌందర్యము 
ఉద్దేశింపంబడెననుట సంభావ్యము కాదు. 


ఈ కాండమునందు మొదటినుండి తుదివరకును అద్భుతముగా 
గోచరించు నఖిల సంఘటనముల పరంపర యను మణిమాలయందు. 
సూత్రముగ హనుమత్సీతారాముల శీలసౌందర్యమే ధ్వనిమార్గమున 
మహర్థిచేత అనుపమానమున కూర్చబడినది. కావున ఇందు సుందర 
సబ్దమువేత వారి శీలసౌందర్యమే ఉద్దేశింపబడిన దని గ్రహించుట సమం 
జసము, 

సీతారాముల దాంపత్యమునందలి ప్రేమయొక్క గాఢత, లోకోత్తర 
మైన పవిత్రత యీ కాండమునందు నిరూపింపబడిసట్లు ఇంతర కాండము 
లలో కానరాదు. రాముడు లక్ష్మణునివేత సేవింపబడు మండియు కొంచెమైన 
ఊరట పొందక నిరంతరము సీతనే స్మరించుచు శరీరముపై క్రిములు 
ప్రాకుచున్నను గ్రహింపనేరక బదులు మరచి దుఃఖింపుషుండెను. బహుసతీ 
పరిగ్రహముసకు అవకాశము గలపురుషులు భార్యను ఇంత గాఢముగా 
(పేమించి పరితపించుచుండుట చాల యరుదు. సతీ విషయిక మైన పతి 
ప్రేమకు రాముని యసురాగము పరాకాష్టమని చెప్పవచ్చును. 
ఆంజనేయుని మాటలలో మహర్షి ఈ దంపతుల మహత్త మును చక్కగా 
పర్ణించినాడు. సీతాదేవిని మాచినంతనే ఆంజనేయుడు ఇట్లు అనుకొన్నాడు. 
“ఎవరి కొజికు రాముడు అంతగా పరితపించుచున్నాడో ఆ సీత యీమెయే. 
కాంత కన్చింపకుండెనని కారుణ్యముచేత, తన్ను ఆశ్రయించిన యామె 
ఆపదపాలయ్యెనని అన్ఫశంస్యముబేత, ధర్మసాధన మైన పత్ని అపహృత 
యయ్యెనని శోకముచేత, ప్రియురాలు దూరమయ్యెనని విరహవ్యధవేతను 
నాల్గువిధముల పరితపించుచున్నాడు. ఇట్టి సతికి దూరుడై ఇంతకాలము 
శోకముచేత నశింపక దేహమును ధరించుచున్నాడన్నచో ఆయన ఎంతో 
దుష్కరమైన కార్యమును చేయుచున్నాడు. ఈమెకొజికు రాముడు 


112 రామాయణోపన్యాస మంజరి 


సముద్రాంతమైన మేదినినే కాదు సకల జగత్తును తలక్రిందులు చేసినను 
యుక్తమే యను కొందును. త్రైలోక్య సామ్రాజ్యము జనకాత్మజమైన స్సీస్ట 
అనురెండింటిలో ఏది మేలు అని తలంచినచో టి. 
కీళ్రామహత్త శ్ర ము నందలి ఒక్క చిన్నయంశముసకు కూడ సరిపోలదు ”. 
శ్లో ఇయం సౌ యత్స్మ్యృతే రామళ్చతుర్చిః వరతప్పుతే, 
కారుణ్ళో నాన్ఫశంన్పేన శోకేన మదనేన చ/ 49 


(వణకష్షతికారుణ్తా దాగితే త్యాన్భశం సతః 
ల్లీ నషేతి శోకేన వీయేతి మదనేన చ/ 50 


శ్లో ధుష్కరం కృతవాన్‌ రామో హీనో యదనయా (వభుః 
దారయ త్మాత్మనో దేహం న శొకో నావనీదతి/ 53 
(1-15) 49, 50, 53 
శ్లో యదిరానున్భముదాంతాం మేదినీం పరివర్ధయేత్‌/ 
ఆస్మా; కృతే జగచ్చావీ యో మిత్తేవ మే మతిః 13 
శ్లో రొజ్ఞుం వౌ (జిషులోకోషు నీతా వా దొనకొత్మజా!/ 
(తెలొక్యరాజ్యం సకలం నీతాయా నావ్ముయో త్కలాము॥ 4 
(స -16) 13, 4 
ఇంతేకాదు సీతయందలి యనేక గుణములు సానబట్టిన రత్నము 
నందువలె ఈ కాండయందు అద్భుతముగా (పకాశించుచున్నవి. ఆమె వికృ 
తాకారలైన రాక్షసస్తీలపే నిరంతరము భయంకరముగా తర్ణింపబడుచు 
ఉపవాసముచేత, శోకవుచేత, ధ్యానముచేత, భయవంచేత, 
అల్పాహారయు, పరిక్షీణయు, కృశయు, దీనయునై యుండియు రామునే 
స్మరించు మందిను. 
శ్లో ఉవవాసేన శోకేన ధ్యానేన ఖభయేన చ 
వరిక్లీణాం శ్రశాం దీనా మలావోరాం తపోధనామ్‌/ 
(స§-19) 20 


రామాయణోపన్యాస మంజరి 113 


ఇంత దైన్యము నొంది యుండియు ఆమె రావణుని ఎంత 
దృఢముగా నిరాకరించి ధిక్కరించెనో చూడుడు. అతడు ఆమెను ప్రార్థించి 
పాదములపైబడి (పణావు మొనర్చి ఎన్నోవిధముల ([పలోభ పెట్టెను. 
అయినను ఆమె వానిని కడగంటితో నైన చూడలేదు. వానితో నేరుగా 
మాటాడుటకు ఇష్టపడక వానిముందు ఒక గడ్డిపరకును వేసి ఇట్లనెను. 
“నీభార్యలను ఇతరులు కోరినచో నీకెట్లుండునో ఇతరుల భార్యలను నీవు 
కోరుచో వారికి కూడ అట్లే కదా తాపము కల్లును. నీ భార్యవలెనే ఇతరుల 
భార్యలును రక్షింపదగినవారే కావున వారికి కల్లు తాపమును గ్రహించి నీవు 
పరులభార్యలను వీడి నీభార్యల యందే సుఖింపుము...... ఈ లంకయందు 
సజ్జనులే లేరా! ఉన్నచో వారి మాటలను నీవు పాటించుట లేదా ఏమి? 
కావుననే నీ బుద్ది విపరీతమై ఆచారపర్టితమైై యున్నది.... నీవు నిజముగా 
మహావీరుడ వైనచో రామలక్ష్మణులు లేని సమయమున దొంగతనముతో 
నన్నేల తెచ్చితివి? పెద్దపులుల వాసన తగిలినంతనే కుక్క ఎట్లు 
నిలువజాలదో అట్లే నీవు కూడ రావఎలక్ష్మణుల గాలి తగిలినచో 
నిలుపజాలవు ', 

శ్లో యథా తవ తథాన్వేషాం రక్షా దారా నిశాచర 

ఆత్సాన మునమాం శృత్వా స్వేషు దారేషు రమ్యుతాము/ 


శ్లో ఇహ సన్లోవాన వా నల్లి సతోవా నానువర్హసే/ 
తథా వొ ఎవలీతా తే బుద్ధి రావారవ్టతా/ 
(స -21) 7, 8) 

ఆ మాటలకు వాడు కోపించి, “రెండు మాసములకు పిమ్మట 
నా వంటవాండు నిన్ను నా ప్రాతఃకాల భోజనమునక్టై వుఎుక్కలు 
చేయుదురు”. అని బెదరించెను. (మమ త్వాం ప్రాతరాశార్టీ సూదా శృేత్స ని 
ఖండశః) ఆమె యిట్లనెను. “కుబేరుని సోదరుడవై సేనాబలసమన్వితుడవై 
శూరుడ నను కొనుచు రాముని దూర మొనర్చి దారచౌర్యమునకు ఎట్లు 
పాల్సడితివి? ఇట్లు మాటాడుటకు నీకు సిగ్గు లేదా”. 


16 


114 రామాయణోపన్యాస మంజరి 


భో శూరేణ ధనదభ్రాత్రా బలై సృముదితేన చ 
ఆపో రామం కస్మాద్ధి దారబౌర్చ మిదం కృతము 
(సర్గ- 22) 22 

పతివ్రత అనగా అమాయికురాలుగా కష్టముల నెల్ల సహించుచు 
దీసురాలై యుండు ననియే అనేకులు అనుకొనుముందురు. కాని 
పాతివ్రత్యము ఒక తపస్సు. దానిచేత యమోఘమైన తేజము కలుగును. 
అందువలన ఎట్టి విపత్కర పరిస్ట్థితులయందు కూడ వారు ధైర్యమును 
కోల్పోవరు. దుర్దనులసు ధిక్కరింప వలసి వచ్చినప్పుడు ఎ మాత్రమును 
జంకరు. పై మాటలలో ఆమె ఎంత సూటిగా రావణుని నీచత్వమును పైకి 
తెచ్చి ఎంత నిర్భయముగా వానిని తృణప్రాయముగా ధిక్కరించినదో 
స్పష్టమగుచున్నది. ఇది మహావీర పత్నీత్వమునకు మహారాజ్జియొక్క 
శౌర్యమునకు ఎంతయు సముచితముగా నున్నది. 

తిజటాస్వప్పవృత్తాంతమును విని రాక్షసస్త్రీలు భయపడు చుండగా 
ఆమె “స్వప్నము నిజమై నేను రాముని గూడినచో మీకు తప్పక శరణమగు 
దుసు”. అని పలికెను. ఇందు ఆమె యుదాత్తత చక్కగా (ప్రకాశించు 
చున్నది. 

ఆంజసేయు డామెను అప్పుడే తన వీపుపై నెక్కించుకొని రాముని 
యొద్దకు తీసికొని పోవుదుననగా ఆమె “నేను బుద్దిపూర్వకముగా పరుని 
గాత్రమును స్పృశింపజాలను. నేను నీ వీపుపై నున్నచో చూచు వారికి నీవు 
భార్యతో పోవుచున్నా వను సందేహము కలుగును. అట్టిభావము కలుగుటకు 
అవకాశము ఈయరాదు. కావున నేను నీతో పచ్చుట తగదు అని పలికెను. 
తరువాత ఎట్టెనను రాముడు లంకపై దండెత్తి రావణుని సంహరించియే 
తన్ను గొనిపోవలయునని ఆయనకు చోరవృత్తి తగదని ఆమె దృఢముగా 
చెప్పెను. దీనిని బట్టి కార్యమును నెరవేర్చుకొసుట కాక ధర్మసమ్మతముగా 
సగౌరవముగా కార్యములను నిర్వహింపవలయునని ఆమె స్పష్టమొనర్చెను. 
ఇది ఆమె మహనీయత. 


రామాయణోపన్యాస మంజరి 115 


లక్ష్మణుని గూర్చి ప్రస్తావించుచు నామె “లక్ష్మణుడు రామునకు 
నాకన్నను ప్రియుడు ఆయన ఏపనిని చెప్పినను అతడు వెంటనే చేయు 
చుండును”. 

బ్లో మత్రః(దియతర్మ్నోభాతా రామస్య లక్ష్మణః) 

నియుక్తో దుర యస్యాం తు తా ముద్వవాతి వీరవాన! 
(స - 38) 60 

ఇందు ఆమె యొక్క మసస్తత్త్వ పరిశీలనము చక్కగా వ్యక్తమగు 
చున్నది. 

హనుమంతుని తోకకు నిప్పు పెట్టినారని విన్నంతనే ఆమె చాల 
సంతాపము నొంది అగ్ని నిట్లు ప్రార్థించినది. “నేను పతి శుశ్రూష చేసి 
యున్నవో, తపస్సు చేసి యున్నచో, నాయందు ఏకపతిత్వము ఉన్నవో, 
హనుమంతునకు నీస్పర్శ చల్లగా నుండు నట్టు చేయుము”. ఇది యామె 
త్రపన్ళక్తి యనుట స్పష్టము. 

ఇట్లు ఎన్నో ఆమె గుణవిశేషములు ఈ కాండమున (ప్రకాశించు 
చున్నవి. హనుపుంతుని శీలసౌందర్యవు ఇందు అడుగడుగున 
గోచరించును. ఆయన శత యోజనముల సముద్రమును ఒక యూపులో 
దాటినను ఆయనకు ఏవూ[(త్రవఎ బడలిక కలుగలేదు. ఆయున 
నిట్టూర్పుకూడ విడువలేదు. “ఎన్ని పందల యోజనములైనను నేను 
దాటగలను. సూజు యోజసములుగా లెక్కింపబడిన ఈ సముద్రమెంత ' 
అని ఆయన తలంచెను, 

దివ్య సౌందర్యముతో నొప్పుచున్న సుందరీ మణులతో నిండియున్న 
రావాణాంతః పురమునందు ప్రతిఒక్కరిని ఆయన పరీక్షించి చూచెను, 
అయినను ఆయన మనస్సునందు కొంచెమైనను వికారము కలుగలేదు. 
ఇది ఇంద్రియని[గ్రహమునకు పరాకాష్ట. (ప్రహ్లాదుడన్నట్లు “లోకము 
అన్నియున్‌ గడియలోన జయించిన వాడ నింద్రియానీకము చిత్తమున్‌ గెలువ 
సేరవు” - మహాతపస్సులు చేసినవారు ఇంద్రియములను నిగ్రహింప 


116 రామాయణోపన్యాస మంజరి 


జాలరు. మణీ ఆంజనేయుని నిగ్రహమెట్టిదో చూడుడు. అంతే కాదు 
ఆయనయొక్క ధర్మసూక్ష్మపరిజ్ఞానము కూడ అనుపమానమే. నేను 
బ్రహ్మచారిని నిద్రించు స్త్రీల నెట్లు చూతునో అని సంశయించుచున్నదో 
కార్యము కొనసాగియుండదు. అందువలన సకల కార్యములందను 
మనస్సు ప్రధానము. అది నిశ్చలముగా నున్నప్పుడు పరస్త్రీలను చూచినను 
తప్పులేదని ఆయన నిశ్చయించుకొనెను, 
శ్లో కామం దృష్టా మయో సర్వా విశ్చస్తా రావణస్రీయః 
నతు మే మనసా కించి ద్వైర్టుత్త మువ వద్యతే/ 41 
శ్లో మనోపొ హేతు నృర్వేషా మిందియాణాం (వవర్షనే/ 
శుభా శుభా స్వవ్ణాను తచ్చ మే నువ్మవస్థీతము/ 
(1f-11) 42 
రామకథా గానము వేసి సీతాదేవి యొక్క హృదయమును ప్రసన్న 
మొనర్చగల్గుట ఆయన యొక్క బుద్ది కౌశలమునకు నిదర్శనము. ఆ 
పరిస్థితికి తగినట్టుగా ఆయన రామలక్ష్మణ సుగ్రీవాదుల విశేషములను చెప్పి 
ఆమెయుక్క విశ్వాసమును మారగొనుట సామాన్యము కాదు. అది ఆయన 
వాక్చతురతకు నిదర్శనము. అమె ఎంతో దైన్యముతో దుఃఖించు చుండగా 
ఆమె దుఃఖమును వారించుటకై ఆయన అప్పుడే ఆమెను తీసికొని పోవుదు 
సన్నప్పుడు ఆయన తన చిన్న యాకృతిని విస్మరించెను, అప్పుడామె. “ఇంత 
చిన్నవాడవు నన్ను అంతదూరమెట్లు తీసికొని పోగలవు. ఇదియే నీకపిత్వ 
మనుకొందును అని అమె పల్కెను. ఆ మాటతో ఆయనకు ఎప్పుడును 
ఎవ్వరివల్లను కలుగని పరిభవము కలిగినట్టయ్యెను. 
జో హనుమన్‌ భూరమద్వానం కథం మాం నేతు మిళ్చనీ/ 
తదేవ ఖలు తే మన్వే కపీత్వం హరియోభథవ॥ 31 
ల్లో నీతాయాస్తు వచశ్రుత్వా హనుమాన్‌ మాదుతాత్మజాః। 
చింతయౌమాన అక్ష్రివాల్‌ నవం వరిభివం కృతమ్‌ 32 
(సధ - 37) 


రామాయణోపన్యాస మంజరి 113 


అప్పుడాయన మేరుమందర సంకాశముగా శరీరమును పెంచి 
ఆమెకు ఎనలేని ధైర్యమును కలిగించెను. 


ఆయన సీతవలన చూడామణిని గ్రహించినంతనే తిరిగి వచ్చి 
యుండవచ్చును. కాని ఆయన శత్రువుయొక్క బలమును అంచనా 
వేయుటకు రాక్షసుల యందు భయోత్సాతమును గలిగించి వారిని 
నిరుత్సాహులను గావించుటకు పూనుకొని వనమును భంజించి అక్షాది 
రాక్షసులను సంహరించెను. రావణుని సభలో ఆయన కావించిన (ప్రసంగము 
రాజనీతి వైశారద్యమునకు గొప్ప తార్కణముగా నున్నది. లంకను 
దహించుటవలన లంకను జయించినట్లే యయ్యెసు. రాక్షసులందజు లంకా 
వినాశమును నిశ్చయించుకొని నిర్వీర్యులైరి. ఇది ఆయన బుద్దివైభవమునకు 
పరాక్రమమునకు తార్కాణము. 


స్త భోగవంునే ఎజుంగని యాజన్మబహ్మచారి ఇతరుల 
దాంపత్యమున సుఖమును సిద్దింపజేయుటకై ఇంత యుత్సాహమును 
పరాక్రమమును మాపుటయే ఆంజనేయుని శీలమున మహోదాత్తమైన 
సౌందర్యము. ఈ సౌందర్యము చేతనే దీనికి సుందరకాండయను నామము 
సార్థక మగుచున్నదని చెప్పవచ్చును. . 


8. రావూాయణతత్త్వ్వము 
వాల్మీకీ యదర్శన ము 


అవధానం ఛంద్రశే ఖరశర్మ 
వేధవేద్వే పరే వుంనీ జాతే దశరభాళ్ళజే | 
నేదు పాచేతసాదానీ త్చాళ్లా (దామాయణాత్మనా॥ 
(స్కాంద పురాణ వం) 
వేదము అన్నియును నే పరతత్త్వమును గూర్చి తెలుపుచున్నవో 
ఆ పరతత్త్వము ఆ పరమపురుషుడగు విష్ణువు మనుష్యలోకమున దశరథుని 
కువూరుడ్డై యవతరింపగా నా యవతారతత్త మును దెలుపుటక్టి 
వేదరాశియు ప్రావీతస (వాల్మీకీ) మహర్థి సుండి రామాయణ రూపమున 
నావిర్భవించిన దని సంప్రదాయ విదులగు పెద్దల నిర్దేశము. 


రామాయణ మనగా నేమి? * రామః అయ్యతే ప్రతిపాద్యతే అత్ర 
అనగా ఇందు రాముడు (ప్రతిపాదింపబడును, అను నిర్వవనముచే 
రామునివరిత్రమును ప్రతీపాదించు గ్రంథము రామాయణ మను నర్థము 
లభించును. కాని యంత మాత్రము చాలదు. ఏల యన నిందు రాముని 
చరిత్రమున కంటెను మిక్కిలియగు సీతాదేవి పరిత్రముగూడ ప్రధానముగా 
నున్నట్లు “సీతాయాశ్చరితం మహ త్తను వాల్మీకి వాక్యము వలన దెలీయు 
చున్నది. కావున "రామా అయ్యతే అక్ర అను మజీయొక వ్యుత్పత్తిని 
గూడ ఈ శబ్దమునకు జెప్పవలసి యున్నది. రామా అనగా సామాన్యముగా 
స్తే యని యర్థము. అయినను సందర్భమును బట్టి దీనికి సీతాదేవి యని 
యర్థము. అందువలన రామాయణ మనగా సీతా రాముల చరిత్రము. ఇది 
స్థూలముగా దోచు నర్థము. 


సంప్రదాయ వేత్తలగు పెద్దలు దీనికి మజీయొక విశేషార్థమును 
గూడ జెప్పుదురు. అది యిట్లు: 


రామాయణోపన్యాస మంజరి 119 


రమంతే అస్మిన్‌ యోగినః - ఈతని యందు యోగులు ఆనంద 
మును బొందుదురు అను వ్యుళ్చత్తిచే రామ శబ్దమునకు విష్ణువు అని 
యరమైైవ రామా, అను వ్యుత్పత్తిపే రామా శబ్దమునకు లక్ష్మి యనియు 
నరములు వచ్చును. అందువలన రామాయణ మనగా భూలోకమున 
సీత్రారాములుగా నవతరించిన లక్ష్మీనారాయణుల చరిత్రము. 

ఇంకసు కొంత ముందడుగు వైచినవారు నిరుపాధికముగు పరతత్త్వ 
మును, (ప్రకృతి రూపిణి యగు జ్ఞానశక్తియు నట్లట్లు అవతరించిన దివ్యచరి త్ర 
మని వ్యాఖ్యానింతురు. 

ఈ వివరణముల చేత రామాయణము కావ్యాసందమునే గాక 
భక్తిని, ముక్తిని గూడ ప్రసాదించుసది యను విశిష్ట ప్రయోజనము స్పష్టమగు 
చున్నది. 

రామాయణము లౌకికసంస్కృత భాషలో తొట్టతొలిసారిగా ఫందో 
రూపమున వెలువడిన కావ్యము. కనుకనీ అది ఆదికావ్య మన బడుచున్నది. 
దానిని రచించిన వాల్మీకీ యాదికవి యైనాడు. పుట్టుక చేతనే గాక 
గుణసంపత్తి చేతను రామాయణము (పథమ గణ్యమైసది. విశ్వసాహిత్యము 
ననే అగ్రపీఠమును సంపాదించుకొన్న యసాధారణ గౌరవము దానికి 
దక్కినది. దీనిని లక్ష్యముగా సుంచుకొని లక్షణకారులు కావ్యలక్షణములను 
నిరూపించిరి; కావ్యతత్త మును విమర్శించిరి. కాళిదాసాదులు దీనిని 
ఎన్నోసారులు మసనము చేసికొని యానందము ననుభవించి యామార్ల 
మున తమరపనలు సాగించి మహాకవు లైరి. వాల్మీకి తన కావ్యమును గూర్చి 
యిట్లు పరిచయము చేసినాడు. 

పార్వే గేయే చ మధురం [వమాళై స్టేఖి రన్వితమ్‌! 

బాలీభి స్ఫ వ్హభి రధం తంతీరియనసమన్వితమ్‌! 

రసైః శృంగార- కరుణ - వోస్త - వీర-థయోన్షైః 
రౌదాదిఖిళ్ట సంయుక్తం కావ్య మేత దగాయతామ్‌! 
(రామూ, 1-4-8,9.) 


120 రామాయణోపన్యాస మంజరీ 


ఇందు మొదటి శ్లోకము సంగీతమునకు సంబంధించినది. తన 
కావ్యము కేవలము చదువుటకే గాక గానము చేయుటకును మధురమైన 
దనియు చతురశ్రత్ర్యశ్రమిశ్రగతులలో మంద్ర - మధ్య - తారస్థాయులలో 
సప్తస్వర సంయోగముతో వీణా తంత్రులపై లయాన్వితముగా గానము 
చేయవచ్చు ననియు కవి తెలిపినాడు. రెండవదానిలో కావ్యజీవితమగు 
రసమును (పధానముగా గొని తనకాప్యవు నవరసభరిత వుని 
యుగ్గడించినాడు. మజీయొకవోట నిందలి సమాసములును పదసంధాన 
మును సబ్బశాస్తసమ్మతము అనియు, ఇందలి వాక్యములు ఎగుడు దిగుడు 
లేకుండ సమర్చబడి వినుటకు నింపుగా నుండి విన్నవెంటనే యే మాత్రము 
క్లేశము లేకుండ అర్ధము స్పష్టముగా భాసింపునవియై యున్న వనియు 
వాకొనినాడు. ఈ మాటలు (పత్యక్షరసత్యములు సంస్కృతమున 
సేమాత్రము భాషాపరిజ్ఞాన మున్నవారైనను రామాయణమును చదివి 
యర్థముచేసికొని కావ్యానందము ననుభవింపవచ్చును. "మందార 
మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు ”? 
అన్నట్లు ఇందలి మాధుర్యమును ఒక్కమాటు చవి చూచిన పాఠకులకు 
మజీయొక కావ్యము పై మనసు పుట్ట దనుట సత్యదూరము కాదు. ఇది 
యిట్లుండ నిండు, 

ఏ ప్రయోజనము నుద్దేశించి వాల్మీకి మహర్షి రామాయణమును 
రచించెను? అను ప్రశ్నమునకు ఆయనయే యిట్లు సమాధానము 
చెప్పినాడు. “వేదోపబ్బంహణార్జాయ తా వగ్రాహయత(ప్రభుః. (రామా 
-1-4-6) వేదార్థమును బలపజిముటకై వాల్మీకి కుశలపులకు రామాయణ 
మును నేర్చించెనట. దీని వలన కేవలము కథ చెప్పుట యామహర్థి 
యుద్దేశము గాదనియు తన రవనము వలన వేదార్థము నుపబ్బంహణము 
చేయుటయే యాయన యుద్దెశించిన ప్రధాన ప్రయోజన మనియు 
గహింతుము. 


రామాయణోపన్యాస మంజరి 121 

“ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహమేత్‌” (భారతము 
-1-1-293) ఇతి హ అస ఇట్లు గదా జరిగినది అను వ్యుత్చత్తివే ఇతిహాస 
మనగా చరిత్ర మని యర్థము. పూర్వరాజవర్శిత కథనము చేతను 
పురాణముల చేతను వేదార్థమునకు బలము చేకూర్చవలె ననుట యార్థ 
దృష్టి. 

“పాయేణ పూర్వభాగార్జో ధర్మశాస్తేణ కథ్యతే: 

ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్ద * (పకాన తే స 

సాధారణముగా పేదమునందలి పూర్వభాగమునకు జెందిన త్రీపర్గ 
రూపమగు నర్థమును ధర్మశాస్త్రము ప్రవంచించును. దాని యుత్తర 
భాగముగు సుపనిషక్తుల యక్రమును ఇతిహాసపురాణములు వ్యాఖ్యా 
నించును అని మజీకొంత వివరణము. తొట్టతొలుతటి యితిహాస మగు 
రామాయణము ఇట్టిది. కావుననే సాక్షాత్తుగా వేదమే అని (ప్రశంస సందిసది. 

ఈ క్రింది మంత్రమున రామాయణార్థము సూచింప బడిన దని 
నిరుక్తము తెలుపును. 

“భద్రో భదయా సవమాన ఆగాత్‌ స్వసారం జారో అభ్యేతి పాత్‌! 

సు ప్రకేతై ర్థ్యుభి రగ్నీ ర్వితిష్టన్‌ బుషిద్భి ర్వరై రభిరామ మస్తాత్‌!” 

అని వేదమం త్రము; దీనినిరుక్తమును జూడుడు. భద్రో రామభదో 
భద్రయా మంగళరూపయా సీతయా సవమాన స్పంపద్యమానః ఆగాత్‌ ఆ 
సమంతాత్‌ పితుర్ని యోగా దరణ్యమగాత్‌. జారః పరదార హర్తా రావణః 
స్వసారం మాతృవ త్పూజ్యాం జగన్మాతరం సీతాం పశ్చాదభ్యేతి అరణ్యగమనా 
నంతరం సమీపే ఆగతవాన్‌. అనంతరం సేతుబంధన ద్వారా హతే రాపణే 
సీశ్రాయాం ఛాగ్నా ప్రవిష్టాయాం విశ్వాసార్థ మగ్ని స్తాం గృహీత్వా రామం 
రఘునాథం అభిముఖేన అస్తాత్‌ శుద్దా ఇత్యభినివేదితవాన్‌ అభినివేశిత 
వాన్‌ తతః సుప్రకేత్తై స్సకలార్తిహారిభిః ద్యుభిః కాంతిభిః బుపిద్భిః 
కమనీయాభిః వర్ణె రాకార విశేస్టైన్సై వతిస్టన్‌ విశేషేణ స్టితవాన్‌. (భద్రః=రామ 


17 


122 రామాయణోపన్యాస మంజరి 

భద్రుడు, భద్రయా= మంగళాత్మికయ్టెన సీతాదేవితోడ, స చమానః= 
సంపన్నుడై, అనగ కూడినవాడ్డై, ఆగాత్‌, ఆసమంతాత్‌ అగాత్‌=త౦డ్రి 
యానతి చొప్పున అరణ్యమున అంతటను సంచరించెను. జొరః= 
పరదారాపహర్తయను రావణుడు, స్వసారం= శల్గివలె పూజ్యరాలను, 
జగన్మాతయ్టెన సీతాదేవిని, పశ్చాత్‌ అభ్యేతి= అరణ్యమున చేరినతరువాత 
సమీపమునకు వచ్చెను. పిమ్మట సేతుబంధనము ద్వారా (లంకలో) 
ప్రవేశించిన తరువాత రావణుడు నిహతుడు కాగా, సీతాదేవి అగ్నిలో 
ప్రవేశింపగా విశ్వాసము కలీగించుటకై, అగ్నిః= అగ్ని దేవుడు, అమెను 
కొనివచ్చి, రావుం= రఘునాథునకు అభివయఖముగా, అస్తాత్‌= 
పరిశుద్దాత్మయని నివేదించెను; నివేశింపజేసెను. తరువాత సుట్రకెత్తైః= 
సవుస్తాపదల తొలగించెడు, ద్యుభిః= కాయులతో, బుపషిద్భిః 
మనోహరములైన, పర్ణెః= ఆకారవిశేషముతోడ, వితిష్టన్‌= విశిష్టనిధముగా 
నుండెను.) “రామాయణం మహాకావ్యం సర్వవేదేషు సమ్మితమ్‌” అను 
ప్రాచీనోక్తియు రామాయణము వేదతుల్యమని తెలుపును. 


వేదములు ప్రాతీతికముగా తెలియునట్టి స్తుత్యాది రూపమగు 
వాచ్యార్థముతో బాటు కర్మకాండమును జ్ఞానకాండమును గూడ 
(పతిపాదించుచున్నది. అట్లే తత్తుల్యవుగు రావాయణము కూడ 
కథారూపమగు వాచ్యార్థము, పారాయణాదుల సుపయుక్తమై కామ్యాకామ్య 
ఫలప్రద మగుటచే నుపాసనారూప కర్మోప యోగము అంతర్వాహినియగు 
పరతత్త విజ్ఞానము అను మూడింటికి కూడలియై త్రివేణీ సంగమమైనది. 


అందువలన మధురమును మధురాక్షరమును నగు కావ్యముగా 
మాత్రమే గాక రామాయణమును ఈ దృష్టితో పరిశీలించినచో నది 
భారతీయ విజ్ఞాన దర్పణమనియు విశ్వమానవాళికిని మార్గదర్శకమగు 
దివ్యజ్యోతి యనియు గ్రహింపగలము. ఈ దృక్చథమును యథాశక్తిని 
యథావకాశముగా వివరించుట యే యీ ప్రసంగవ్యాసము ఉద్దేశము. 


రామాయణోపన్యాస మంజరి 129 


రాముని యవతారవఎ వలె రావూయణావతారవుఎను 
మహార్దగర్భితము; లోకకల్యాణైకహేతువును. 
తవ స్వాధ్యాయ నిరతం తవన్వీ వాగ్విదాం వరమ్‌ 
నారదం వరివ్యవళ్చు వాల్మీకి ర్ముని పుంగవమ్‌!! 
(రామా 1-1-1) 
అను శ్లోకముతో నది యారంభమగు చున్నది. 


మహా తపస్వియును, నిరంతర వేదాధ్యయన శీలుడును, శబ్దార్థ 
తత్త ములను చక్కగా నెజీంగిన వాడును నగు నారద మహాముని 
యొకనాడు వాల్మీకి యాశ్రమమునకు వచ్చెను. అప్పుడు తపోనిష్ణడగు 
వాల్మీకి యాతని పూజించి కోన్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కశ్చ 
వీర్యవాన్‌? (రామా. 1-1-2) అని యారంభించి సమస్త సద్గుణ వంతుడగు 
మానవుడు ఇప్పుడు ఈ లోకమున నెవ్వడు గలడు ? అని ప్రశ్నించెను. 
దానికి సమాధానముగా నామహర్థి- 

“ఇక్షాకు వంశ (ప్రభవో రామో నామ జనైః శ్రుతః” (రామా 
1-1-8) అని మొదలుపెట్టి సంక్షేపముగా రామాయణకథను తెలిపి 
పోవును, 

అంతట మధ్యాహ్నము కాగా వాల్మీకీ మహర్థి తన శిష్యులతో గూడ 
స్నానార్థమై సమీపమున నున్న తమసా నదికి పోయి అచటి (పకృతి 
సౌందర్యమును జూచుచుండగా నొకచెట్టు మీద మధురముగా కూయుచు 
జతయై క్రీడించుచుండు రెండు క్రౌంపపక్షు లా మునికంట బడుటయేమి, 
అంతలో అల్లంత దూరమున పొంచియున్న యొక బోయ వానిలో మగ 
దానిని బాణము వైచి సేల గూల్చుటయేమి, క్షణములో జరిగిపోయెను. రక్త 
సిక్తమైన శరీరముతో నేల బడియున్న మగపక్షిని దానికై దీనాతిదీనముగా 
విలపించుచున్న యాడు పక్షిని జూడగనే యా మహర్షి హృదయము 
ద్రవించిపోయెను. వ్యాధునిపై కోపము వచ్చెను. అంతట నా బుషినోట 
నుండి యప్రయశ్నముగా- 


124 రామాయణోపన్యాస మంజరి 
“వూ నిషాద ! ప్రతిష్థాం త్వ మగమ శ్శాశ్వతీస్సమాః। 
యత్‌ [కొంచ మిథునా దేక మవధీః కామ మోహితమ్‌ |” 
(రామా. 1-2-15) 


అను శాపవాక్యము శ్లోకరూపమున వెలువడెను ఓరి నిషాదుడా ! 
దంపతులుగా క్రీడించుచున్న యీ క్రౌంచపక్షులలో కామపరపశయైై యున్న 
మగపక్షిని కూల్చితివే; నీవును చిరకాలము ఉండ కుందువుగాక అని యీ 
శోకమున కర్ణము. 

ఆశాపవాక్యమునే మనస్సులో తలపోసికొనుచు నా మహర్షి 
ఏమిది? నేను పలికిన వాక్యము వింతగా కుదిరియున్నదే ! అని 
యాశ్చర్యపడి శిష్యుడగు భారద్వాజుని పిలిచి ఇప్పుడు నేను పలికిన వాక్యము 
సమానాక్షరములు గల నాలుగు పాదములతో వీణాతంత్రాల మీద 
లయబద్ధముగా పాడుటకు ననువుగా కుదిరియున్నది! ఇది తప్పక 
శ్లోకముగా దోమను అని చెప్పగా నతడును సంతోషించి దానిని కంఠస్థము 
చేసికొనెసు. 


తరువాత నామహర్థి స్నానాదికము తీర్చికొని ఆశ్రమమునకు 
తిరిగివచ్చి మాధ్యాహ్నిక క్రియలు నిర్వర్తించుకొని శిష్యులతో మాటలాడు 
చున్నను మనసులో ముందు జరిగినవిషయమునే తలపోయుచుండగా 
సంతలో బహ్మదేవు డాతనికి సాక్షాత్కరించెను. మునియు నాతనిపూజించి 
యాతని యాజ్ఞచే నాతని యెదుట గూర్చుండెను. కాని యప్పుడును తన 
మనస్సులో నంతకుముందు జరిగిన క్రాంపవధమును తన వాక్యము శ్లోక 
రూపమున వెలువడుటను గూర్చియే యాలోచించుచుండెను. దాని నెజీంగి 
బ్రహ్మ ఎల యాలోచింతువు? నాసంకల్పము ననుసరించియే సరస్వతి 
లౌకికచ్చందోరూ పమున నీనోటినుండి యింతకు ముందుగనే వినియుంటివే, 
ఆ రామచరిత్రమును పాదబద్దములగు నిట్టి శ్లోకములతో రచింపుము, 
దానికీ సంబందించిన వృత్తాంతము రహస్యముగాని, (పకాశముగాని 


రామాయణోపన్యాస మంజరి 125 


సర్వమును నీమనోదృష్టికి గోచరించును, నీ వాదికవి వైతివి అని పలికి 
యంతర్ణితు డయ్యెను. 

ఆ పిమ్మట వాల్మీకి మహర్షి మహాకావ్యనిర్మాణమునకు గృత 
నిశ్చృయుడై యోగనిష్టతో రామచరితమును సర్వమును మానస ప్రత్యక్షము 
గావించుకొని ధర్మసంహితమగు రామాయణాఖ్యానమును మహాకావ్యముగా 
రచించెను. ఇది రామాయ ణావతారిక. దీనిని సూక్ష్మముగ పరిశీలించినచో 
రామాయణ మహాసౌధ నిర్మాణమునకు పునాది యేమో, వాల్మీకి దృక్పథ 
మేమో విస్పష్టముగ కానవచ్చును. 

మొదటి శ్లోకమున నారదుని గూర్చియు వాల్మీకిని గూర్చియు నున్న 
విశేషములను గమనింపుడు, నారదుడు తపోనిష్టుడు, వేదాధ్యయన 
తత్పరుడు, వాగ్వేత్త, మనసశీలుడు, వాల్మీకియు దపస్వియే. వీనిలో 
నారదుని కథా కథన నైపుణ్యమునకు గాని, వాల్మీకి శ్రవణ కౌతూహలము 
నకు గాని, యణుమాత్రము 'సూచనమైనను నున్నదా? మజి యిట్టివారి 
ప్రశ్నోత్తరములు మహార్హ గర్భితములును, లోకకల్యాణ సంధాయకములుసు 
గాక కేవల లౌకిక కథా విషయము లగునా? 

“పరిప్రపచ్చ” అను క్రియా రూపము “తద్విద్ది ప్రణిపాతేన 
పరిప్రశ్నేన “సీవయా” అను గీతా వాక్యములోని “పరిప్రశ్న మును 
సూచించుట లేదా? స్పష్టముగా నీ ఘట్టము ఆచార్యుని యుత్తమార్హత్రలను 
శిష్యుని యోగ్యతను నిర్దేశించుచు గురూపసదన రూపమగు సంప్రదాయ 
మును నిరూపించుచున్నది. “తద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్చే 
ృమిత్సాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టమ్‌' అన్న యుపనిపద్వాక్యమునకు నిది 
యనుసరణము. దీనిచే రామచరితాఖ్యానమున నలౌకికమగు నాధ్యాత్మిక 
తత్త్వము నిక్షేపింపబడినది యనుట విశదమగుచున్నది. 

మతీయొక విధముగా జూచినను ఈ యంశమే స్పష్టముగా 
తెలియుచున్నది. వాల్మీకి యాగ్రమము రామ పరిపాలిత మగు కోసలదేశము 
నానుకొనియే యున్నది. రాముని రాజ్యకాలముననే రామాయణము 

రచింపబడినది. 


126 రామాయణోపన్యాస మంజరి 
“రామో రామో రామ ఇతి (ప్రజానా మభవన్‌ కథాః, 
రామ భూతం జగ దభూద్రామే రాజ్యం ప్రశాసతి. 
(రామా. 6-131-97) 


అని రామాయణము తుదిని తానే పేర్కొన్నవాడు. రామో నామ 
జనైః శ్రుతః (రామా. 1-1-8) అని నారదుడు కీర్తించినాడు. రాముడు 
ఈ [ప్రశ్నము కాలమునకు వాల్మీకికి తెలియడా? మజీ యీ (ప్రశ్న 
సమాధానముల కర్ణమేమి ? వాల్మీకికి రాముడు తెలియును ; రామతత్త్వ 
మును తెలిసికొనుటకే యీ |ప్రశ్నము. ఇక్ష్వాకు వంశమున జన్మించి 
రాముడను పేరితో జనుల కందటికును (ప్రసిద్ధుడై యున్నాడే ఆతడే 
సర్వసద్గుణ సంపూర్ణుడు ; సంపూర్ణమానవతా లక్ష్యముగా సపతరించిన 
మహావిష్ణువు ; పరతత్త్వము అనుటయే నారదుని సమాధాన విన్యాసము 
లోని యంతరార్థము. ఆయన వాగ్విదాం వరుడు కదా? 


ఈ దృష్టితో పరిశీలించినచో రామాయణమున మాసపతాచ్చాదిత 
మగు దేవత్వమును ఆ యావరణమునకు వెనుక శుద్ద పరతత్త్వమును 
గోచరించును. గ్రడ్దావిశ్వాసములతో వీనిని యథా క్రమముగా తెలిసికొనుట 
పాఠకుల కర్తవ్యము. “శద్దావాన్‌ లభతే జ్ఞాన్‌” అనిగదా పెద్దల 
యుపదేశము, 


తొట్ట తొలిసారిగా లౌకికచ్ళందోరూపమున వాల్మీకి మహర్షి నోటి 
నుండి వెలువడిన “మా నిషాద” అని మొదలగు శ్లోకము శాప వాక్యమై 
అమంగళ సూచకముగా నున్నదే యను సంకోచము మనవంటి వారికీ 
గలుగుట సహజము. కాని అది యట్టిది గా దనియు, అప్రయత్నముగా 
వచ్చిన ఛందో బంధమువలె నప్రయత్నముగానే అందు శుభాశంసన 
రూపమును కావ్యార్థసూచకమునగు నర్జాంతరము ఇమిడియున్న దనియు 
సం(ప్రదాయ విదులగు పెద్దలు వివరించి యున్నారు. అది యెట్లో తెలిసి 
కొందము. 


“మా నిషాద” అనునది యొకటే పదము ; మా నిషీదతి అస్మిన్‌ 
అని సంస్కృతమున వి[గ్రహవాక్యము. మా అనగా లక్ష్మి; అస్మిన్‌ నిషీదతి 


రామాయణోపన్యాస మంజరి 127 


అనగా ఇతని యందుండును అని యర్థము. కాగా “మానిషాద” అను 
పిలుపునకు లక్ష్మీ నివాసుడవగు విష్ణుమూర్తీ! తదవ తార మగు 
క్రీరామచం ద్రా! అని యర్థము. క్రొంచ శబ్దమునకు వ్యుత్పత్తిని బట్టి కుటిలగతి 
గలవా రని యర్థము; కావున “క్రౌంచ మిథునాత్‌' అనగా కుటిలగతి 
గలవారగు రాక్షస దంపతులనుండి అనగా మండోదరీ రావణులనుండి అను 
సరము వచ్చును. అప్పుడు మొత్తము శ్లోకమునకు “లక్ష్మీనివాసుడవగు 
నో శీరామవంద్రా! నీవు రాక్షసదంపతులలో కామమోహితుడగు రావణుని 
ఛంపితివి. కావున చిరకాలము ప్రతిష్ట నందుదుపు గాకి అను విశేషార్హము 
లభించి కావ్యార్థమును సంగ్రహముగా తెలుపుచున్నది. 


ఇది యొక దృష్టి ఈ దృష్టితో జూచువారికి శ్రీరాముడు విష్ణువు 
సవతారము ఆతని చరిత్రమును నభిపర్ణించు రామాయణము పరమ పవిత్ర 
మైన పారాయణ గ్రంథము, “ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌” 
అని వారి విశ్వాసము, 


ఇది యిట్లుండగా ఆధునిక విమర్శకులు కొందటజు రామాయణ 
మును కేవలము చారిత్రక కావ్యముగా భావించువారు వాల్మీకి మహర్షి 
రామాయణములో శ్రీరాముని సకల సద్గుణ సంపన్నుడగు మానవునిగాను, 
ఆదర్శ ప్రాయుడగు |ప్రజాపాలకుడుగాను మాత్రమే తీర్చినాడు. కాని 
యవతార పురుషునిగా తీర్చలేదు. మతావిష్ణులగు తరువాతి వారు రాముని 
అవతారపురుషునిగా భావించి పూజింప సాగిరి. అతడవతార మనుటకు 
రామాయణమున అధారమే లేదు. అది గాక అతడు భగవంతు డగువో 
మానవుల కాదర్శప్రాయుడెట్లగును? అని యొక (పజ్జ్ఞాాదమును సాగించు 
చున్నారు. వారి యభిప్రాయములో బాలకాండములోని యవతార కథా 
భాగమంతయును (ప్రక్ల్షీప్త్రము; అనగా తరువాతి వారు చీర్చినది. రావణుని 
తపస్సు |బహ్మవరదానము ఇత్యాదు లన్నియును తరువాతి వారి కల్పనలే. 


ఈ యభిప్రాయము విమర్శకు నిలుచునది కాదు. ఏలయన 
రాముని కథ ఒక్క రామాయణములోనే గాక భారతము, భాగవతము 
పద్మపురాణము, నరసింహ పురాణము మొదలగు పెక్కు ప్రామాణిక 


128 రామాయణోపన్యాస మంజరి 


గ్రంథములలో నున్నది. వాని యన్నింటిలోను రాముడు విష్ణుని యవతార 
మనియే ప్రతిపాదింపబడియున్నది. ఈ క్రింది కొన్ని యుద్దారములను 
జూడుడు. 


న స దీవానుర్రై శ్హుక్కొ యుధ జోతుం విభావసో 
విపొతం తత్ర య త్కార్ప మభిత స్తస్య నిగ్రహ 
తధ్భ మవతీర్ణో2 _ సౌ మన్ని యోగా చృతుల్భు జః 
విష్ణుః (వ హరతాం శేష్ట సృ త త్కర్భ కరివ్యతీ | 
(భార వనపర్గ 276 ఆభ్యా) 
రావణ పీడితులై వచ్చిన యగ్నిముఖులగు దేవతలతో బ్రహ్మ పలికిన 


వాక్యము లివి. 
అదాస్తస్మ మవోభ్రాగ? తన్మాద్ధశరత్తో 2_ భవల్‌”! 


త్‌స్వావీ భగవానేష నాక్ష్యాద్దు హ్మముయో వరః 
అంశాంశేన చతుర్జాగా త్చుత్రత్వం (పారిత స్ఫురైః! 
(భాగ దశమ. 10. అధ) 


ఇక్షాపకువంశవర్ణనమున రామావతారమును దెలుపుచు పరీక్ష 
త్తుతో శుకమహర్షి పలికిన మాట లివి. ఇట్లే తక్కిన పురాణోపపురాణముల 
యందును గలదు. ఇవి యన్నియును ప్రక్షిప్తములే యనుట విమర్శ సహము 
గాదు. 


మణీ యొక విషయము. ఆధునికుల దృష్టిలో క్రీ.శ. అయిదవ 
శతాబ్దము వాడును, ప్రాచీనుల దృష్టిలో క్రీ. పూ. ఒకటవ శతాబ్దమువాడును 
నగు కాళిదాస మహాకవి, అన్ని విధములను వాల్మీకీనే అనుసరించిన వాడు. 
రఘవంశము దశమ సర్గములో 


సో౭__హం దాశరథి ర్ఫూత్వా రణభూమే ర్భలిక్షమమ్‌| 
కరిష్యామి శరై స్తీక్టి స్తచ్చిరః కమలోచ్చయమ్‌ | 
(రఘు 10-45) 


రామాయణోపన్యాస మంజరి 129 

అని విష్ణునివే దేవతలకు జెప్పించినాడు; కావున నా మహాకవి 

బాలకాండ శ్లోకములను ప్రక్షిప్తములుగా భావింపలేదు. ఆతనికాలమునకు 
వైష్ణవ మతా విష్ణులు లేరు గదా? 


ఇతరు లేమి చెప్పినను వాల్మీకి మాత్రము రాముని మానవునిగనే 
తీర్చినాడు. బాలకాండలోని ప్రక్షిప్త శ్లోకములను తొలగించినవో రామాయణ 
ములో రాముని దివ్యత్వము ఎక్కడను కానరాదు. అను వాదమును గూడ 
పరిశీలింపక చెప్పిన మాటయే. 


భగవంతుడు మానవుడుగా నవతరించి వేదచోది తమైన ధర్మమును 
ఎట్లెట్లు అనుష్టింపవలయునో ఏయే యాదర్శములను దృష్టిలో నుంచుకొని 
ప్రవర్తింపవలయునో అట్లట్లు అనుష్టించి, అట్లట్లు ప్రవర్తించిన చరిత్రమును 
మహాకావ్యముగా సంతరించనప్పుడు ఆదికవియగు వాల్మీకి యాతని 
మాసవత్వమునకు ప్రాధాన్యము నిచ్చుట వింతగాదు. అయినను శ్రీరాముని 
దిప్యత్వమును అనుక్షణము భావించు నామహర్థి ఆ దివ్యతాస్ఫురణమును 
అటనట నిక్లేపించుచు తత్త్వజ్ఞాలను హెచ్చరించుచునే యున్నాడు. ఒక్కొక్క 
కాండము నుండియును శ్రీరాముని దివ్యత్వఖ్యాపకములగు వాక్యములను 
అభిజ్ఞాల పరిశీలనమునకై నివేదించుచున్నాడను. ఇందు బాలకాండములో 
ప్రక్షిప్తము లని యాధునిక విమర్శకులు భావించు వానిని వదలివేసి తక్కిన 
వానినే యుదాహరింతుసు. 

బాలకాండమున శ్రీరామజనన ఘట్టమున “స్వోచ్చసంస్టేషు 
పంచసు గ్రహీషు కర్కటే లగ్నే ---- జగన్నాథం సర్వలోక నమస్కృతమ్‌ 
కౌసల్యా2_ జనయ ద్రామమ్‌” 1-18-9, 10 అని యదు గ్రహము 
లుచ్చస్టితములై యుండగా రాముడు జన్మించెనని తెలుపబడినది. ఇట్లు 
ఒక్కమాజుగా నైదు గ్రహము లుచ్చస్టితిలో నుండుట యసాధారణము; 
అపతారమూర్తులకు మాత్రమే సంభవించునది. “పంచోచ్చే లోకనాయకః' 
అని జ్యోతి శ్యాస్తమున ఆ స్థితికి ఫలము చెప్పబడినది. అందువలన రాముని 


18 


130 రామాయణోపన్యాస మంజరి 
దివ్యాంశసంభూతికి ఇపటనే బీజము నిక్షిప్తమైనది. అట్టి సమయమున 
జన్మించిన వాడు జగన్నాథుడే గాని జగతీ నాథ మాత్రుడుగాడని జగన్నాథం 
సర్వలోక నమస్కృతమ్‌ అను విశేషణములు స్పష్టము చేయుచున్నవి. 


విశ్వామిత్రుడు దశరథుని యొద్దకు వచ్చి యాగసంరక్షణార్థమై 
రాముని బంపుముని కోరినప్పుడు రాముడు బాలు డనియు రాక్షసులతో 
బోరుటకు నసమర్థుడనియు పుత్ర(పీమచే దశరథుడు పలుకగా దానికి 
సమాధానముగా విశ్వామిత్రు డిట్లనును. 


అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరా[క్రమమ్‌, 
వశిష్టోల_పి మహాతేజా యే వేమే తపసి స్థితాః! 
(1-9-14, ) 


రాముని తత్త్వము నీ కేమి తెలియును? సత్యపరా క్రముడగు నా 
మహాత్ముని నిజస్వరూపము నాకు తెలియును. బ్రహ్మతీజోమూర్తియగు 
పశిష్టునకు తెలియును; తపస్టితులగు నీ వామదేవాది మహర్షులకు 
దెలియును. అను నీ వాక్యములను పరిశీలింపుడు. రాముడు సామాన్య 
మానవుడే అయినవో నాతని పరాక్రమమును దండనాథు లెజిగియుందురు. 
కాని వశిష్ట విశ్వామిత్రులును త్రపస్థి ఎతులగు మహర్షులును నెట్లెటుగు 
దురు? అహం వేద్మి అను నెత్తుగడ వేదాహ మేతం పురుషం మహాంతమ్‌ 
అను శ్రుతి వాక్యమునకు అనుకరణముగా తోపదా? 


అహల్యా శాపమోచన కథయును రాముని దివ్యత్వమును 
సృష్టీకరించును. తారయ్యెనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్‌ 
1-49-11 అను విశ్వామిత్ర వాక్యములోని తారయ అను పదమును 
పరిశీలింపుడు. తారక మంత్రాధి దైవమగు రాముడు సాక్షాత్కరించును, 
“రమంతే అస్మిన్‌ యోగినః” అను వ్యుత్చత్తివే రామశబ్దము భగవత్పరమై 
అతడు దశరథాత్మజుడుగా నవతరించి వచ్చినపుడు అని గౌతముని 
శాపమోక్షణ వాక్యమునకు నర్ధమైై రాముని దివ్యత్వమును విస్పష్టము 
వేయును. 


రామాయణోపన్యాస మంజరి 131 
పరశురాముడు రామునితో 
అక్షయం మధు హంతారం జానామి త్వాంసురోత్తమమ్‌! 
భముషోలి. సృ వరామర్థాల్‌ న్వన్తీ తే2_ స్తు వరంతవ॥ 
(1-76-17) 


ఈ వైష్ణవ చాపమును నీవు ఎక్కువెట్టితివి. దీనివలన నేను నిన్ను 
తెలిసి కొంటిని. నీవు అవినాశియగు మధువైరివి అన్న వాక్యము చాలదా 
రాముని దివ్యత్వమును తెలుపుటకు? 


ఇంత తెలిపీసను ఆ యవతార పురుషుడు తన మాయచే సామాన్య 
జనులకు తెరనైచి తనతత్త కమును దాచుకొన్న విధము మాత్రము 
అశ్చర్యకరము. 
అయోధ్యాకాండ వున ఫ్‌ 

తేషామవీ మహాతేజా రామో రజికరు పితుః 

స్వయం భూ రెవ భూతానాం బభూవ గుణవత్తరః 

సహా దేవై రుద్వరస్త రావణస్య వద్దారైభిః 

ఆర్ధతోమానుషే లోకే జజ్ఞో విష్ణు న్భనాతనః॥ (6-2-6 7) 
ఇవి కవివాక్యములు, రాముడు భగవదవ తార మని తెలుపునవి. 


పుత్ర విరహ దుఃఖితయగు కౌసల్యనూరడించుచు సుమిత్ర 
రాముని గూర్చియి ట్లు పలుకును, 


సూర్చస్వావీ భవే త్రూర్యో వ్యా గే రల్లి(వభొ(వభు 

శియః [జీక్ణ భవే ద్యగ్వా కీరిః కీర్డీ: భూ క్షమా! 

దైవతం దేవతానాం ఛ భూతానాం భూత సత్తమః 
(2-44-15-16) 


132 రామాయణోపన్యాస మంజరి 
ఇవి మానవుని గూర్చి పలుకు మాట లేనా? 
సుమిత్రకు తత్త్వము తెలియునా? తెలియును; మహాజ్ఞానియగు లక్ష్మణుని 
గన్న తల్లి గదా అమె? 
అరణ్యకాండ వున వా 


మృతుడగు జటాయువును సంస్కరించు సందర్భమున నాతని 
నుద్దేశించి రాముడు పలికిన పలుకులు- 


యా గతి ర్వా శీలానా మాపొతార్నేశ్ళు యా ౮8 
ఆవరావర్ణి! నాం యా చ యా చ భూమి (వదాయినామ్‌/ 


మయా త్వం నమనుజ్జాతోగట్భు లోకా ననుత్తమాన్‌॥ 
(3-68-29, 30) 


ఇందు సమసుజ్ఞాతః అను మాట గమనింపదగినది. “నేను నీకు 
అనుజ్ఞ యిచ్చితిని; కావున నీవు ఉత్తమోత్తమములగు లోకములకు 
బొమ్ము "అని పైవాక్యములోని భావము. రాముడు మానవ మాత్రుడే 
యయిన నిది కుదురునా? రాముడు కూడ నిజతత్త్వము తెలియని 
మాయావృతుడు కా డనియును దీనివలన దెలియుచున్నది. 


హతుడై గంధర్వుడుగా మాటీన కబంధుడు దర్శన మిచ్చి శబరి 
నను గ్రహింపుమని చెప్పును. 


_ త్వాం తు ధర్మే సీతా నిత్యం సర్వభూత నమన్మృతమ॥ 
దృష్ట్వా దేవోపమం రామ! న్వరలోకం గమివ్యతి3- 73-26-27 
ఇది రాముని దిప్యత్వమును దెలుపదా? 
శబరి రామునితో నిట్లనును. 
అద్ద మే సఫలం జన్మ న్వర్గక్నెవ భినిష్యతి/ 
త్వయి దేవవరే రామ! వూజితే వుడుష్టరభి॥ 


రామాయణోపన్యాస మంజరి 133 
చళ్లుషా తవ సొమ్చేన వూతాన్మీ రఘునందన! 
గమిపష్టా మ్యక్షయోన్‌ లోకాన్‌ త్వ [త్త్రసాదా దరిందమ/ 
(3-74,12-13) 
దేవతా శ్రైష్ణుడవగు నిన్ను పూజించుటచే నా జన్మము సఫలమైనది. 
స్వర్గమును ప్రాప్తించును. నీకటాక్షముచే నా పాపములు సశించినవి. నీ 
యను[గ్రహమువే నే నింక నక్షయ లోకముల నందెదను. అను నీ మాటలు 
మానవుని గూర్చి చెప్పదగినవి యగునా? 
కిష్కింధా కాండవమున :- 
తార వాలితో రాముని గూర్చి యిట్లు చెప్పును. 
య 
నివాసవ్భక్లన్నాధూనా మావన్నానాం వరాగటిః/ 
ఆర్లానాం సంశ్రయక్ష్రైవ యశన శ్ర్రైకభాజనమ్‌/ 
(4-15-19, 20) 
వాలీవధానంతర మామె రాముని ఇట్లు స్తుతించును. 
త్వ మ [పయేయశ్చ దురాసదశ్చ జితేంద్రియ శ్చోత్తమ ధార్మికశ్చ। 
అక్షయ్యకీర్తి్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్‌ క్షత్ర జోపమాక్ష్య॥ 
(4-24-31) 
ఇందు పేర్కొనబడిన గుణములు నిస్సంశయముగా దివ్యత్వమును 
(పతిపాదింమనవియే. 
సుందర కాండవున :- 
హనుమంతుడు రాముని గూర్చి రావణునితో బలికిన మాటలు. 
సర్వాన్‌ లోకాన్‌ సుసంహృత్త సభూతాన్‌ సచరాచరాన్‌/ 
వునరేవ తథా [సష్ప్రుం శక్తో రామో మవోయశాః॥ 
(5-51-39, 40) 
జగత్‌ సృష్టి సంహారములు భగవంతునకు దప్ప మానవునకు 


134 రామాయణోపన్యాస మంజరి 
యు ద్ద కొండ వున :- 
విభీషణ శరణాగతి ఘట్టమున పగవాని తమ్ముడు గావున నీతని 
జేర దీయరా దని పలికిన సుగ్రీవునితో రాముడిట్లు పలుకును. 
సక్టదేవ (వవన్నాయ తవాన్మీతి చ యావతే! 
ఆభయం సర్వభూతేభ్యో దదా మ్యేత (ద్రతం మమ॥/ 
(6-18-33) 


ఒక్కసారి భక్తి పూర్ణుడై నేను నీవాడ నని ప్రార్థించిన జాలును. 
సర్వప్రాణులకును నభయము నిత్తును. ఇది నావ్రతము ఈ మాటలు 
భగవంతుడు కానివాడు ఎవ డనగలడు? ఇది యొక్కటి చాలును రాముని 
భగవత్త మును నిరూపించుటకు, 


నాగపాశబద్దులగు రామలక్ష్మణుల కడకు గరుత్మంతుడు 
వచ్చును. నాగపాశములు విడిపోవును. ఆసందర్భమున రామునితో గరుడు 
డిటనును, 


అహం సఖా తే కాకుత్‌ స [వీయః పొణో బవొళ్చురః 
గరుత్మా నివా సంప్రాప్తో యయువయో న్నా హ్యాకారణాతీ/ 
(6-50-46) 
సఖే! రాఘున ! ధర్మజ్ఞా ! రిప్రూణా మవీ వత్సల / 
అభ్లనుజ్ఞాతు మిచ్చామి గమిష్యామి యథా సుఖమ్‌ 
న చ కొతూవాలం కార్భం సక్రిత్వం (వతి రొష్టువ / 
త్పుతకర్ణా రణే బీర నఖిత్వం (వతివేత్స్యనీ/ 
(6-50-56-57) 
నేను నీకు మిత్రుడను. మీ యిరువురకును సాహాయ్యము 
చేయుటకు వచ్చితిని. ఇక నేను పోవుదును. అను జ్ఞ నిమ్ము యుద్ధమున 


నీవు కృతకృత్యుడ వైన తరువాత నేను నీ కెట్లు మిత్రుడ నగుదునో 
తెలిసికొందువు. అని పలికి రామునకు ప్రదక్షిణము చేసి అనుజ్ఞాతుడ్జై 


రామాయణోపన్యాస మంజరి 135 


గరుడుడు వెడలిపోవును. ఈ సందర్భ మేమనును ? రాముని మానసపత్వ 
మును సమర్టించునా? 


రావణ వధానంతరము మండోదరి పలుకులలో రాముని తత్త్వ 
మెంత విస్పష్టముగా దెలియునో చూడుడు. 


వ్యత్తమేవమవో యోగీ వరమాత్మా సనాతనః 

ఆనాదమథ్య నిధనోమవాతః వరమో మవోన్‌/ 

తమనః వరమో ధాతా శంఖచ[కదాధ౮ః! 

(జీవత వళ్లా నిత్స/ీ రజయ్యః శాళ్వతో (ధ్రువః / 

మాశువం రూవ మూాస్హాయ విష్ణు స్పత్వవరాద్రదు? 

(6-111-10-12) 

భావము స్పష్టము. ఈ తత్త్వము నెణీగిన వారందజును విశ్వామిత్రుడు 
“యే చేమే తపసి స్థితాః అన్న తెగలోని వారే, 

ఇక చిట్టచివరగా ఈ తత్త వ్రజ్ఞాలందజకంటెను సాధికొరముగా 
పలికిన బ్రహ్మాదుల సిద్దాంత వాక్యములతో ఈ వాద(ప్రతివాదములను 
ఉపసంహరింతును. 

సీశ్రాదేవి యగ్నీని ప్రవేశించినది. ధర్మమూర్తి యగు రాముడు మట్టు 
నున్నవారి మాటలను వినుము శోకాకులమగు మనస్సుతో నేమేమో 
తలపోయుచున్నాడు. అంతలో బ్రహ్మాదులగు దేవతలు వచ్చి యాతని దివ్య 
విభూతులను పొగడి యిట్టి నీవు సావూన్యునివలె సీతాదేవి నేల 


యు పేక్షింతువు? అని పలుకరింతురు. అందులకు రాముడు 
ఆత్మానం మానుషం మన్వే రామం ధోళరభౌత్మ బొమ్‌! 


యోా2._ హం యస్య యత శ్వా హం భవాన్‌ తద్భువీతు మే/ 
(6-117-11) 


ఏమి యిది ? మీ రిట్లు పలుకుమున్నారు! నేను నన్ను మానవుడ 
సనియు, రాము డను పేరివాడ ననియు, దశరథుని కుమారు డనియు 


136 రామాయణోపన్యాస మంజరి 


తలచుచున్నానే, అట్లు కానిచో నేనెవడను? ఎపరికి సంబంధించినవాడను? 
ఎక్కడనుండి వచ్చితిని? అని యడుగును. దానికి (బ్రహ్మ రాముని దివ్యత్వ 
మును మిక్కిలి నుతించి తదకు- 


నీత్రా ర్‌ ర్భవాన్‌ విమ్ణురేనః శ్ఞృష్లః [వబావలీః/ 

వధాళ్థం రావణన్వేహ (వబిష్టోమానువీం తనుమ్‌/ 
(6-117-27, 28) 

అని నివ్మరైంచును, 


స్వామి యీ నటన మంతయును సుగ్రీవాదులకు నిజతత్త కము 
నెజుక పఅమటకు దానితో సీతాదేవి విషయమున తనవర్తనము పలన వారిలో 
గలిగిన మానసిక వ్యథను తొలగించుటకును. 


ఈ విషయము అన్నియును పెక్కు పురాణములతో సంవదించు 
చున్నవి. అదిగాక రాము డవతారమూర్తి కా డన్నవో ననేక పురాణ ప్రసిద్దమగు 
జయవిజయుల శాప వృత్తాంతము సమషర్ధితముకాదు. 

పై బ్రహ్మయుపదేశముతో మటీయొక రహస్యము ముడివడి 
యున్నది. అది వాల్మీకి గురూపసదనముతో నారంభమైన రామచరితము 
సాక్షాప్పృతుర్ముఖుని తత్తో పపదేశముతో పూర్ణమ మానవునకు తత్త ్వజ్ఞాన 
మార్గమును - తత్త్వమసి జ్ఞానమార్గమును నిర్దేశించుచుండుట. 
అందువలన పై బ్రహ్మ వాక్యములు ్రక్షిప్తము అనరాదు. 

ఇన్ని తావుల నున్న యిన్ని శ్లోకములును (ప్రక్షిప్తములే యని 
వాదించుట కంటె అసలు రామాయణమే ప్రక్షిప్తమనుట మెచ్చదగిన మాట. 

ఈ విషయముల నెల్ల నాలోచింపగా రాముడు వాల్మీకి తీర్పులోను 
భగవదవతారమే గాని కేవల మానపుడు గా డనుట సిద్దాంతము. 


మటీ భగవంతు డీయవతారము నెత్తుట యెందులకు ? 
దుష్టశిక్షణముసకు అని సాధారణ సమాధానము. కాని దానికి అది మాత్రమే 
[పయోజనము కాదు. 


రామాయణోపన్వాస మంజరి 137 
వర్మితాణాయ సాధూనాం వినాశాయ చ ధుష్మ్క్రతామ/ 
భర్ణాసంస్థావనార్థాయ సంభవామి యుగేయుగే/ 
అనిగదా గీతాచార్యుని వచనము. అందు ధర్మ సంస్థాపనము 

పరమ(పయోజనము; సాధు పరిత్రాణమును దుష్కర్ముల వినాశమును 
దానికి సాధనములు. రామాయణమున నీ ధర్మ సంస్థాపన ప్రకారము 
సర్వతోముఖముగా ప్రస్తుతమైనది. 

“రామో విగ్రహవాన్‌ ధర్మః" అని వాల్మీకి మహర్థి నిర్వపనము. 
రాముడు మూర్తీ భవించిన ధర్మము. వేద బోధితమై మానవునకు కల్యాణ 
సాధనమైనది ధర్మము. అది రెండు విధములు; ప్రవృత్తి ధర్మము నివృత్తి 
ధర్మము సని, ప్రవృత్తి ధర్మము సాంసారిక జీవితముసకు సంబంధించిసది. 
పురుషార్థములలో ధర్మము నకు భంగము లేకుండ నర్హమును, ఆ 
రెండింటికిని భంగము లేకుండ కామమును సేవించుమార్గ మది. దానికిని 
గమ్యము మోక్షమే, నివృత్తి ధర్మము ధర్మార్థ కామములను మూడింటిని 
వదలి తత్త్వాన్వేషణ మొనరించి సరాసరి మోక్షమునందు త్రోవ. రామావతార 
మున నీరెండును సమ్మిళితములై ధర్మము పూర్ణరూపము నందినది. 
ఆపురుషోత్తముని దివ్యత్వము నివృత్తి ధర్మమునకు ఆలంబనము కాగా 
మానుషత్వము (ప్రవృత్తి ధర్మమునకు ఆదర్శమైనది; కావుననే రాముడు 
మూర్తిభవించిన ధర్మమైనాడు. 

మర్తావతార న్హ్వీహ మర్హ్యళికూము/ 

రక్షోవధాడ్డైవ న కేవలం విభో/ 

భగవంతుడు మానవుడై రాముడుగా నవతరించినది కేవలము 
రాపణాదులగు రాక్షసులను జంపుటకే కాదు; మజీ యేషునగా మానవులు 
ఎప్పుడు ఎట్లు నడమకొనవలయునో దానిని నేర్చుటకు అను శుక మహర్షి 
వాక్యము రామావతార [ప్రయోజనమును నిర్దేశించుచున్నది. 


మానవుని ప్రవర్తనమును రెండు విధములుగా విభజింపవచ్చును. 
(1) ఐహికము (2) ఆముష్మికము నని. తల్లిదండ్రులు, కుమారులు, 


19 


138 రామాయణోపన్యాస మంజరి 
అన్నదమ్ములు, గురుశిష్యులు, భార్యాభర్తలు, స్వామి భృత్యులు, ధనిక 
నిర్ణనులు, ఆతిథేయాతిథులు, స్త్రీపురుషులు, వీరు పరస్పరము ఎట్లెట్లు 
నడమకొందురో అదియును, శత్రువులు మిత్రులు సుదాసీసులు అనువారి 
యెడ మానవుని (ప్రవర్తనము ఎట్టిదో అదియును, అర్థకాముములను 
అనుభవించు రీతియును ఇవి యన్నియును నైహికమునకు సంబంధించినవి. 
ధర్మశాస్త నిర్దిష్టము లగు నిత్యనైమిత్తిక కర్మములను యజ్ఞయాగాదులను 
ఆచరించుట యాముష్మికమునకు సంబంధించినది. ఈ రెండు తెఅగుల 
లోను రామాయణము దివ్యబ్యోతీయై 'సన్మార్గమును నిత్య (ప్రకాశితము 
చేయుచున్నది. ఈ (ప్రవర్తనమును కాంతాసమ్మితముగా నుపదేశించుటయే 
కావ్యమునకు (ప్రధాన (ప్రయోజన మని పద్దల మాట. 

అర్థముసకు గాని, కామమునకు గాని ధర్మముతో సంఘర్థణము 
వచ్చినప్పుడు ఏ మానవుడైనను వానిని వదలియైనను ధర్మముసే అనుసరింప 
వలయునని రామాయణ మాద్యంతమును మనకు బోధించు చున్నది. తండ్రి 
మాటను చెల్లించుట కుమారుని ధర్మము. 

జీవతో ర్వాక్య కరణా ద్వార్ధకే£ పి వ రక్షణాత్‌। 

మృతయోః పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రతా॥ 

అని ధర్మశాస్త్రము నాదేశము. దానికై సమస్త భోగములకును 
ఆటపట్టగు రాజ్యమును తృణప్రాయముగా వదలి నిశ్చింతగా నడవులకు 
బోయిన స్వార్థత్యాగ పూర్ణమగు శ్రీరాముని నడవడి విశ్వమానవులకును 
నాదర్శ ప్రాయముగాదా? 

భర్త పరిచార్యారూపమగు పతివతాధర్మమునకు గట్టువడి 
పుశ్తవాత్సల్యమును దిగమింగి యింటనే నిలిచి, ధర్మమార్గ ప్రస్థితుడగు 
కుమారుని దీవించి పంపిన కౌసల్యయును అంతఃపుర సౌఖ్యములను తృ 
ణీకరించి యాపదలను లెక్కింపక పతివెంట సడవులకు నడచిన సీతమ్మ 
యును, తన వసవాసము కైక వరమున లేకున్నను అన్నతోడిదే లోక మని 
యరణ్యమునకు తరలిన లక్ష్మణుడును, పుత్రస్నీహ జీవితుడయ్యును 


రామాయణోపనా(స మంజరి 139 


సత్యవాక్యముసకై కుమారుని సడవులకంపి యాతని విరహమున ప్రాణము 
లనే వదలిన దశరథుడును మానవజీవితమున నుదాత్త ధర్మపథమును 
వెలిగించు దివ్యజ్యోతు లనుట కేమి సందేహము? 


తల్లీ సంపాదించి యిచ్చిన రాజ్యమును కాలదన్ని యన్నయే 
రాజ్యార్టుడు గాని, తాను గాదని చిత్రకూటమునసున్న యన్నకడ కేగి ప్రార్థించి 
యు ఆయన ధర్మ సిద్ధాంతమును గాదనలేక యాతని పాదుకలను 
ప్రతినిధిగా గొని వచ్చి అన్నలేని రాజధానిలో అడుగుపెట్ట నని నంది[గామ 
మున నిలిచి రాజ్యము చేయుచునే ఏభోగములను గాని యనుభవింపక 
పదునాలుగేడులును అన్నపలెనే ముని వృత్తి నూని యాతని రాకను 
పతీక్షించుచుండిన భరతునిలో సోదర(పీమతో పోటీపడి యంతకంటె 
సముజ్జ్వలమై మెజయుచున్న ధర్మతత్చరతకు చేతులు జోడింపని మానవు 
డుండునా? సర్వస్వమును త్యజించి యాయన్న త్రోవనే యనుసరించిన 
శత్రుఘ్నుని ధర్మదీక్ష యెంత మహోన్నతమైసది! 

రావణుడు సీతాదేవి నపహరించుకొని పోవునప్పు డామె బుశ్య 
మూకమున నున్న సుగ్రీవాదుల ముందు తన సొమ్ములను మూటగట్టి 
పడవైచెను, వానిని వారు రామలక్ష్మణులకు జూపినప్పుడు రాముడు నీ 
వీ యాభరణములను గుజుతింతువా! అని లక్ష్మణు నడుగగా నాత డిట్లు 
పలుకుసు, | 

నాహం జానామి కేయూరే నావాం జానామి కుండలే) 

నూపురే త్వభి జానామి నిత్యం పొదాభీవందనాత్‌/ 

(4-6-22.23) 
బాహుపురులను గాని, కుండలములను గాని నేను గుర్తింపలేను, 

ప్రతిదినమును వదినెగారికి పాదాభిపందనము చేయునప్పుడు చూచుచున్న 


కాలియందెలను మాత్రము గుర్తుపట్టగలను అన్న యీ మాటలలో లక్ష్మణుని 
సౌశీల్యము హిమాలయ శిఖరములనంటి యాశ్చర్యమును గొలుపుసు. 


140 రామాయణోపన్యాస మంజరి 

“సీశ్రాయా శృరితం మహత్‌” (1-4-7) అని మహాకవి తొలుతనే 
పేర్కొనినాడు కదా? ఆవెంను వెదకుచు వచ్చి లంకలో చూచిన 
హనుమంతుడు తల్లీ ! నిన్ను ఇప్పుడే నా వీపుపై మోసికొని పోయి రాముని 
యొద్ద దింపుదును; రమ్ము అని పలుకగా భర్శభక్తిం పురస్కృత్య రామా 
దన్యస్య వానర | 

న స్పృశామి శరీరం తు వుంసో వానర వుంగవ/ 

(5-37-60) . 
ఆనును ఇట్టి యామె శీలమును అంకాదహానానంతలము/ 
తవసా సత్తవాక్షేన అనన్మత్వాచ్చ భర్గర / 

అవీ సా నహీ దగ్మిం న తా మద్ది? (వద్ట్రుతి/ (5-55-28) 

అని హసుమంతునంతవాడు జోహారుసేయును. 

ఆ భవిష్యదృహ్మమాట (పత్యక్షర సత్యము, ఆమెను అగ్ని యప్పుడు 
గాదు. మణీ యెప్పుడును గాల్ప్బను సాహసింప లే దని తరువాతి చరిత్రము 
తెలుపును, 

మణొక్క విషయమును జెప్పి యీ యంశమును ముగింతును. 
రాముడు రావణుని జంపి సీతాదేవి నాతని వెజినుండి విముక్తను 
గావించెను. అది భార్య యెడల భర్తగా తసకర్తవ్యమును నిర్వర్తించుటయే 
గాని కేవల కామ హేతుకము కాదని లోకమునకు బోధించుటకే ఆ సర్వజ్ఞ 
డామెనుండి శపథము గోరెను. భార్య సంరక్షణము భర్భధర్మము. 

వీతా ర్లూతి కౌమారీ భర్లా రక్లతి యౌవన? 

వు త్తోర్లలి వారక్సే న స్ట్‌ స్వాతంత్ర మర్హతి? 

(మనుస్మ్రతీ-9-3) 
ఆశి మనుల్చు శానీంబినాడు. 


ఈ సందర్భమున నొక చిన్న విషయమును మనవి చేయుదును. 
ఈ వునువు వాక్యము రక్షణవిషయమున పస్లీకి స్వాతంత్ర్యమును 


రామాయణోపన్యాస మంజరి 141 


నిషిధించుచున్నది. అంతకంటె విస్పష్టముగా చెప్పవలయు నన్నచో 
స్టేసంరక్షణమున పురుషునికి బాధ్యతను విధించుచున్నది. కాని స్ట్రీ 
ఎప్పుడును ఎల్బవిషయములను స్వతంత్రురాలుగా సుండగూడ దని దీని 
యర్థముగాదు. దీనిలో నున్న రక్షతి అను పదము నర్హమును గ్రహింపక 
దీనిని సర్వథా స్త్రీ స్వాతంత్ర్య నిషేధపరముగా వ్యాఖ్యానించి యుపన్య 
సించుచు సంఘసంస్కర్తల మనుకొను ఆధునికులు కొందజు “యత్ర 
నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అని చాటిన మనువును 
స్తీజనాభ్యుదయమునకు విరోధిగా, ద్రోహిగా చిత్రించుచుండుట 
శోచనీయమే కాదు. అపచారము గూడ. 

ఆయా రక్షకులు సమీపమున లేనప్పుడు ఏపురుషుడైనను స్త్రీ 
సంరక్షణముసకు విధిగా పూనుకొనవలె ననియు అందులకై ప్రాణత్యాగము 
నకు సైతము వెనుదీయరాదనియు రామాయణమున జటాయువువృ 
త్తాంతము స్పష్టము చేయుచున్నది. 

మనునిర్షిష్టపుగు నీ సూత్రమునకు విరుద్దముగ రక్షకులను 
నిర్లక్ష్యముచేయు స్త్రీలును వారి సంరక్షణమున తమబాధ్యతను విస్మరించు 
పురుషులును సంఘమున నొందు మేలు గీడులను నేడు పత్రికలో మనము 
ప్రతిదిసమును చూచుచునే యున్నాము, 


స్త్రీసంరక్షణము ప్రతిపురుషకర్తవ్యముగా నిర్దేశించిన రామాయణము 
మార్గదర్శకమని పేటుగా చెప్పపలయునా? 

వేయేల? ఇందలి (ప్రతిపాత్ర పర్తనమును ప్రతిసంఘటనమును 
ఏకైక లక్ష్యమగు ధర్మమువైపునకు శరవేగమున పయనించుచుండుట 
విస్పష్టమగ కానవచ్చును. 

ఇక నిందలి యాముష్మిక ప్రపర్తనమును గూర్చి పరిశీలించిసచో 
రామాయణపధానకథ దశరథుని యశ్వమేధముతో నారంభమై రాముని 
యశ్వమేధయాగముతో ముగియుచున్నది. రామాదుల జాతకర్మాదులగు 


142 రామాయణోపన్యాస మంజరి 


(శౌతస్మార్త సంస్కారములు రవంత పొల్టువోకుండ వర్ణింపబడినవి. 
అశ్వమేధాది యాగములేగాక దశరథుని [ప్రతసంస్కారము, జటాయువును 
సంస్కరించుట తుదకు రావణుని సంస్కారమును గూడ తూచా తప్పకుండ 
శాస్త్రనిరిష్టుగు విధానమున దీర్చబడినవి. 


దప 

పంచవటీ పర్ణశాల నిర్మాణమున వాస్తుకర్మ మున్నది. అవతార 
మూర్తియును అవాస్తకాముడును అయ్యును రామచంద్రుడు లోక 
సంగ్రహదృష్టినే నిత్య నైమిత్తిక కర్మములను యథాశాస్త్రముగా నెజివేర్చిన 
విధము వర్ణాశ్రమ ధర్మానుష్టాన రూపమగు నాముష్నీక వర్తనమునకు 
మార్గదర్శకమైనది. 

రామాయణము మానవులకు దృష్టాదృష్టములగు సైహికాముష్మిక 
ఫలములను సమకూర్చు నుపాసనా సాధనముగాను, ఆస్తికులకు 
పారాయణ గ్రంథము గాను తనదేదతుల్యతను నిరూపించుకొన్నది. ఇరువది 
నాలుగువేల గ్రంథసంఖ్య (గ్రంథ మనగా ముప్పది రెండక్షరము లని 
సంకేతము) గల యి మహా గ్రంథమున ఒక్కొక్క వేయి గ్రంథములకు 
మొదట నొక్కొక్కటి పంతున గాయత్రీ మం త్రాక్షరములు నిక్షిప్తములై యున్న 
వని తత్త ్వజ్ఞాల పరిశోధనవయు. ఇందలి (ప్రత్యేక భాగములను 
నియమ పూర్వకముగా నియమిత కాలమున నిత్యమును పఠించినవో ఆయా 
కోరికలు సిద్దించుటయో, ఆపదలు తొలగుటయో ఫలము కలుగునని 
గ్రంథాంతరవుల వివరింపబడినది. తదనుసారవరుగ ఆస్తికుల 
యాచరణమును గలదు. 


ఆపన్నులు “ఆపద తొలగుటకును” కార్యసిద్ధి గోరువారు దానికిని 
సుందర కాండమును నియమ పూర్వకముగా పారాయణముచేసి ఆయా 
ఫలములను పొందుట (పత్యక్షసిద్దమై యున్నది. 

రామాయణము భక్తులకు కల్పవృక్షము. పరవు భక్తులగు 
హనుమదాదుల చరి|త్రములు వారికి మార్గదర్శకులు, 


రామాయణోపన్యాస మంజరి 143 


మనదేశమున హైందవులలో బహుళ (ప్రచారములో నున్న 
ద్వైతము, విశిష్టాదై పత్రము, అద్ధ్వైతము నను మూడు మతములకు 
చెందిన వారికిని గూడ రామాయణము పవిత్రగ్రంథము. దై కతులగు 
మాధ్యమతమువారికి హనుమంతు డాదర్శదైవము. ఆ మహాభక్తునివలె 
ననన్యమగు భక్తితో భగవంతుని స్వస్వామి భావముతో సేవించుట 
ముక్తిమార్గమని వారి సిద్దాంతము. విశిష్టాద్వైత మతము వారు రామాయణ 
మును శరణాగతి శాస్త్రముగా పరమవిశ్వాసముతో భావింతురు. రాముడు 
శ్రీవిష్ణుని యవతారమగుటచే రామాయణము విష్ణుపారమ్యమును 
ప్రతిపాదించు సని వారిసిద్దాంతము. రూపనామ విశిష్టులగు బ్రహ్మవిష్ణు 
మహేశ వరులు మువ్వురును పరతత్త కము కొర్యవశవున దాల్చిన 
భిన్నరూపము లేగాని సర్వథా భిన్నులు కా ర నియు, స్థితి కార్యవశమున 
విష్ణురూపమున నున్న యా పరతత్త్వము రాముడుగా సవతరించె ననియు 
అందువలన రాముని విష్ణువుగా నెజీగినట్లే విష్ణువును నామరూపాదులకు 
నతీతమైన సచ్చిదానందమయమగు పరతత్త్వముగా నెజుగుట మోక్షసాధన 
మనియు నద్ద్వైతులు భావింతురు. పరస్పర భావ భేదము లె ట్లున్నను 
ఎల్ల మతముల వారికిని ఆరాధ్యమగుట రామాయణ ్రాశస్త్యమును 
తెలుపుచున్నది, 

ఇట్లు రసదృష్టిని మహాకావ్యమై, ఆదర్శమానవ చరిత్రమై, వేదోప 
బృంహణమై, భగపల్లీలాభివర్ణనమున మోక్షపదమై, ఉపాసనాసాధన 
మగుటవే నైహికాముష్మిక ఫలదాయకమై, |ప్రవర్తనానిరూ పణమున 
జగదాచార్యకమై, ఆస్తిక మతములవారి కందటికును ఆరాధనీయమగు 
పవి[త్రగ్రంథమై యున్న రామాయణము మానవ జాతికి మహర్థియందించిన 
యక్షయ నిక్షేపము. దానిని గ్రహించి సాంతము చేసికొని యనుభవించి 
తదాదిష్టమగు మార్గమున నడచి తరించుట మన కర్తవ్యము, 


9. (శీరావుఎుని మ'హత్త్వ్వము 
పోలూరి హనువుజ్ఞాన కీ రావంశ ర్మ 


విష్ణుదేవుడు లోక రక్షణము కొజకు ఎన్నో పర్యాయములు 
అవతరించెను. నృసింహస్వామి, పరశురాముడు మొదలగువారందబును 
దుష్టులను శిక్షించి శిష్టులను కాపడినారు. కాని వారెవరును శ్రీరాముని 
వలె సర్వజనహృదయములను చూఅగొన లేదు. మన దేశమున శ్రీరామా 
లయము లేని యూరు ఉండునా? ఈ దేశముననే కాదు, [ప్రపంచమున 
పెక్కుదేశములలో ఎందటో మహనీయులు శ్రీరామ చంద్రుని పర 
దైపతముగా ఆరాధించి తరించుచున్నారు. ఇంత మహత్త్వము ఆయనకు 
ఎట్లు కలిగినది? ఆయస మానవుడుగా పుట్టి మానవుడుగా పెరిగి భయంకర 
ములగు నాపదలను కఠినములైన ధర్మసంకటములను ఎదుర్కొనుచు 
ఎప్పటికప్పుడు ధర్మమును నిర్ణయించమము సకల దశలందు దానినే 
అసిధారావతముగ పాటించుచు మానవుల కెల్ల ఆదర్శప్రాయుడ్డై 
ఆరాధింపబడుచున్నాడు. 


మహా బలశాలురైన రావణాది రాక్షసులను నిర్మూలించుట వేత 
శ్రీరామునకు గొప్పతనము కలిగెనని కొందు తలంతురు. భగవంతుడు 
శ్రీరాముడుగా అవతరింుటకు రాక్షస నిర్మూలనకు ప్రయోజనము కాదని 
ఆంజనేయస్వామి ఇట్లు స్పష్టమొనర్చెను. 

“భగవంతుడు కేవలము రాక్షసులను వధించుకొటికే గాక మర్త్య 
శిక్షణముకొబికు మర్త్యుడుగా అవతరించినాండు” 

“మర్తాచతారన్ల్వీవా మర్ధ్యళిక్లణం 

రక్లోవధాయ్లైవ న కేవలం విభో! 
(భాగవతం - స్కం 5-19 అ - ర్‌ళ్లో 

మర్త్య శిక్షణ మనగా మానవులకు సద్వర్తనమును నేర్పుట. ధర్మ 

వర్తనము, ధర్మ(ప్రవర్గనము, దండసము అని యీ శిక్షణము మూడు 


రామాయణోపన్యాస మంజరి 145 


విధములుగ నున్నది. స్టాలీ పులాక న్యాయమున జూచినను ఆయన 
చరిత్రమున మనము ఈ మూడు విధానములను చక్కగా గ్రహింపవచ్చును. 


తాను ధర్మమున వర్తించుట ధర్మవర్తనము. ధర్మమార్గ్షమున 
ఇతరులు వర్తించునట్లు చేయుట ధర్మ (ప్రవర్తనము. అధర్మమునకు 
అలవాటు పడినవారిని, వారు చేయుచున్న తప్పిదములకు తగిన శిక్షను 
గావించి, ధర్మమార్గమున ప్రవేశ పెట్టుట దండనము. స్వయముగా ధర్మ 
మార్గమున వర్తింప లేనివాడు అధార్మికులను శిక్షింపజాలడు. అందువలన 
ధర్మవర్తనమే తక్కిన రెండింటికిని పునాది. శ్రీరాముని యందు ధర్మవర్తన 
రూపమైన యీ పునాది అమితధృఢముగా నున్నది. కావుననే రామునిచే 
దెబ్బ తిన్న మారీచుడు కూడా రావణడు రాముని నిందించు చుండగా 
వారించి, ఇట్లనెను. “రాముడు సాధువు, సత్యపరా క్రముడు అతడు 
మూర్తీభవించిన ధర్మము. దేవతలకు ఇంద్రుని వలె లోకమున కంతకును 
అతడు రాజు. 

'' రామో వగవావాల్‌ ధర్భన్భాదు స్పత్వ్తవరాతమః 
రాజా సర్వస్వ లోకస్య దేవానామివ వాసవః! 
(అరణ్య - సరం7 - శ్ల*13) 

శత్రువుల యందు సైతము ఇట్టి యభిప్రాయమును కలిగించె 
నన్నచో ఆయన ధర్మమును అసిధారాప్రతముగ పాటించెనన్నమాట. ధర్మాను 
ష్థానమే ఆయన చేసిన పెద్ద తపస్సు. ఆ తపన్శక్తికి మహర్షులు సైతము 
ఆయనను మెచ్చి గౌరవించిరి. 

ఆయన చరిత్రమున ఎల్లరు సులభముగా సేర్చుకోగలిగిన గుణము 
వినయము. దశరథుడు యజ్ఞసంరక్షణము కొలుకు శ్రీరాముని లక్ష్మణునితో 
కూడ విశ్వామిత్రుని వెంట పంపెను. అంతకు ముందు ఎప్పుడును 
రాముడు విశ్వామిత్రుని చూడ లేదు. అయినను “ఈయన ఎవరు? మేము 
ఎచ్చటికి పోవలయును? ఏమి చేయవలె? మరల ఎప్పటికి తిరిగి 
రాగలము?” అని ఒక్క విషయమైనను రాముడు తండ్రి నడుగకయే మహర్థి 


20 


146 రామాయణోపన్యాస మంజరి 


వెంట బయలు దేరి పోవుట గమనింప దగియున్నది. సాధారణముగా 
బాలురు ఇ ట్లుందురా?. 


తాటకను సంహరింపవలసిన సందర్భమున విశ్వామిత్రుడు 
జనులను మమింగుమున్న స్త్రీలను వధించుట పాపహేతువు కాదని పెక్కు 
నిదర్శనములతో శ్రీరామునకు బోధించెను. అప్పుడు రాముడు చెప్పిన 
మాట ధర్మనికషోపలముగా నున్నది. “మా తండ్రి మీరు చెప్పినట్లు 
చయమునెను. ఆయన మాట ననుసరించి బ్రహ్మవాదులగు మీ శాసనమును 
పాటించి తాటకా వధమును ఉత్తమ కార్యముగా ఆచరించెదను. సందేహము 
లేదు”. 

“సోది_ వాం వీతుర్వచ్మశ్ళుత్వా శాసనా (ద్ద హ్మ వాదినః 

కరిష్టామి న సందే హా స్తాటకావధ ముత్తమమ్‌ " 
( రామా!- 26-4) 

స్త్రీ వథము పాతకమా కాదా అను చర్చయే రామునకు అక్కణి 
లేక పోయినది. తండ్రి యాజ్ఞ కాని గురువుల శాసనము కాని మాటు 
మాటాడకుండ ఆచరింప వలయు ననుటయే రాముని నిశ్చయము. 
విధేయత అన ఇట్లుకదా ఉండవలె. 


కొన్ని సమయములలో సామాన్యులకు ధర్మము స్ఫురించదు, 
కొందజికు స్ఫురించినను పరిస్థితుల ప్రాబల్యము వలన దానిని పాటింప 
జాలకుందురు. రాముడు శివుని విల్లును ఎక్కుపెట్టినప్పుడు అది విజిగెను. 
జనకుడు చాల సంతోషించి వెంటనే సీతను రామున కిచ్చి పెండ్లి 
చయబూనుకొనిను . తండ్రిగారి యభిప్రాయము తెలియ లేదని రాముడు 
జనకుని ప్రయత్నమును వారించెను. ఈ విషయమును సీతయే 
అనసూయతో చెప్పినది. 
దీయమానాం న తు తదా(వతిజ్యాగావ రామ్రవః | 
ఆవిజ్జాయ వతుళ్ళంధ మయోధ్యాధిపతేః (వభోః! 
(అయోధ్య - సర్గ 118. శో51) 


రామాయణోపన్యాస మంజరి 147 


తండ్రియొక్క అనుమతి లేకుండ కుమారుడు కన్యను 
'పరిగ్రహింప రాదను విషయము సామాన్యముగా అందజకును తెలిసినదే. 
కాని పరాక్రమమునకు మెచ్చి చక్రవర్తి కన్యను ఇచ్చెద నను చున్నప్పుడు 
ఎంతమందికి తండ్రిని అడుగ పలయునను తలంపు కలుగును? ఒక వేళ 
అట్టి తలంపు కలిగినను జనకునిపంటి చక్రవర్తి సమక్షమున |బ్రహ్మరియైన 
విశ్వామిత్రుని సన్నిధానమున అట్లు చెప్పగలిగిన వారు ఎంత మంది 
యుందురు? ఏనాడ్టైనను యువతీ యువకులకు ఇట్టి ధీరత్వమే కదా 
ఆదర్శముగా నుండవలె! 


దశరథుడు గావించిన పట్టాభిషక (ప్రయత్నము రాముని 
థార్మికత్వమునకు పరీక్షాస్థాన మయ్యెను. నిండు సభయందు ఆయన 
శ్రీరాముని పిలిపించి “యౌవరాజ్యపట్టాభిషేకము చేయుదును. అందులకై 
నీవు వ్రత దీక్ష నొందుము” అని చెప్పెను. రాముడంగీకరించి అట్లే 
యొనర్చెను. మజునాడుదయముననే కైకేయి రాముని పిలిపించి 
“భరతునకు పట్టాభిషేకము, నీకు పదునాలు గేండ్లు అరణ్యవాసమును 
మీ తండ్రీనాకు వరములుగా నొసంగెను. కావున నీవు వెంటనే వనమునకు 
బయలుదేరుము” అని నిస్సంకోపముగా బలికెను. అప్పుడు రాముడు 
చెప్పిన మాటలలో ధర్మావరణ మన నెట్టుండునో ఉజ్జ్వలముగ వ్యక్త 
మగుచున్నది. * అమ్మా, నేను అర్థపరుడను కాను. లోకమున సామాన్యము 
గానే మన గోరుచున్నాను. కేవలము ధర్మమునే అవలంచించి యున్న నన్ను 
నీవు బుషులతో సమానునిగా ఎజుంగుము.... తండ్రి స్వయముగా నాకు 
చెప్పకున్నను తల్లి వగు నీ మాటనే పాటించి విజనమైన వనమునందు 
పదునాల్లేండ్లు ఉండెదను”. 

“నాహమ్మర్రవలోదేవి లోకమావస్తు ముత్స్ఫ హే 

విద్ధి మా వృషభ స్తుర్వం కేవలం ధర్భమాస్థితమ్‌/ 


అనుక్తో వ్యత భవతా భవత్వా వచనా ధహమ్‌/ 
వనే వత్స్యామి విజనే వర్ణాణీహ చత్సురళ/ 
(ఆయోద్ద - సర్గ. 19- శ్ల-20,23 ) 


148 రామాయణోపన్యాస మంజరి 


“సను ధర్మమును మాత్రమే అవలంబించి యున్నాను ” అని 
రాము డనుట గమనింపదగియున్నది. లోకమున ధర్మమును అవలంబించు 
వారు పెక్కుమంది యుందురు. వారిలో చాలామంది ఫలమును దృష్టియం 
దుంచు కొని ధర్మము నాచరించు చుందురు. తండ్రి వలన ఆస్తి, ధనము 
మొదలగునవి లభించుచున్నపుడు పితృ శుశ్రూష చేయువారు పెక్కు 
రుందురు. లాభములేకపోగా కష్టములు సంభవించుచున్న ప్పుడు కూడ 
పెత్ళృసవ చేయుటయే తమకు కర్తవ్యమని అనుష్టించువారు చాల మంది 
యుండరు. చాల కొద్దిమంది ధర్మము నాకు కర్తవ్యము. కాబట్టి చేయు 
చున్నాను. ఫలముతో నాకు పనిలేదు అని ధర్మము కొబికే ధర్మమును 
అనుష్టింతురు. అట్టివారే బుషులు. వారే లోకమునకు మార్గదర్శకులు 
కాగలరు. 


రాముడు (పీమమయుడు ఆయన తల్లీ, తండ్రి భార్య, సోదరులు, 
మిత్రులు మొదలుగా అందజను గాఢముగా ప్రేమించెను. కాని ధర్మమును 
అనుష్టించున పుడు ఆవశ్యకమైనచో ఎట్టి త్యాగమున కైనను ఆయన 
జంకలేదు. దండకారణ్యమున తాపసులు వచ్చి రాక్షసుల వలన తమకు 
గలుగుచున్న బాధలను వర్ణించి చెప్పి శరణమును కోరిరి, ఆయన వారి 
సందటిను అనునయించి రాక్షసులను తప్పక సంహరింతు నని మాట 
యిచ్చెను. వారు వెడలి పోయిరి. సీతకు ఈ వాగ్దానము నచ్చలేదు. 
రాక్షసులతో విరోధమును తెచ్చుకొనుట ఆమెకు ఇష్టము లేదు. వనములో 
తాపసవృత్తితో జీవించుటకై వచ్చిన వారికి ఇట్టివి తగవని ఆమె రామునకు 
అనేక విధముల బోధించెను. ఆయన ఆమె వెప్పినదంతయు శ్రద్ధతో విని 
ఆమను అభినందించుచు ఆమె చెప్పినది ఎట్లు అయుక్షముగ నున్నదో 
చక్కగా నిరూపించెను. ధర్మాధర్మములను గ్రహించుట సులభము కాదు. 
ఆమె చెప్పినది అత్మ రక్షణమున సామాన్యులకు అన్వయించు నీతి యే 
కాని ధర్మరక్షకులైన క్షత్రియులకు అన్వయించునది కాదు. రాముడు 
అవలంబించినది తల్లి యొక్క కోరిక మేరకు వనవాసదీక్షయే కాని వాన 


రామాయణోపన్యాస మంజరి 149 
(పస్టముకాదు. కావుననే ఆయన అస్త శస్త్ర సన్న్యాసము చేయలేదు. 
నగరము లందు (ప్రవేశింపకుండుట నాగర భోగములను అనుభవింప 
కుండుట అనునవియే, వనవాసవ్రతమాత్రము చేత జన్మసిద్దమైన క్షత్రియ 
ధర్మము తొలగి పోదు. కావున వనవాసప్రతము సవలంబించి యున్నను 
దుష్టశిక్షణము, శిష్టరక్షణము రామునకు తప్పవు. ఆపన్నులను రక్షించుటకు 
జంకువాడు క్షత్రియ పదమునకే అర్జుడు కాడు. కావుననే ఆయన 
తాపసులకు వెంటనే అభయమొసంగెసు. సీత చెప్పనంత మాత్రమున 
ఆయన ఆపదలకు వెజిచి కర్తవ్యమును వీడునా? ఇచ్చిన మాట తప్పునా? 
అప్పుడాయన చెప్పిన మాటలు ఏకాలమందైనను ధర్మవీరులు శిరసా వహింప 
దగినవిగా ఉన్నవి. ఆయన ఇట్లనెను “ప్రాణములనైన, లక్ష్మణునితో బాటు 
నిన్నైనను వీడుదును గాని, ఇచ్చిన మాటను, అందును బ్రాహ్మణుల 
సమక్షమున గావించిన ప్రతిజ్ఞను విడువజాలను” 
" అవ్మవాం జోలితం జవ్యోం త్యాం వా నీత్రే సరి ణాణ్‌! 
న తు (వతిజ్ఞాం నంశుత్త భాహ్మణే భ్యో విశేషతః! 
(ఆరణ్య - సర్గ. 20 - శ్లో-19) 
ఆయనకు సీత ప్రాణమున కన్న ప్రియురాలే, సందేహము లేదు. 
ఆమె వియోగమున ఆయన పొందిన దుఃఖమే అందులకు నిదర్శనము. 
లక్ష్మణుని యందు ఆయనకు గల ప్రేమ అంతకన్నను గాఢమైన దని అమెయే 
ఆంజనేయునితో చెప్పినది. “రామునకు సోదరుడగు లక్ష్మణుడు 
నాకంటెను ప్రియతరుడు”. 
"మత్తః వీయతరో నిత్యం భ్రాతా రామస్త లక్ష్మణః. 
(సుందర సర్గ, 38 - శ్లో- 62) 
లక్ష్మణుడు యుద్ధమున మూర్ఫిల్లీ నప్పుడు రాముని విలాపము 
నందు ఇది యింకను స్పష్టపడినది. అయినను ఆయనకు ధర్మమునందు 
గల యనురాగముతో ఇవి యేవియు సాటిగావు. ఆయన ధర్మైకరతుడు. 


150 రామాయణోపన్యాస మంజరి 


రావుడే క్షణవలయన పై వూటలను పల్కెనో కాని అవి 
అచిరకాలముననే యథార్థము లయ్యెను. రావణవధానంతరము కీత్రను 
స్వీకరించుటయా, మాసుటయా యనునది మహా సమస్య అయ్యెను. ఆమె 
శీలము అకల్మషమని తానెజీంగినను లోకులు నమ్ముటెట్లు? వారు తన్ను 
స్తీలోలునిగా తలంచినచో కులము యొక్క (పతీష్ట్థ నిలుచునా? రాజ్య 
పాలనము చక్కగా జరుగునా? అప్పుడాయన ఎంతో బాధపడి కోపమును 
(ప్రకటించి కఠినముగ (ప్రసంగించి, ఆమెయే అగ్ని పరీక్షను కోరునట్లుగా 
చేసెను. పిదప దేవతల యభ్యర్థనముననే ఆయన ఆమెను స్వీకరించెను. 
అయినను ఆ సమస్య అంతటితో అంతమొంద లేదు. సుమారు చాల 
దూరమున ఎక్కడో లంకలో జరిగిన యగ్ని ప్రవేశమును అయోధ్యలో 
ప్రజలు నమ్మ జాలక గుసగుసలు వోవజొచ్చిరి. ఆమెను గూర్చి 
నిందాప్రసంగములు పల్లెలలో పట్టణములలో వేగముగా వ్యాపింపజొచ్చెను. 
ఈ విషయమును ఆయనకు ఆంతరంగికుడైన భద్రుడు స్పష్టముగ 
నివేదించెను. తక్కిన మిత్రులు కూడ అది నిజమే యనిరి. అప్పుడు 
రాముడేమి చేయవలె? ఈ యపవాద [పచారమును ఉపేక్షించినచో 
రాజ్యమున ధర్మ మెట్లు నిలుచును? కావున రాముడు గుండె జాయి 
చేసికొని ఆమెను పరిత్యజింప వలసి వచ్చెను. ఇందులో కూడ ఆయన కీర్తి 
కాంక్షకై భార్యను బలిగావించెనని తలంచువారును కొందటు కలరు. ఇ 
ట్లసుట కేవలము అజ్జతయే. 


రాముడు సాధారణపౌరుడు కాదు, ధర్మపాలకుడైన మహారాజు, 
రాజ్యపాలనము ఆయనకు (ప్రథమకర్తవ్యము. ఈ బాధ్యత మహారాణిగా 
ధర్మపత్నిగా సీతకును కలదు. భార్యాభర్తలను సింహాసనముపై నుంచి 
పట్టాభిషేకము కావించుట వినోదము కొటికు కాదు. (పజారంజనము, 
ధర్మపాలనవు రాజునకు ఎంతగా కర్తవ్యములో రాణకికూడ అంతే 
కర్తవ్యములు. ధర్మపరిపాలనకు వారి వియోగము ఆవశ్యకమైనచో అది 
రామునకు ఎట్లు తప్పదో, అట్లే సతకును తప్పదు. ఇది ధర్మనిర్ణయమే 
కాని కీర్తికాంక్ష కాదు. 


రామాయణోపన్యాస మంజరి 151 


లక్ష్మణ పరిత్యాగ మింత కన్నను శోవనీయమైైనది. కాలుడు 
మహర్థిరూపమున రామునితో రహస్యముగా మాటాడవచ్చి మంది రద్వార 
మున నెపరినైన కాపుదలకై యుంచు మనెను. లోనికెవరైన వచ్చినచో 
శిరశ్ళేదమే శిక్ష యనియు నియమింపు మని ఆయన రాముని కోరను. 
రాముడందుల కంగీకరించి, లక్ష్మణుని పిలిచి, ఆ నియమమును తెలిపి, 
ద్వారమునొద్ద నుండు మని చెప్పెను. కొలది సేపటిలోనే దుర్వాసుడువచ్చి 
రాముని చూడ గోరెను. కొంచెము సేపు నిలువుడని లక్ష్మణుడాయ నకు 
ప్రార్థించెను. ప్రార్థించిన కొలది ఆయన యుగ్రుడై “నా రాక శ్రశ్‌క్షణమే 
రామునకు తెలుపకున్నవో నిన్ను నీ వంశమును దహింతు” సని పలికెను. 
వంశనాశముకన్న ఒక్కని మరణమే మేలని లక్ష్మణుడు లోనికి పోయెను, 
వెంటనే కాలు డదృశ్యుడయ్యెను. దుర్వాసుని కోర్కె తీర్చి పంపిన పిదప 
రామునకు నియమ నిర్వహణము కర్తవ్యమయ్యెను, కర్తవ్యము కాలహర 
ణము నోర్వదు. రాముని గుండెలు వ్రీలజొచ్చెను. లక్ష్మణుడు నిశ్చింతుడై 
నియమమును నిర్వహింపుమని అన్నను ప్రార్ధింప జొచ్చెను. 

రాముడు మంత్రులను బిలిపించి జరిగిన విషయమును చెప్పి 
కర్తవ్యమును ఉపదేశింపు డనెను. వసిష్టుడు ధర్మసూక్ష్మమును పరిశీలించి 
కుటుంబవిషయువఎన పరిత్యాగ వేం శిరశే సద ముతో సవూనవుని 
నిర్ణయించెను. సకల సుఖములు వదలి తన్ను పదునాలుగేండ్లు వనము 
లలో సేవించిన తమ్ముని చూచి రాముడు పరిషన్మధ్యమున గద్గదస్వరముతో 
“ధర్మవిపర్యయము కలుగ కుండుటకై లక్ష్మణా, నిన్ను పరిత్యజించు 
చున్నాను” అని పలికెను. మానధనులకు మరణము కన్న నిరాకరణమే 
మహా వ్యథాకరము. లక్ష్మణుడు దుఃఖసంతప్పుడ్డై వెంటనే నగరమును వీడి 
సరయువున (ప్రవేశించెను. పిదప రాముడు కూడ అతనినే అనుసరించెను. 
ఇట్టి ధర్మైక పరత్వము ఎందరి యందుండును? ఇట్టి ధర్మపరత్వముసగాక 
మహత్త కము మణీ దేనివలన గలుగును?, 


ఇంత వజకును శ్రీరాముని ధర్మ వర్తనమును పరిశీలించితిమి. 
ఆయన ధర్మమార్గమున ఎట్లు పరించెనో అట్లే ఇతరులను కూడ ఆ మార్గమున 


152 రామాయణోపన్యాస మంజరి 


సడపుటకు ప్రయత్నించెను. ఆయన తమ్ములు, భార్య మొదలుగా 
చిన్నవారిసే కాక పల్లి తండ్రి మొదలుగా పెద్దవారినికూడ అధర్మమునుండి 
తప్పించి ధర్మ మార్గమున నడిపించెను. కీశారాములు అడవికి బయలు 
దేరుమన్నప్పుడు లక్ష్మణుడు కోపమును పట్టజాలక తండ్రిని బంధింపవలె 
సని ఆవశ్యకమ్టెనచో వధింపవలె సని పలుక జొచ్చెను. రాముడాతనిని ఆ 
యపమార్గమునుండి వారించి శాంతింపజే సెను. ఆ సందర్భమున కౌసల్య 
కూడ పుత్రవియోగమును భరింపలేక భర్తను వీడి రామునితో బయలు 
దేరుటకు పూనుకొనెను. భర్తను వీడి పుత్రుని వెంట బయలుదేరుట పతి 
ప్రతకు లక్షణము కా దని రాముడు ఆమెను వారించి, భర్తయొద్దనే యుండు 
నట్లు జేసెను. దశరథుడుకూడ *“ నేను కైకేయి కిచ్చిన వరముల చేత 
మోహితుడనై యున్నాను. నన్ను నిగ్రహించి నీవే యింక అయోధ్యను 
పాలింపుము” అని అక్రమచర్యకే రాముని ప్రోత్సహించెను. 
' అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహిత? 
అయోద్వాయాం త్వ మే వాద్ద భవ రాజా నిగ్భ స్యా మామ్‌! " 
(ఆయోధ్ల - నధ, ౩4 - ళో 2౯) 
రాముడు అందులకు అంగీకరింపలేదు. అప్పుడాయన రాజ్యము 
లోని ధనధాన్య సంపదనంతను రాముని వెంట బంపీ కైకేయి కోరికను 
విఫలమగునట్లు చేయవలయు నని ప్రయత్నించెను. రాముడు ఆ ప్రయత్న 
ములను అన్నింటిని వారించి ఆయన కైకేయి కొసంగిన వరము సఫలమగు 
నట్లు చేసి, ఆయనకు దుర్గతులు కలుగకుండ స్వర్గము లభించునట్లు 
చేసెను. కైకేయి స్వార్థపరాయణయే, సందేహము లేదు. కాని ఆమె కోరిన 
వరములను సక్రమముగా తీర్చకున్నచో దశరథుడు బుణగ్రస్తుడై దుర్గతి 
పా లైయుండెడివాడు. చిత్ర కూటమున భరతుడు రాజ్యమును స్వీకరింపు 
మని రాముని అనేక విధముల ప్రార్థించుచు నిర్భంధించుచున్నప్పుడు 
దివ్యులైన మహర్హులు అంతరిక్షము నుండీ దిగి వచ్చి భరతునకు ఈ ధర్మ 
సూక్ష్మమును స్పష్టముగా బోధించిరి. “నీవు నీ తండ్రి యొక్క గతిని 
గమనింతువేని రాముని మాటను అంగీకరింపుము. రాముడు తండీ 


రామాయణోపన్యాస మంజరి 153 
యొక్క బుణమును తీర్చవలయు సని మేము సదా కోరుచున్నాము. 
కీయియొక్క బుణమును తీర్చియుండుట వలననే ఇప్పుడు దశరథుడు 
స్వర్గమును పొందియున్నాడు”. 

"గ్రాహ్యం రాను న్య వాక్యం తే వితరం య ద్యవే క్లే! 
సదాల_న్చణ మిమం రామం వయ మిచ్చామహే వీతుః 
అన్ఫణత్వా చ్చ కైకేయ్యా నరం దశరథో గతః [| 
(అయోధ్య - న. 112. శ్లో. 5,6) 
రాముని వేత బోధింప బడిన వారే కాదు. ఆయనకు దూరమం 
దున్న వారు కూడ ఆయనకు కోపము వచ్చునేమో అని అనేకులు అధర్మ 
మును గావింప కుండిరి. మంథర సర్వాలంకారభూషితయై అంతః 
పురములో తిరుగజొచ్చెను. కొందజు సేపకులు వచ్చి శతృఘ్నుసకు దానిని 
వూపిరి. దానిని చూచి శత్రుఘ్నుడు కోపము పట్టజాలక జుట్టు పట్టుకొని 
ఈడ్చుకొని వచ్చి దీని నిప్పుడే సంహరింతునని పలుకజొచ్చెను. అది 
కకేయిని పిలుముము ఆక్రోశింప జొచ్చెను. కైకేయి శత్రుఘ్నునకు అడ్డుపడ 
బోయెను. అతడు మంథరను వదలకుండ ఆమెను కూడ బెదరింపజొన్చెను. 
ఆమె భయపడి భరతుని శరణు జొచ్చిను. అప్పుడు భరతుడు శత్రుఘ్ముని 
వారించును నిట్లనెను. “మూశ్ళ ఘాతకుడ నని ధార్మికుడైన రాముడు 
నన్ను ఏపగించుకొనునని వెజిముచున్నాను. లేకున్నవో పాపాత్మురాలు దుష్ట 
చారిణియు నైన ఈ కైజేయిసే చంపియుందును” 
“ హన్మా మహ మిమాం పాపాం కైకేయీం దు ప్టచారిణీమ్‌! 
యద మాం ధార్మీకో రామో నాసూయే స్మాత్ళ్‌ ఘాతకమ్‌!! ' 
(అయోధ్య - సళ్ల. 78. శ్లో- 22) 
ఆ మాట విని శతృుఘ్నుడు మంథరసు విడిచి పెట్టెను. కేవలము 
రాముని యొక్క శీల ప్రభావమే భరత శత్రుఘ్నులను పూత్ళవథము, స్తీ 
పథము అను మహా పాతకములనుండి హరించిన దనుట స్పష్టము. ఎవరి 
బోధలను లెక్కపెట్టక స్వార్ధపరులై పరులకు [ద్రోహము చేయువారిని 


21 


154 రామాయణోపన్యాస మంజరి 

దండింపక తప్పదు. నేరము చేసిన వారిని దండించుట (పభువులకు 
కర్తవ్యము. కొన్ని సేరములకు మరణమే దండనముగా నుండును. ఆ 
దండనమును అనుభవించిన జీవుడు పాప పరిహారమును పొంది పరిశుద్దుడై 
జన్మాంతరమున ధార్మికు డగుటకు అవకాశమును పొందు చున్నాడు వాలి, 
రావణుడును ఇట్టివారు. 


వాలీ సుగ్రీవుల యొక్క ధర్మాధర్మములనుగూర్చి విచారణ 
జరుపకుండ సుగ్రీవుని మాటలనే నమ్మి రాముడు వాలిని నిందితునిగా 
నిశ్చయించి సంహరించుట అసమంజస మని కొంద అందురు. కాని 
సుగ్రీవుడు సత్యసంధుడు. వినీతుడు. వాలీవే అక్రమముగా తజీమి 
వేయబడియున్నాడని దివ్యత్వము నొందిన కబంధుడు ముందే రామునకు 
చెప్పియుండెను. కబంధుడు తటస్టుడు, శాపావసానమున దివ్యత్వము 
నొంది తా నెజీంగిన దానిని బట్టి సుగ్రీవుడు ధార్మికుడని వానితో సఖ్యము 
చేయ వలసిన దని చెప్పెను. కబంధుని మాటలను రాముడు నమ్మకుండు 
టకు కారణము లేదు. పిదప ఆంజనేయుని మాటల వలన సుగ్రీవుని 
దుస్ట్రతిని స్వయముగా చూచుట వలన వాలియొక్క దుర్వర్తనము రాము 
నకు స్పష్టమయ్యెను. సుగ్రీవుడు ఎట్టి వాడైనను తమ్ముని భార్యను హరించి 
తమ్ముని సంహరింప బూనియున్న వాలి వధార్డుడనియే రాముడు 
నిశ్చయించెను. సోదరుడు వనిపోయినప్పుడు వాని భార్యను స్వీకరించుట 
వానరులయందు ఆచారముగ నున్నది. కాని సోదరుడు బతికి యుండగనే 
వాని భార్యను హరించి ఆమెను దక్కింమకొనుటకై వానిని వంపవలయునని 
(పయత్నించుట మహా పాపము. 


అట్టి నిందితునితో యుద్ధము అనర్జ్హము. ఆతతాయిని 
కన్చించినంతనే వధింప వచ్చును అను ధర్మము ననుసరించి రాముడు వ్ఫ 
క్షముల చాటునుండి ఒక్క బాణముతోనే కూల్చెను. ఇధి కేవలము 
శిక్షావిధానమె. ఇందు వీర ధర్మమునకు తావు లేదు. హత్యాకారు లగు 
బంది పోటులను నిగ్రహించునప్పుడు ఎప్పుడైనను వాటుమాటుల నుండీ 
పైబడి బంధీంపవలె అట్లు వీలుగాకున్నచో కన్పించి నంతనే సంహరింపవలె 
వారిని నిగ్రహించుటకు వేజొక మార్గము లేదు. కావున రాముడు వాలిని 


రామాయణోపన్యాస మంజరి 155 


అపరాధినిగానే దండించెను. ఈ విషయమును ఆయన వానరు లందజి 
సమక్షమున వాలితోనే స్పష్టముగ చెప్పెను. *దండనమును విధించు 
శాస్త్రము యొక్క విధానము ననుసరించి దండనమును పొందుట వలన 
విగతకల్మషుడవై నీకు సహజము, ధర్మావరణమునకు యోగ్యము నైన ప్రకృ 
తిని పొందితివి” . 
“త ద్భవాన్‌ దండ సంయోగా దస్మా ద్వాగతకర్మిషః 
గత స్భ్వాం(వక్టతిం ధర్మ్యాం దండదిష్టేన వర్ణనా! ” 
(కిష్మింధ - సర్గ. 18 - జ్లో-ర2) 
రావణుని విషయమున ఇట్టి విధానమునకు అవకాశము లేక 
యుద్దము తప్పలేదు. వాలి విషయమున రావణుని విషయమున కూడ 
రామునకు (ప్రతీకార బుద్ధికన్న వారిని దండించి పాప విముక్తులను 
కావింపపలయును అను దయా భావమే ఎక్కువ. సామాన్యులకు శత్రువుల 
విషయమున (ప్రతీకారదృష్టితో చిక్కిసవో వారిని చిత్రవధ గావింప వలయు 
నను నావేశముండును. కాని రాముని దృష్టిలో వాలి, రావణుడు మొదలగు 
వారు కర్మవశమున జన్మించిన జీవులు . పాములను తేళ్లను నిందించి 
హింసించుట వలన ఎట్లు ప్రయోజనము లేదో దుష్టాత్ముల విషయమున 
కూడ హింస కావించుట అసమంజసము వారు కావించిన తప్పులకు తగిన 
దండనమును విధించి పాపపరిహారవును కావించి వారికి సుగతి 
కలుగునట్లు చేయుటకే ప్రాజ్ఞుడు ప్రయత్నించవలె, ధార్మికుడైన విభీషణుడు 
కూడా తన యన్న పరుల భార్యలను హరించి మహా పాపి యయ్యెనని, అతనికి 
పరలోక క్రియలు చేయ నక్కటి లేదని రామునితోనే అనెను. రాముడు ఆ 
మాటను అభినందింపలేదు. శత్రువు ఎట్టివాడైనను మరణించిన పిమ్మట 
వానిపై పగను సాధించుట యుక్తము కాదు, కుకు రాముడు విభీషణుని 
ఇట్లు మందలించెను, 


“సెరములు మరణము వటికే సాధింపదగినవి. ఇప్పుడు మన 
ప్రయోజనము కూడ తీజీనది. ఈతనికి సంస్కారము చేయుము. ఇతడు 
నీకు ఎట్టి వాడో నాకును అట్టవాడే”. 


156 రామాయణోపన్యాస మంజరి 


మరణాంతాని వైరాణీ నివ త్తం నః (వయోజినమ్‌! 
ట్రీయతామస్ప సంస్కారోమమాప్వేవ యధా తవ | 
(యుద్ర-న్ల 4-4'.101,) 

విభీషణుడు రామునకు మిత్రుడు. అతని సోదరుడైన రావణుడు 
రామునకు సోదరుని వంటి వాడీ అగును. * ఏ కారణముచే నైనను నీవు 
రావణునకు సంస్కారము చేయుట సంభవింప కున్నచో, నేను 
చేయుదును” అనియే రాముడా మాటలలో వ్యక్తమొసర్చినాడు. భార్యసు 
అపహరించిన శత్రువు విషయమున కూడ ఇంత కారుణ్యము కలవారు 
ఎంద జుందురు? కావుననే అయోధ్యారాజ్యములో అనాటి (ప్రజలు, 
“ఎవడు రాముని మాడ లేదో, ఎవనిని రాముడు మాడలేదో అట్టివాడు 
సర్వలోకములందును నిందితుడగును. ఇంతయేల , వాని యాత్మయే 
వాని నేవగించుకొనును” అని తలంచిరి. 

“యశ్చ రామం న వళ్ళే త్తు యం చ రామో న వశ్చతి | 
నిందిత సృర్వలొకోషు స్వాత్మా వ్మేనం విగర్రణే॥ ' 
రామా // -17- 14) 

ఈ యభిప్రాయమే [క్రమముగా (ప్రజలలో వేజూని తరతరము 
లుగా మహావృక్షమై విస్తరించినది. తరువాత తరములలో (ప్రజలు రాముని 
(ప్రత్యక్షముగా చూడజాలకున్నను రామాయణమును భక్తితో పఠించుచు, 
ఆయనను మానసికముగా దర్శించుచున్నారు. రామాయణము లోని వర్ణన 
ములను అవలంబించి చిత్రకారులు ఆ మహాపురుషుని చిత్తరువులను, 
శిల్పులు విగ్రహములను, కవులు కావ్యములసు, గాయకులు సంకీర్తనము 
అసు రచించుచు తాము తరించుచు, ఇతరులు కూడ తరించుటకు 
సాధనములను సమకూర్చుమున్నారు. కేవలము ఆయన విగ్రహమును 
పూజించుటకన్నను ఆయనమహత్త్వమును గ్రహించుచు, ఆ మహత్త్వము 
నకు మూలమైన ధర్మమును ఆచరింపబూను కొనుటయే యథార్థముగా 
ఆయనను పూజించుట యగును. అట్టి యారాధనము చేతనే ఆయన 
కూడ సులభముగా |ప్రసన్నుడగును. మనము ఇట్లు ఆయనయను 
గ్రహమునకు పాత్రలము అగుదుముగాక।! 


10. రామాయణ కథానైశిష్టము 
కలచవీడం (శ్రీనివాసాచార్యులు 


శీరామ శరణం సమస్త జగతాం; రామంనినా నాగలి? 

రామేణ (పతి వొన్వతే కలీములం; రామాయ తస్మై నమః | 

రామూ శ్రస్తతి కాల బీమ భుజగో రామస్య సర్వం వశే 

రామే భీక్లే రఖండీతా భవతు నక; రామ! త్వ మేవా[థయ0ః | 

రామ చరిత్రను వర్ణించు నట్టి రామాయణ మొక విశిష్టమైన మహా 
కావ్యము. ఆ కావ్యమునకు (ప్రశస్తిని దెచ్చినది రాముని చరిత్రమే. ఈ 
చరిత్ర యొక్క విశిష్టతను దెలిసికొనుటకు ముందు, దాని నెటుగుట వలన 
గలుగు ప్రయోజన మేమో తెలిసికొనుట యుక్తము. 


ప్రపంచము నందు మానవుని జీవితమును సార్ధకముగా నొడిదుడు 
కులు లేకుండ సుఖశాంతులతో గడుపుట కత్తిమీదిసాము వంటిది. కత్తి 
యొక్క పదునైన యంచు మీద నిలబడి సాము చేయుట చాలా కష్టమైన 
పని యని తెలియనివా రుండరు. దానికా సాము యొక్క మెలకువలు 
తెలియవలెను. మంచి యభ్యాసము గావలయును. గురు శిక్షణయు 
సవసరము. అన్నిటి కంటెను మించి సరితూకము (Balance), నిగ్రహము 
సపసరములు. 


మానవ జీవితమును గడుపునప్పుడుగూడ సైవిషయముల 
నన్నిటిని గమనింపవలెను. మంచి చెడ్డల పరిజ్ఞానము, పెద్దల యుపదేశము, 
స్థిరమైన మనస్సు నుండవలెను. ఇంద్రియములను విచ్చలవిడిగా 
విడిచి పెట్టరాదు. ఈ జ్ఞానమును బొందుటకు వేదములు, శాస్త్రములు, 
పురాణములు, స్మృతులు, పెద్దల యాచారములు సాధనము లగుచున్నవి. 
గౌతమధర్మ సూశ్రములందు “వేదో ధర్మమూలం” “తద్విదాం చ స్మ 
తిశీలీ యని” చెప్పబడినది. ధర్మముల నెజుగుటకు వేదము లాధారములు. 
అట్లు గానష ్పుడు పేదార్థముల నెజీగిన పెద్దలు ధ్రాసిన గ్రంథములు, వారి 
సాయ పద్దతులు ముత పలన ధర్మము నెటుగ వచ్చును. 


158 రామాయణోపన్యాస మంజరి 


ధర్మపదముయొక్క యర్థము చాల విశాలమైనది. స్టూలముగా 
వివరించిన యెడల పరులకును దనకును హానికరములు గాక హితముసు, 
శుభమును గలిగించునట్టి పనులన్నియును ధర్మములే యగుచున్నది. 
మనుష్యులు వివిధ దశల యందు జేయదగిన పనులుకూడా ధర్మములే. 
ఇందుకు విరుద్దము లైన వన్నియు సధర్మములుగా బరిగణింపబడును. 


ఈ ధర్మాధర్మములు పురాణాదుల యందు కథలమూలమున 
సులభముగా బోధింపబడినవి. మనుష్యులు వారివారి శారీరక - మానసిక 
- పకృతుల ననుసరించి ధర్మాధర్మముల నొశ్రయింతురు. ధర్మపరులను 
మంచివా రనియును, నధర్మపరులను చెడ్డవా రనియును జెప్పుదురు. కాని 
మంచి వా రని పేరు పొందిన వారియం దన్నియును మంచి గుణములే 
యుండు ననియు, జెడ్డ వారి యం దన్నియును జెడ్డగుణములే యుండు 
ననియు దలంపరాదు. చెడ్డగుణ మొక్కటైనను లేకుండ, యన్నియును 
మంచిగుణములే కలవాని నాదర్శ పురుషు డని చెప్పవచ్చును. ఇట్టి వారు 
చాల యరుదుగా నుందురు. 


ధర్మాధర్మములను లలితముగా, నుదాహరణ పూర్వకముగా 
దెలుపునవి పురాణములు, ఇతీహాసములును. అవి సేరుగా నివి 
ధర్మములు, ఇవి యధర్మములు, ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరా దని 
శాసింపవు. కథల యం ద ధర్మపరులైన వారు నశించినట్లును, ధర్మపరులైన 
వారు సుఖశాంతులతో లోకుల ప్రశంసల సందుకొన్నట్లు వివరింపబడును. 
విపకవంతుడు వానిని బాగుగా నర్థము చేసికొని హానికరములైన పద్దతుల 
నవలంబింపక, మంచి పద్దతుల నవలంబించి సుఖపడును. భగవద్గీత 
యందు శ్రీకృష్ణుడు మంచి స్వభావమును దైవసంపదయని యును, జెడ్డ 
స్వభావమును అసురసంపద యనియు జెప్పి వాని ఫలితముల నిట్లు 
వివరించెను: 

“దైవీ సంపడిమోక్షాయ నిబంధా యాసురీ మతా," దైవసంపద 
పురుషునికి బ్రషంపమునందు గలుగు నట్టి కష్టసష్టములను దొలగించి 


రామాయణోపన్యాస మంజరి 159 


యతనిని నిత్యసంతుష్టునిగా జేయును. ఆసురసంపద దీనికి వ్యతిరేకమైన 
ఫలితమునిచ్చి మానవుని దుఃఖముల పాలు చేయును. దీనితో నతడు 
క్రుంగి కృశించి నశించును. కనుక లోకములోని వా రందరును సుఖ 
శాంతులతో జీవించుటకే యత్నింపవలెను. ఇట్టి జీవితమునకు సాధనమైన 
ధర్మాధర్మముల జ్ఞానమును బొందుటకు రామాయణ-భారతముల వంటి 
గ్రంథములు ముఖ్యమైన యాధారములు. 


ముఖ్యముగా మానవుని ధర్మము వైపునకు లాగునట్టి ప్రబల 
శత్రువులు కామక్రోధములు. ఇవి రజోగుణము వలన బుట్టును. ఇవి 
మనుష్యుని నెంతో పతనము గావించి నాశనము చేయగలవను విషయము 
రామాయణ (గంథము నిదర్శన పూర్వకముగా దెలుపుచున్నది. 
బుద్దిమంతుడు వీనికి లోబడడు, లోబడకుండుటయు నంత సులభమైన 
పని గాదు. క్రమక్రమముగా సంపాదించుకొనిన జ్ఞానముమూలమున వీనిని 
దొలగించుకొనుట సాధ్యపడును. ఈ జ్ఞాన సంపాదనముకొరకే మహా 
పురుషుల చరిత్రలను జదువవలిసు, 


ఎంత జ్ఞానవంతుడైనను ఎవడు గానీ యేకాకిగా జీవింపలేడు. భిన్న 
భిన్న ప్రకృతులు గలిగిన పలువురితో గలిసిమెలసియే [బ్రతుక వలెను. అట్టి 
వారితో గలిసి మెలగునపుడు వారి [ప్రభావము వ్యక్తి పైన బడక తప్పదు. 
పతి వ్యక్తియు నేదో యొక కుటుంబము నందు, సంఘము నందు 
సభ్యుడుగా నుండును. కుటుంబము సం దతనికి దల్లి తండ్రి, భార్య, స్తీ 
యైనచో భర్త, సోదరులు, వదినెలు, మురదులు మున్నగు రక్త బంధువు 
లుందురు. సంఘము నందు మిత్రులు, శత్రువులు, ఆర్హులు మొదలగు 
వా రుందురు. బుద్దిమంతుడైనచో వీరందరితో నేకీభావమును బాటించి 
బ్రతుకును. తల్లిదండ్రుల యందు భక్తి భార్యయందు గాఢమైన (ప్రేమ 
సోదరుల పైన సమితమైన యసురాగము, మిత్రులపై స్నేహము, శత్రువులపై 
నౌదార్యమును, ఆర్తులసైన జాలి మున్నగు గుణములతో నందరిని 
సలరించుచు దానును నిత్యసంతుష్టుడై తరించును. ఉపనిషత్తునందలి 


160 రామాయణోపన్యాస మంజరి 


“మాతృదేవో భవ, ఫిళ్ళదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ” యను 
సూక్తుల యర్థము నాచరించి లోకోత్తరుడుగా ఖ్యాతి నందగలడు. 


ఈ ధర్మముల నన్నిటిని నొక్క చోట జూపింపగలిగినది రామ చరిత్ర 
మొక్కటే. ఇట్టి యుత్కృష్ట ధర్మము లన్నియును రాశి పోసిన ట్లొక్కచోట 
సుండినట్లు మరే [గ్రంథమున గనబడదు. ఈ కారణము చేతనే రామ కథ 
విశిష్టమైనది. సంసారియగు వాని కింత కంటెను మించిన యుపదేశ 
గ్రంథము మరొక్కటి లే దనుట వివాద రహితమైన విషయము. కథ 
యన్నంత మాత్రముననే దీనిని కల్పితముగా భావింపరాదు. ఇది 
యితిహాసము. వాస్తవముగా జరిగినది. కాబట్టి యిది యొక ప్రామాణిక 
గ్రంథముగా గౌరవము నందుకొన్నది. రామాయణకావ్యము చివర “ఏవ 
మేతత్‌ పురావృత్త మాఖ్యానమ్‌” అని చెప్పబడినది. పురావృత్తమనగా 
ముందు కాలమున జరిగిన విషయ మని యర్థము. 

ఒక కుటుంబమునందును, సంఘమునందును మెలగుచుండు 
ప్రాణులనుసరింపదగిన ధర్మము లసేకము లున్నవి. ఈ ధర్మము లన్నిటీని 
రావూయణమునుండి (గహింపవచ్చును. ఈ ధర్మముల నెటీగి 
యాచరించుట వలన జనుడుత్తమ సంస్కారమును బొందగలడు. ఉత్తమ 
పురుషుని చరిత్రను వర్ణించుట చేతను, సనాతన ధర్మమును బోధించుట 
చేతను నీ గ్రంథమునకు బవిత్రతతో బాటు శాశ్వతత్వము గూడ సిద్దించినది. 

యావల్‌ స్టాన్యంతి గీరయః సరితశ్ట మహీతలే; 

తావ దామాయణ కథా లోకేషు (పచరివ్యతి/ 

అను శ్లోకము దీనికి శాశ్వతత్వమును జాటుచున్నది. ఎన్నివీల 
సంవత్సరములు గడచినను, ఎన్ని ధర్మ విప్లవములు సంభవించినను, 
నశింపక యీ కథ భారతీయుల హృదయములందు స్థిరమైన స్థానము 
సేర్పరుచుకొన్నది. 

_ _రామాయమణముయొక్క, రామ శబ్దముయొక్క విశిష్టతను 
జాటునట్టి శ్లోకమొకటి గలదు. అది - 


రామాయణోపన్యాస మంజరి 161 
కూజంతం రామరామేతి మధురం మధురాళ్షయ్‌। 
ఆరుహ్య కతా శాఖాం వన్దే వాల్ళీకీకోకిలదు' 
(బొరికాండ -1-1) 

దీనియందు మధురమైన యక్షరములతోగూడిన రామశబ్దము 
ఘుధురమైన దని చెప్పబడినది. ఆమాధుర్యము, ఆ రుచి, యేదో తెలిసికొను 
టకు (బతిహిందువుడును కాదు, ప్రతి మానవుడును యత్నింపలెను; 
తరింపపలిసు. 


హృదయములను నిష్కల్మషములుగా జేసి నిరతిశయానంద 
మును గలిగించునట్టిదీ యా మాధుర్యము. 


రామాయణకావ్యావ తరణ వెనుక పవిత్రమైన, విచిత్రమైన 
సన్నిపేశములో జరిగినది. వాల్మీకిమహర్షి యొకనాడు శిష్యులతో గూడ 
స్నానముసకై తమసానదికి బోయెను. అచ్చట నొక చెట్టుమీద కామ పరవశమై 
యుండిన క్రౌంచ పక్షుల జంటలో మగదాని నొక కిరాతుడు బాణముతో 
గొట్టెను. అది నెత్తుట దోగుచు నేల గూలినప్పుడాడ పక్షి శోకించినది. ఆ 
శోకమునకు మనసు కరిగిన మహర్షినోటి నుండి యొక శ్లోకము వెలువడినది. 
ఆ శోకమీ శ్లోక మైనది. “శోకః శ్లకత్వ మాగతః'. 

మా నిషాద! (పతిష్పా త్వ మగమః శాశ్వతీః సమాః 

య (తౌ, ంచమిథునా దేకమనవదీః కామ మోహితమ్‌॥ 

(బొరికొండ 2-15) 


ఈ శ్లోక మొకవైపు కిరాతునికి శాపము కాగా, మజీ యొక వైపు 
లక్ష్మీ నాయకుడైన విష్ణువుకు మంగళా శాసనమైైనది. 

“క క్రిరాతా! ప్రేమ వశమున మైమబిచి సంతోషించుచుండిన 
క్రొంచపక్షుల జంటలో మగపక్షిని పంపిన పాపము వేత నీవు పెక్కు సంవత్సర 
ములు భూమిపై సుండకుందువు గాక!” ఇది కిరాతునికి శాపము. "ఓ 
లక్ష్మీనాయకా! రావణ దంపతులలో గామాంధుడ్జైెన రావణుని జంపుట 


22 


162 రామాయణోపన్యాస మంజరి 


చేత నీవు లోకము నందు శాశ్వతముగా గౌరవ (ప్రతిష్టల నందుదువు గాక! 
ఇది విష్ణువుకు మంగళాశాసనము. తరువాత మహర్షి యింటికి వచ్చి యా 
విషయమునే యాలోచించుచుండగా, బ్రహ్మ సాక్షాత్కరించి రామాయణ 
కథను రచింపుమని యాదేశించెను. ఆ యాజ్ఞను గ్రహించి వాల్మీకి వ్రాసెను. 
బ్రహ్మనేత నుపదేశింపబడి సమస్త ధర్మములను బోధించుచున్నది గనుక 
వాల్మీకి నుండి వెడలిన యీ రామాయణము నాన న్‌ మనియే 
భావింపబడుచున్నది. 
వేధవేద్దే వరే వుంనీ జాతే దశరథాత్మజో | 
వేదః (పాచేతసా దాసీత సాళ్లా[దామాయణాత్మనా! 
ఫై విషయము నంతటిని బట్టి చూడగా నిట్లు బోధపడుచున్నది. 
ఇచ్చట రాముడవతారపురుషుడు; నాయకుడు. దివ్యజ్ఞాన సంపన్నుడైన 
మహర్టి వాల్మీకి కావ్యకర్త. రాముని యవతరణకు ప్రేరకము దుష్టశిక్షణము. 
సాక్షా చృతుర్ముఖు డాచార్యుడు. ఇంత కంటెను గావలసిన వైశిష్ట్య 
మేమున్నది? 
శ్రీరామచంద్రుని అవతారపురుషునిగా జెప్పికొందుము. దుష్ట 
శిక్షణకు, శిష్టరక్షణకు విష్ణువు ధరించిన యవతారములు పది. వానిలో 
రావుకృష్ణావతారములు రెండు దప్ప మిగతవన్నియును స్వల్పకాలి 
కావతారములు. అప్పటి కప్పు డవతరించి యదృశ్యమైనవి. ఈ రెండు 
అవతారములలో వారు భూమిమీద ద్లీర్ణకాలము నిలిచి మానవులలో 
మానవులుగా జీవించిరి. కాని [త్రేతాయుగము నందు గలిగిన రామావతార 
మునకును, ద్వాపరయుగమునందుండిన కృష్ణావతారమునకును చాలభేద 
మున్నది. మానవుడుగా రాముడు గడిపిన జీవితము నందు దివ్యత్వమును 
గనబరుచునట్టి యెట్టి మహిమలను జూపలేదు. కనుకనే రాముడు (ప్రజలకు 
జాల సన్నిహితు డయ్యెను. రాము డొక చోట తానే - 


“ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్‌ (యుద్ద 
-117-12) అన్నాడు. “నే నెవడనో కాదు. దశరథునికి పుత్రుడైన 


రామాయణోపన్యాస మంజరి 163 


రాముడను. కేవలము మానవుడనే ' యని యనుకొనుచున్నా నని 
యన్నాడు. కనుక మనము గూడ రామ కథను జదుపునప్పు డది కేవల 
మొక సామాన్యగృ హస్టుని కథగా భావింపవలెను. రాముడు దేవు డనుకొని 
చదివినయెడల ఆ కథ కెట్టి వైశిష్ట్యము నుండదు. 


ఠి. క్రై 


కృష్ణావతారమునందు భగవంతుని లీలల నెన్నియో చూతుము. 

పూతనాసంహారము, శకటాసుర భంజనము, గోవర్హనోద్దరణము, కాళీయ 

మర్దనము మొదలగు సాహస కార్యములు మానవ సక్తి కతీతములు. కనుక 

జనులు వాని ననుకరింపలేక యాదివ్యశక్తికి ప్రణతు లొనర్చి దూరముగా 
నుందురు. కాని రామవరిత్రను విన్నపుడు వివేకవంతునికి దానును 
అట్లాచరించి తరింపవలె నని (పయత్నించుట కవకాశమున్నది. ఆ రాము 

డంతటి యుత్తమ మానవుడు గనుకనే యాయన పేరును, చరిత్రయు నంత 
మధురములైనవి. రామునిజీవితము నర్భముచేసుకొని యా విధముగా 

నాచరించు వాడు (పపంచ దుఃఖములను దరించి శాశ్వతానందము 
సందగలడు. 


పువ్వు పుట్టగనే పరివుళించునట్లు రాముడు పుట్టగనే 
యాయనయొక్క లోకోత్తర గుణములు గుబాళించినవి. ప్రాజాపత్య 
పురుషు డిచ్చిన పాయసార్థమును భక్షించిన కౌసల్యకు, విష్ణువు యొక్క 
యర్జాంశముగా, రాక్షస బాధలకు గురియైన తాపసులను, దేవతలను 
గాపాడుటకు బుట్టినవాడు రాముడు. ఈ కారణము చేతగూడ నతని చరిత్ర 
పవిత్రము దివ్యమునైనది. పుట్టినప్పటి నుండియు దల్లిదండ్రులను, 
సోదరులను, |బజలను దన మంచి నడవడిచేత నలరించెను. “పీణాతి 
యః సువరితై పితరం స పుత్రః” అని గదా భర్భహరి చెప్పెను. ఈ 
వాక్యముసకు జక్కని యుదాహరణము రాముడు. సత్య వచనమును 
నియమముతో బాటించి సత్యసంధు డన్న ఖ్యాతిని గాంచెను. మనుష్యుని 
సర్వనాశనవంు చేయునట్టి తోబుట్టువులు, శత్రువులు నైన 
కామ- కోధ-లోభ-మోహ-మద-మాత్సర్యముల కాయనమనస్సు నందు 


164 రామాయణోపన్యాస మంజరి 


తావులేదు. రాజపుత్రుడైనను, సమస్తభోగముల ననుభవించుట కవకాశ 
మున్నను నిరాడంబరముగా గర్వరహితముగా మెలగి, యిపనిని గాని 
చిరునవ్వుతో బలుకరించుట రాముని స్వభావము - “ స్మిత పూర్వాభిభాషీ 
ఛ పూర్వభాషీ ప్రియంవద:”. (ప్రజల యోగక్షేమములను నిత్యవిధిగా 
విచారించెడివాడు. తా నెప్పుడైనను లక్ష్మణునితోగూడ బొరుగూరికీ, లేక 
యుద్దార్ధము పోయి తిరిగి వచ్చిన వెంటనే (ప్రజల నందరిని ఆత్మీయుల 
వలె బలుకరించి యాదరించును. 

సంగ్రామూ తున రాగత్వ మందిరేణ రధేన పొ 

పొరాన్‌ న్వదిన వ న్మిత్సం కుశలం వరఠిప్భచ్చల్‌ | 

(అయో[-2-39) 

ఈ మాటలను [బజలు రాముని గూర్చి దశరథునికి జెప్పిరి. (ప్రజల 
కతడు ప్రాణవయువంటివాడు. ఆయున పాలన క్రీంద తావు 
సుఖసంతోషములతో వర్టిల్లగల మను నమ్మకము వారి కుండినది, [పజల 
ఈ నమ్మకమును రాముడు వమ్మువేయలేదు. తాను రాజైన పిమ్మట 
యథాకాలమున వర్షములు కురిసి, పుష్కలముగా పంటలు పండి ప్రజలు 
సదాచారములతో నిత్యసంతుష్టులుగా నుండిరి. ఇట్టి రాజ్యమును 
శ్రేయోరాజ్యమందురు. సుఖశాంతులతో |బ్రజలు జీవించు రాజ్యము 
నిప్పటికిని “రామరాజ్య” మని పాగడుచున్నారు. మన భారత రాజ్యము 
గూడ రామరాజ్యముగా రూపొందవలె నని యందరి కోరిక, 


రాముడు రాజ్యము చేయుచుండగా స్త్రీలకు వైధవ్యదుఃఖము 
కలుగలేదు. [కూర జంతువుల భయము లేదు. రోగ భయ మసలే లేదు. 
లోకమునందు దొంగ లుండలేదు. ఎవనికి ఎట్టి కీడును సంభవింపలేదు. 
అందరును ధర్మావరణ తత్పరులై సంతోషముగా నుండిరి. రాముని మార్గము 
నసుసరించము నొకరి నొకరు హింసించు కొనలేదు. అందరు ఆరోగ్యవంతు 
లుగా దుఃఖముల నెజుగకుండిరి. వృక్షము లేపుగా బెరిగి నిరంతరము 
పుష్పములతో, ఫలములతో శోభిల్లుచుండినవి. కోరినప్పుడు వర్గము 


రామాయణోపన్యాస మంజరి 165 


కురిసెడిది. గాలి మనస్తాపమును, దేహతాపమును దీర్చునట్లు హాయిని 
గలిగించుచు వీచుచుండెను. రామాయణము యుద్దకాండ చివర 
నుండునట్టి యీ శ్లోక భాగము లీ విషయములను స్పష్టము చేయును. 
న వర్భబేవన్‌ విధవాః న చ వ్యాళక్టుతం భయమ్‌! 
న వ్వాధిదొం భయం చానీ బామే రొద్బాం (సశాసతి॥ 


స్పరస్యురభవ ల్లోకోనాలి_న్థరం కళ్చి బస్స శల! 
సర్వం ముదిత మేవానీత్‌ సర్యో ధర్భవరోలి _భవల్‌। 


రామ మే వాను మశ్చంతః నాబ్త్రుహింసన్‌ వరస్థురయ్‌ | 
నిరామయా, విళోకాళు రామే రాజ్ఞాం (వశాసటి ॥ 


నిత్య వుష్టా నిత్త ఫలాస్తరవ న్భ ,ంధ బిన్భ తౌ 
కామ వర్ణీచ ప్లూన్యః సుఖ న్చృథ్థళ్ల మారుతః! 
(aug -128-98-99-102) 
అతి బాల్యవునందే రాముని యవేంయమైన తేజస్సును 
విశ్వామిత్రాదులు గహించిరి. అప్పటి నుండియే రాముని ధర్మసంరక్షణము, 
ఆర్తరక్షణము ప్రారంభమైనది. యజ్ఞములను ధ్వంసము చేయుచు, 
బుషులను హింసించుచుండిన తాటక - సుబాహు - మారీ చాదుల 
సణచుటకు దశరథుని యనుమతితో రాముని గొని పోవుటకు వచ్చిన 
విశ్వామిత్రుడు దశరథునితో “రాముడు మహాత్ముడు. ఆయన సత్య 
పరాక్రమము గలవాడు. రాక్షసు లెవరైనను సరే! రాముని కంటబడిన 
తరువాత నిలువ లేరు. ఆ విషయమును, నేను, వసిష్టుడు, ఇతర మహర్షులు 
బాగుగా నెజుగుదు రనెను. రాముని బంపుట చేత నీకు ధర్మలాభము, 
స్థిరమైన కీర్తి లభించు నని పలుమారు పలికెను. 
"స్వవుతం రాజు శాడ్డూల/ రామం సత్త వరాక్రమమ్‌ 
కాకవక్లధ్రరం వీరం జ్యోష్టం మే దాతు మర్లసీ | 


. 166 రామాయణోపన్యాస మంజరి 


న చ తే రామ మాసాొద్దు శక్తా స్థాతుం కంచన! 
న చ తే రాఘవా ధన్యః హను ముత్సహాతే వుమాన్‌! ' 
బాల-19-8,11 
[ట్రహ్మర్థి రాముని నింతగా గుర్తించి పలుకుట రామవరిత్రయుక్క 

వైభవమును చాటుచున్నది. దివ్యజ్ఞానసంపస్నులైన మహామునులకుగూడ 
నాశ్చర్యముసు గలిగింపసట్టి రాముని సత్య సంధత, పరాక్రమము, ధర్మరక్షణ 
సామర్థ్యమును దెలిసికొనినప్పుడు మానవుని మానసిక పరిణామ మె 
ట్లుండగలదో యూహించుట కష్టము. కొంత సదవగాహన గలిగిన వ్యక్తి 
మాత్ర మా గుణముల చేత బ్రభావితుడు గాక తప్పదు. సత్యమును 
పాటింమటకును, దుష్టశక్తులను బయటివిగాని, లోపలివి గానీ అణవవలె 
సన్న యభిప్రాయమునకు వచ్చుటకు, యత్నము చేయగల డని సమ్మ 
పచ్చును. అట్లు ప్రభావితుడైన వ్యక్తి తన పనులతో నాలో పనలతో నితరులను 
బ్రభావితులను జేయును. ఇట్లు పరంపరా గతముగా సామాన్య జనులు 
సంస్కారసంపన్ను లగుట కవకాశమేర్చడు సనుటలో సందేహము లేదు, 


సీతా వివాహానంతరము సపరివారముగా నయోధ్యకు మరలి 
పయాణము చేయునప్పుడు భార్గవ రాము డడ్డుపడి రాముని 
అధీక్లేపించును. అప్పుడు పరశురాముడు తండ్రీ బుణమును దీర్చుకొను 
టకు జేసిన క్షత్రియ సంహారము నభినందించుచు రాముడు 


శుతవానన్నీ యత్కర్ణ ఫృతవా ననీ భార్గవ? 

ఆను డుంధ్రాముహే(బహ్హాల్‌ వీతు రా నృణ్బ మ్యశితః 

అనెను. తండ్రి బుణమును దీర్చుట తనయుని ధర్మమని 
స్పష్టముగా వివరించెను. 


నిర్ణయింపబడిన రాముని పట్టాభిషేకము కైకపరముల మూలమున 
నాగిపోవుట మాత్రమే గాక తనకు రానుండునట్టి రాజ్యము చేయి జారి 
మరియొకనికి బోవుట, తాను పదునాలుగేండ్లరణ్యము నందు నారచీరలతో, 
జడలతో నివసించుట మొదలగునట్లి యూహింపని పరిణామములు 


రామాయణోపనా(స మంజరి 167 
గలిగినప్పుడా పరిస్థితిలో రాముని చిత్త స్టైర్యము, పితృభక్తి, సత్య సంధత 
గమనింపదగినవి. ఈ గుణముల చేతనే రాము డా నిర్ణయములను 
చిజునవ్వుతో స్వీకరించి యాచరించుటకు సిద్దపడెను. ఆ గాంభీర్యము, 
ధైర్యము, నిగ్రహము, నిరాడంబరత, సత్యదీక్ష పరుల కాదర్శములై 
సామాన్యులను గూడ నట్లు చేయు డని ప్రేరేపించున ట్లగపడును. ఈ 
రాముని (ప్రవర్తన మానవుల యందద్భుతములైస పరిణామ ములను 
గొనిరాగలిగియున్నవి. రాముని పట్టాభిషకసందర్భమునందు ప్రజల 
మనోభావమిట్టుండెను. ఎవడు రాముని చూడడో, ఎవనిని రాముడు 
చూడడో యట్టివాడు లోకమునందు నిందితు డగును. అంతే గాదు. 
అట్టివాని యాత్మగూడ వాని నేవగించుకొనునట. 

యో హి రామం న పశ్వాత్తు యం చ రామో న పశ్ళతీ। 

నిందిత స్ప భవే ల్లోకే స్వాత్మా ప్టేనం విగ్హతే! 

కైక యింటి యందు విషాదము వేత దనతో మాటలాడకుండిన 
తండ్రీని జూచి, యాయనపరితాపమునకు గారణ మూహింప లేక రాముడు 
తనలో దాను కుములుచుండగా కైక “రామా! నేను చెప్పబోవునట్టి 
విషయమును వినుటకు ముందు నాకు నీవు నీ తండ్రి యాజ్ఞను నెరపేర్చుదు 
నని మాట యిమ్ము” అన్నది. అప్పుడు రాముని (ప్రతిజ్ఞ యిది: “నా తండ్రి 
యాజ్ఞ య్యెనచో దప్పక తీక్ష్యమైన విషమును త్రాగుదును. అగ్నిలో 
సురుకుదును. సముద్రమునందు బడిపోదును. ఇది నిశ్చయము. అదేదో 
చెప్పుము తల్లీ! తప్పక చేయుదును. రాముడు రెండు నాల్కలవాడు గాదు” 
అనెను, 

“అవాం హీ వచనా (దాక్హాః పతేయమవీ ఫపొవకే | 

భక్లయేయం విషం లీక్ల ౦ మజ్రేయ మపీ చావే | 


త [ద్భ్బూ హి వచనం దేవి! రాజ్ఞో యధభికాంక్లీతమ్‌! 
కరిష్మే (వతిజానే చ రామో ద్వ ర్మాఖి భాష తే! ” 
ఆయో 18-28, 30 


168 రామాయణోపన్యాస మంజరి 

ఇచ్చటి “రాజ్ఞః” అను పదము రామో ద్విర్నాభిభాషతే, అను 
వాక్యము గమనింపదగినవి. దశరథుడు తనకు దండ్రి మాత్రమే గాడు; 
రాజుకూడా. కనుక రాజాజ్ఞను ధిక్కరింపరా దను విషయమును 
సూచించెను. ఆయన తండ్రి కూడా కాబట్టి యాయనయాజ్ఞ య్యెనచో 
నెంతటి సాహస కార్యమునైనను, ప్రాణముల నర్చించియైనను నెరవేర్చ 
వలయు నన్న సందేశ మిం దిమిడి యున్నది. ఆడి తప్పరా దను విషయము. 
“రామో ద్వి ర్నాభిభాషతే యను వాక్యము వివరించుచున్న. 


అడవులకు బోవుటకు సంతోషముగా సమ్మతించి కైకతో 
“నాహితమును గోరియే నా తండ్రి నా కిట్టి యాజ్ఞను వేసె నని చెప్పుట 
యందు రాముని యాంతర్యము సూచింపబడిసది. శ్రేయోభిలాషులకు 
వారెట్టిపని నాదేశించినను దానియం దేదో హిత కాంక్ష యిమిడియుండు 
సని రామునిభావము. తానర్థకాంక్షినిగా దనియును, పరమ ధర్మమైన తండ్రి 
యాజ్ఞను పాలించుటయే తన కర్తవ్య మనియును దెలిపెను. 

నాహ మర్దపరో దేవి! లోక మావస్తు ముత్సహే 

నహ్యతో ధర్మవరణం కించి దస్తి మహత్సరమ్‌। 

యథా పితరి శు [కూషా తస్యవా వచన [కియా॥ 

పితృవాక్య పరిపాలనము, పితృశుగశ్రూష మహాధర్మము అని 
శ్రీరాముడు కార్యరూపమున నిరూపించెను. కౌసల్య నోదార్చునప్పుడు 
కూడ యీ భావమునే మరల మరల నూది చెప్పెను. వృద్ధుడైన తండి, 
రొజు, గురువు కోపముతోగాని సంతోషముతో గాని, కామముతో గాని ఏ 
భావముతో నైనను నాదేశించినట్టి కార్యమును ధర్మపరుడైనవా డా చరించియే 
తీరవలెను. ఇదియే రాముని ధర్మనిర్ణయము. 
గుడుళ్చు రాజాచ వీతా చ వధః (కోభా త్ర వార్లా భభవావీ కామాతీ] 
య ద్వా దిశే త్కార్ప మువేళ్ల ధర్మం కస్తం న కుర్మా దన శం సవ్బత్తీః॥ ' 

(er 21-59) 


రామాయణోపన్యాస మంజరి 169 

రాముని యందు మజీయెక గొప్పతన మున్నది. తాను సత్యవాక్య 
మును పాలించుటయే కాక తన తండ్రికిగూడ సత్యవపనాతిక్రమణము రారా 
దని భావించి యట్లు చేసెను. విధి యనుల్లంఘ్య మను విషయము నాయన 
యనేకసందర్భములం దనేక విధములుగా నిరూపించి చెప్పెను. తనకు 
జరుగవలసిన పట్టాభిషేకము భంగమై తా నడవులకు బోవలసి వచ్చినప్పుడు 
గూడ నాయన యెవ్వరిని నిందింపలేదు. విధి విధానమే యందులకు గారణ 
మనియును, దాని నెప్వరును బ్రతి ఘటింపలే రనియును విశదపరచి 
యితరులనసు సమాధానపరచెసు. 

య దచింత్వం తు త జ్టివం భూతేవ్వవీ న హన్యతైః | 

సుఖి ధుఃఖే భయ్యకోదే లాభాలాభౌ భీవాభవౌ | 

యన్ఫ కీంచి త్రథా భూతం నను దైవస్య కళ తత్‌ ॥ 

(varg 23-22) 

మానవునికి గలుగు సమస్త సుఖ దుఃఖములు విధి విధానములే 
యన్నదే పై శ్లోకముల భావము. 

లక్ష్మణుడు బాల్యము నుండియు రామున కత్యంత ప్రీతి పాత్రుడైన 
తమ్ముడు. ఎచ్చటికి బోయినను నేమి చేసినను నొకరిని విడిచి యొక 
రుండరు. వారిని విడదీయుట యెప్వరికిని సాధ్యముగాదు. వారి సోదర 
ప్రమ యంత గాఢము, నిర్మలమునైనది. 

బాల్మా ్రుజ్బతి మనః లక్ష్మణో లక్ష్మీ వరన? 

రామన్య లోకరామ న్య (భ్రాతు ర్ర్రేష్షస్వ నిత్యశః | 

రక్మణో లక్ష సంవన్నః బపొకపాణ ఇవావరః | 

న చ తేన వినా నదాం లభతే వురుషోత్తమః। 

(భారి -18-29, 30,31) 

లక్ష్మి సంపన్నుడైన లక్ష్మణుడు రామునికి బహిః ప్రాణము 
వంటివాడు. లక్ష్మణుడు లేక రాముడు నిద్రింపడు. మధురాహారమును 
భుజింపడు, వనవాసమునకు బయలు దేరుసప్పుడు లక్ష్మణుడు గూడ 


23 


170 రామాయణోపన్యాస మంజరి 


రాముని విషయమునందట్లే పవర్తించెను. తన నయోధ్యయందే యుండి 
తల్లిదండ్రులను జాగ్రత్తగా సేవించుచుండవ లసినదిగా రాముడు 
శాసించినప్పుడు, తనయన్న మనస్సు కజిగునట్లు “అగ్రజా! అరణ్యము 
సందు న న్ననుచరునిగా నుంచుకొనుము. అట్లు చేయుట యందు ధర్మ 
మేదియును లేదు. పనవాసముసకు మీరు న న్ననుమతించినయెడల ధన్యుడ 
నగుదును. మిక్కిలి సంతోషముతో మీ వెంట వత్తును. విల్లును బట్టుకొని, 
ఖని(త పిటకలను [గ్రహించి మీకు త్రోవ మాపింపుము మీ ముందు నడచి 
పోదును. మీకు కావలసిన ఫలమూలాదులసు సమకూర్చి, మీకాయాసము 
కలుగకుండ సేవింతును. (ప్రకృతి సుందరములైన పర్వతములను, 
పనములను, సదులను చూచుచు, మా వదినె జాసకీ దేవితో గూడ వనవాస 
దుఃఖమును మరచి సుఖముగా సుండుడు, సర్వకాల సర్వావస్థల 
యందును మిమ్ము సేను జాగ్రత్తగా నారాధించుచుందును. 

“కురుష్ప్ర మా మనుచరం వైధర్ణ్యం నేవా బిద్యతే 

శృతార్థో ౨_ వాం భిపిష్కామి; తవ చ్వార్లః (వక్పుతే!! 


ధను రాధాయ సగుణం ఖని[తే వీటకొాధరః! 
ఆగత స్తే గమిష్యామి పన్ధానం తవ దర్ధయన్‌ | 


ఆహారిష్ట్రామి తే నిత్యం మూలాని చ ఫలాని చ| 

భవాంస్తు నహ వైధేహ్మో రంస్వతే గరపానుషు] 

ఆవాం సర్గం కరిష్యామి జగతః స్వవతళ్చ తే! ", 

(ఆయోధ్య-32, 24,25, 27) 
రాముడుకూడా నిజముగా లక్ష్మణుని విడిచి పెట్టి యుండలేడు. 

కాని ప్రీయసోదరుడైన లక్ష్మణుడు నిష్కారణముగా దనతోగూడ నడవులలో 
కష్ట పడరా దనియో, లేక కష్టదశ యందు తమ్ముని మనస్తత్వమును . 
పరీక్షించుటకో రాము డతనిని రావల దన్నాడు. సోదరులయందు 
రామునికుండు ప్రీతి యపారము. రావణునితో బోరుచు మూర్చితుడైన 


రామాయణోపన్యాస మంజరి 171 
లక్ష్మణుని జూచి విలపించుచు బలికిన వూట లాయన మనస్సును 


వెల్లడించుచున్నవి. 
దేశే దేశే కళ్ళతాణీ దేశే దేశే చ బాంధవాః | 
తం తు దేశం న వశ్వామి యత శ్రాతా సహోధరోః | 


(aug - 101) 

ప్రతి దేశమునందును భార్యలు లభింతురు. బాంధవులును 

దొరుకుదురు. కాని సహోదరుడైన తమ్ముడు లభించ ప్రదేశము కనబడదు. 
సోదరుల పైన రామునికి గల యభిప్రాయ మిట్టిది. 


ఒక్క లక్ష్మణుని విషయముననే గాదు. భరతుడును సోదర భక్తి 
యందు లక్ష్మణునికంటెను దక్కువవాడు గాదు. అనాయాసముగా జేజిక్కిన 
రాజ్యమును విడిచిపెట్టి యాదేశము లేక పోయినను అన్నవలెనే తానును 
వల్కలములను జడలను ధరించి, రాజ్యమును మజల దన యన్నకే 
సమర్పించుట కొరకు నిస్సార్ధపరుడై చిత్రకూటమున కేగిన త్యాగధసుడు. 
“అన్నా! నీవు జ్యేష్ణుడ వుండగా నేనెట్లు రాజ్యము నేలుదును. నా 
గుణములు బుద్దియు సల్పములు, సోదరుల [క్రమమునందు గూడ 
నాస్థానము తక్కువే. నీవు లేకుండ జీవించుట నా కిష్టము గాదు. 
శత్రురహితమెన తండ్రి రాజ్యమును ధర్మరీతిగా బాలింపు' మని 
పాదములపై బడి యెంతో దీనముగా వేడుకొనెను. కాని రాముడుగూడ 
భరతుని లాలించుటయందు స్నిగ్రమైన తన హృదయము నంతటిీని గ్రుమ్మ 
రించెను. “నాయనా భరతా! మన తండ్రి నీ తల్లికి బీతిపూర్వకముగా 
నిచ్చిన వరముల (ప్రకారము రాజ్యమును నీకు విడిచిపెట్టి నే నడవులకు. 
వచ్చితిని. తండ్రిని సత్యపరునిగా జేయుటకే నేనడవికి వచ్చితిని. నీవు నదే 
విధముగా తండ్రి కసత్య దోషము రాకుండునట్లు రాజ్యము నేలుము. 
తండ్రిని బుణ విముక్తుని చేయుట మన ధర్మము. కనుక నీవు మారు 
మాటాడక తిరిగి పోయి రాజ్యమును పాలీంపు” మని నిబ్బరముగా, 
నిలకడగా ధర్మయుక్షముగా బలికి, భరతుని సమాధానపరచి, యతని కోరిక 


172 రామాయణోపన్యాస మంజరి 


(ప్రకారము పాదుకల నిచ్చి పంపెను. ఈ సోదర (ఏమ అపూర్వము, 
భవానవి తథేతేవ వీతరం సత్త వొదినమ్‌ | 
కర్తు మళ్లీ రాజే! శ్లీవమే వాభఖిషే చనాల్‌ | 
ముణా న్టోచయ రాజానం మత్సృతే భరత! (వభుమ్‌ | 
(ear 107,- 8 10) 
భరతుడు గూడ స్థిర చిత్తుడే. గురు భక్తి గలవాడే. కాని యన్న 
యాజ్ఞను, తండ్రియాజ్జను బాలింపవలసినవా డగుట చేత, అన్నను విడిచి 
పెట్టి పోలేక పోయినను, మిక్కిలి _నిగ్రహముతో పాదుకలను దీసికొని 
చేయునది లేక తిరిగిపోయెను. కాని లక్ష్మణుని స్టెతి యట్టిది గాదు. ఎట్టి 
పరిస్టితి లందైనను రాముని కనుచరుడుగానే యుండుటకు నిశ్చయించు 
కొన్నాడు. అడవులకు బోవల దని తండ్రి చెప్ప లేదు. తల్లి సంపూర్ణ హృ 
దయముతో రాముని సీవించుచుండు మని హితము పదేశించి పంపెను. 
కనుక లక్ష్మణునికి సోదరసివా భాగ్యము నిరంత రాయముగా లభించినది, 
తన తల్లి తన నిట్లాదేశించినది. “నాయనా! సుఖముగా బోయి రమ్ము. 
అడవుల యం దున్నప్పుడు రాముని దశరథునిగా దలంచి సివించుము. 
సీతను సన్నుగా (సుమి త్రగా) దలంచి యారాధింపుము. రాము డున్నవోటే 
యయోధ్య యనుకొనుము అని పేమార్ట హృదయముతో వీడ్కోలిచ్చెను, 
రామం దోళళథం వద్ధి మాం విద్ధి జానకాత్మ జామ్‌ | 
అయోధ్యా మటవీం విరి గళ్భ తాత! యథా సుఖమ్‌ | 
(sar. 40-9) 
“జ్యేష్టభాతా పితృసవుః” అను భావము, వదినె తల్లితో 
సమానము నను భావము, ఈ రెంటిని సుమిత్ర మరొక విధముగా 
నిరూపించెను. లోకము నం దింత యుత్తమురాలైన తల్లీ లభించుట 
కష్టము. రాముని కీమె 'సవతి తల్లి. ఐనను నిజమాత కంటె నెక్కువగా 
రామునిపై పుత్ర ప్రీమను గనబరవెను. ఇది తెలిసినప్పుడు మన హృదయము 
లకు సుమిత్ర యొక మహోన్నత వ్యక్తిగా గోచరించును గదా! 


రామాయణోపన్యాస మంజరి 173 


తల్లియుపదేశమును లక్ష్మణుడు యథావిధిగా (గ్రహించెను. 
ఉత్తమ సంస్కార శోభితుడైన లక్ష్మణునికి దల్లీ చేసిన యుపదేశముయొక్క 
సారాంశ మింతకు ముందే తెలియును. రాత్రింబవ ళ్ళ డవియం దున్నను, 
వదినెను చిత్తశుద్దితో జాగ్రత్తగా సేవించెను. సీతను వెదకికొనుచు 
బుశ్యమూక పర్వతమును చేరినప్పుడు, సుగ్రీవునితో మైత్రి గలిగిన 
తరువాత, సుగ్రీవుని మంత్రులు సీత జార విడిచిన యాభరణములను 
చూపించి గుర్తు పట్టు మని యడిగిరి. అవి చూచిన రామునికి దుఃఖమధికమై 
కన్ను లశ్రువులతో నిండగా నాయన “నాకన్ను లశ్రుపూరితము లగుటచేత 
మాడలే కున్నాను. లక్ష్మణా! నీవు వానిని మాచి గుర్తు పట్టు మనెను. 
వెంటనే లక్ష్మణుడు మాచి తాను భుజాభరణములను కర్ణాభరణములను 
గుర్తుపట్టలే ననియు, ప్రతిదినము పాదములకు నమ స్కరింమముంటిని 
కనుక కాలి యందెలనుమా[త్రము గుర్తు పట్ట గలుగుచున్నా సని” పలికెను. 

“నావం జానామి కేయురే నాహం జానామి మండలే 

నూవురే త్వభి జానామి నిత్యం పాదాభైవందనాల్‌ ॥ ” 

(కషి ంధీ- 6-23) 

ఇది లక్ష్మణునికి వదినె పైగల మాతృభావము. అన్ని సంవత్సరముల 
కాల మొకచోట గలిసి జీవించినను సీత యొక్క పాదములను దక్క 
ముఖమును మాచి యెజుగడు. లక్ష్మణుని యుత్తమ సంస్కారము, ధార్మిక 
బుద్ధి (పశంసాపాత్రములు, 


అడవికి బయలుదేరు నపు డా విషయమును భార్యకు దెలుపుటకై 
రాము డామె యింటికి బోయి తండ్రి యాజ్ఞతో దా నడవికి బోవుచున్నట్లు 
తెలిపి సీతనుమాత్ర మయోధ్యయందే యుండు మనెను. 

“సా త్వం వసేహ కల్యాణి రామస్య వశవర్తినీ” (అయోధ్య 
-26-37) ఆ మాటను విన్నంతనే ప్రణయ కుపితయ్మైన సీత (ప్రణయాదేవ 
సంక్రుడ్దా) రామా! నీ విప్పు డాడిన మాట యుచితమైనది గాకపోగా 
సపకీర్తిని గలిగించు నట్టిది. లోకము నందు దల్లీ, తండ్రి, సోదరుడు, 


174 రామాయణోపన్యాస మంజరీ 


పుత్రుడు తమతమ పుణ్యముల వలన గలుగునట్టి భాగ్యములను మాత్రమే 
యనుభవింతురు. కాని భర్త యొక్క భాగ్యమును భార్య యొక్క తెయే 
పంచుకొని యనుభవించును. వనవాసము నీ కాదేశింపబడినప్పు డది 
నాకుగూడ వర్తించును. మరణించిన పిమ్మటగూడ భార్యకు భర్త యొక్కడే 
గతి. నీ వడివిలో నడచునపుడు నీకంటెను ముందుగా నడిచి, మార్గము 
నందలి దర్భలను, ముండ్లను త్రొక్కుచు నీ త్రోవను సుగమముగా 
జేయుదును. నీవు భుజించిన తర్వాతనే భుజింతును. కనుక నన్ను గూడ 
నడవులకు గొనిపామ్మని పలువిధములైన ధర్మముల నుదాహరించుచు 
వేడుకొనెను. 

ఆర్వవుత/ నతా (భ్రాతా, మాతా వుశత స్తథా స్నుషా 

స్వాని వుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్య ముపానతే! 


భర్తు ర్భాగ్గం తు నార్తేవా(పొస్తోతి వుడువ్వరభ/। 
ఆత్మశ్హ్రై వాల _ వ మాదిష్ఞా వనే వస్తవ్య మిత్యవీ | 


న వితా నాత్మజోనాత్మా న మాతా న నఖీజానః | 
ఇవా (వేత్త చ నారీణాం పతి రేకోగతి స్పదా। 


యది త్వం (వస్థితోధుర్గం వన మద్దైవ రాఘవ! 
అగజ స్తే గమిష్యామి మృద్దంలీ దమశకంటక్రాన్‌! 
(అయో. 27-3,4,5,6) 

ఈ విధముగను, మణి యింకెన్నో విధములుగను, దనను 
పనమునకు గొనిపామ్మని సీత వేడుకొన్నను రాము డంగీకరింపక, 
వనవాసముసందుండు కష్టములను వివరించుచు రావలదని పలికెను. కాని 
యంతకంటెను లోకవృత్తముల నెణీగిన సీత యామాటలకు భయపడలేదు. 
“రామా! పనమునం దెన్నియో భయకారణములను వివరించి చెప్పితిని. 


రామాయణోపన్యాస మంజరి 175 


నీ సన్నిధానమునం దున్నప్పు డా భయకారణములు నా వద్దకు రాక 
తమంతకు దామే దూరముగా దొలగి పోగలవు (భయే సర్వే హి బిభ్యతి) 
(2-29-4) నీ రక్షణ యం దున్నప్పు డిందాదులు గూడ నన్ను జెనకలేరు. 
మరణించిన తర్వాతగూడ నేను నీదాననే. ధారా పూర్వకముగా స్త్రీ యెవరికి 
దాన మీ బడునో యతని కామె మరణానంతరము కూడ భార్యయే యగును. 
“అద్బి ర్దత్తా స్వధర్మేణ ప్రత్య భావేపి తస్య సా (అయోా-- 
29,-18)నీ వింత పిరికి వాడ వని మా తండ్రి తలంపలేదు. తన యల్లుడు 
పురుషరూపమున యుండు నట్టి స్తీ యని యాయన యనుకొనలేదు, 
నీవు న న్నిచ్చట విడిచిపోయినయెడల నిప్పుడే విషము ద్రాగి మరణింతుసే 
గాని శత్రువుల యధీనము సం దు౦డ లేను. 
కం త్వా 2_మన్వత వ్రైదీహాః వీతా యే మిథిలాధవః। 
రామ/ జామాతరం (పాొవ్య సీయం వుడుష వగహక్‌ | 
విషమద్రైవ పాస్మామి మా వశం ద్వుషతాం “మమ్‌! 
(అయోధ్య. 30- 3, 19) 
అని మరెన్నో రీతులుగా బలుకుగా నామెపతిభక్తికి, దృఢ దీక్షకు, 
ధర్మజ్ఞతకు సంతసించిన రాము డామెను వనమునకు గొనిపోవుట 
కంగీకరించెను. ఈ సందర్భమునందు సీత రాముని సధిక్లేపించుట తిరస్కార 
భావముతో గాని, గర్వముతో గాని కాదు. [పపణయమువేతను, 
సభిమానము చేతను న ట్లన్నది. 
''(వణయా చ్చాభీ మానాఛ్చ పరిబిక్లేవ రాఘవమ్‌! 
(ear-30,2) 
ఈ విధముగా సీతాదేవి మొదటి నుండి చివర వరకు సుత్తమాదర్శ 
పత్నిగా దర్శన మిచ్చును. ఆమెపాతివ్రత్య మనన్య సాధారణ మైనది. 
అనసూయాది తాపస స్త్రీల చేత బ్రశంసింపబడి యంగరాగాది బహుకృతుల 
సందుకొన్నది. నియమ నిగ్రహములతో వనవాసము నందు గొంత కాలము 
సుఖముగా నివసించెను. రావణునిపే సంహరింపబడి యశోకపనమునం 
దుంచబడిన ప్పుడు శీలమునకు ముచ్చరాని విధవుగా మెలగెను. 


176 రామాయణోపన్యాస మంజరీ 


వుహాబలవంతుడు, కోధనుడు, హింసాదక్షుడు నైన రావణుని 
తిరస్కారముగా జూచినది. అతనితో మాట లాడవలసి వచ్చినప్పుడు గడ్డీ 
పోవ నడ్డముగా నుంచుకొని పరపురుష దర్శనమును బరిహరించిసది. 


తృణ మంతరతః కృత్వా (వత్యువాచ శుచిన్మీతా/ 
(సుందర-29,-2) 


గడ్డిపోచ నడ్డముగా సుంపుకొనుట రావణుని కృణముగా జూచుట 
కని కొంద రందురు. కావచ్చును. “గుచిస్మితా అను పద మచ్చట 
సాభిప్రాయము. ఒక్కొక్కప్పుడు తృణీకారమును సూచించుటకు 
చిజునవ్వును సాధనముగా నెంచుటయు గలదు. ఆ సమయము నం 
దామె (ప్రదర్శించిన ధైర్యమున కడ్డుకట్టలు లేకపోయినవి. రావణునికి 
రామునికి గల యంతరమును నీచోపమానములతో దెలిపెను. తన 
పాతి వ్రత్యమహిమ చేత హనుమంతుని వాలముసందలి యగ్నీ (లంకాదహన 
సమయము నందు) యతనికి జల్లగా నగునట్లు చేసెను. ఆమెశీలసంపద, 
దృఢ దీక్ష ధైర్యము, పతిపరాయణత్వము (పతి మహిళ యందును 
భాసింపవలెను. రామాయణ కథ కంతటికి నామె చరిత్రయే ప్రాణము 
పోసినది. కనుకనే “సీతాయా శ్చరితం మహత్‌ అను ప్రసిద్ది యేర్చడెను. 
ఈ వాక్యమును వాల్మీకియే స్వయముగా జెప్పెను. 

ఫీత్రను భార్యగా గల రాముని తేజస్సుకు పరిమితి లేదు. 
(అప్రమేయం హి త త్తేజః యస్య సా జనకాత్మజా) (3-37-18), 
తనయొక్క పాతివ్రత్య సంపద చేత భర్త కింత ఘనత తేగలిగిన మహిళామ 
తల్లిచరిత్ర చిరస్మరణీయము కదా. ఆమెయొక్క క్షమాగుణము నిరుపమాన 
మైనది.. మహాపరాధ మొనర్చినవాని నైన నొక్క ప్రణామముతో క్షమించి 
వానికి బ్రసన్నురాలగును. (ప్రణిపాత (ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా) ( 
27-39 - 58-90) ఈ శీల సంపద సలపరుచుకొన్న స్టీలు సుఖశాంతు 
లతో వర్ధిల్లి తరింపగల రనుటలో సందేహము లేదు. ఇట్టి స్త్రీలు లోకము 
సందు విస్తరించిన యెడల ధర్మము నాలుగు పాదముల- పైన నిలబడగలదు. 


రామాయణోపన్యాస మంజరి 477 


ఇంక రామాయణమునందలి మిత్రథర్మమును విచారింతము, ఈ 
ధర్మమునకు జటాయువు, సుగ్రీవుడు బ్రతీకలుగా నిలిచిరి, తండ్రీ 
యాజ్ఞపేత రామలక్ష్మణు లరణ్యమునకు బోవుచు నడుమ నగస్తా్యాశ్రమమున 
విడిది చేసి యామహర్థిసత్కారము అంది, యాయన విశేషించి తెలిపిన 
మేరకు బంచవటికి బోవుచు జటాయువును గృధ్రరాజాను జూచిరి. ఆ 
జటాయువు రామలక్ష్మణుల తండ్రియగు దశరథునికి మిత్రుడు. ఆ విషయ 
మును దెలిసికొని భక్తి శ్రద్దలతో జటాయువును వీడ్కొని పంచవటిని జేరిరి. 


అటు తరువాత కొంత కాలమునకే వారిచేత ముక్కుచెవులు 
కోయబడి పరాభవము చెందిన శూర్పణఖ (రావణుని చెల్లెలు) యొక్క 
ప్రేరణతో రావణుడు రామలక్ష్మణులను మోసగించి సీత నెత్తుకొని 
పోవుచుండగా నామె యార్తనాదములను విని జటాయు వాకాశమున కెగిరి 
రావణునితో బోరి, యతడు రెక్కలను ఖండింపగా నెత్తుటిలో దోగాడుచు 
రాముని కా వార్తను దెలుపవలయు నని యాయన వచ్చు వరకు [బాణముల 
నిలుపుకొని యుండెను. మిత్రుని పుత్రుడును, లోకపూజ్యుడునైన 
రామచంద్రుని యిల్లాలీని గాపాడ బోయి దెబ్బతినిన జటాయువు యొక్క 
స్నేహధర్మము గణనీయముకదా! ఎందరు మిత్రు లిట్లు చేయుదురు? 
మిత్ర కార్యమున కెప రసువులను త్యాగమొనర్తురు? 


జటాయు వూహించిన (ప్రకారము రామలక్ష్మణులు కీశ్రను 
వెదకుచు నా మార్గమున వచ్చి జటాయువును జూచి, మొదట నతనిని 
రాక్షసు డని పొరపడిరి. అంతట జటాయువు జరిగిన దంతయును దెలిపి, 
ఫీశ్రను రావణు డెత్తుకొని దక్షిణ దిక్కుగా బోయినా డని తెలిపి ప్రాణములను 
విడిచెను, ఇదియే నిజమైన మైత్రి. అవసరము గలిగి నప్పు డాదుకొనువాడె 
మిత్రుడు. వారిమైత్రికి సాక్షిగా నగ్నిని జ్వలింపజేసి, జటాయువును 
బూజించి సంస్కరించిరి. లోకోత్తర గుణోత్తరుడైన రాముని చేత 
దహనాదులవే సంస్కరింపబడి యాపక్షి యుత్తమ లోకముల కేగెను. ఈ 
సందర్భము నందు రామచంద్రుడు పలికిన మాట చిరస్మరణీయము. 


24 


178 రామాయణోపన్యాస మంజరి 
“ధర్మావరణ పరాయణులు, సాధువులు, రక్షింపగల సమర్థులు, నాశయ 
మివ్వగలవారు నన్ని ప్రదేశములం దుందురు. కాని పశు పక్ష్యాదుల 
యందును నిట్టి వా రుండుట శ్లాఘనీయము. ఎన్నేండ్ల క్రిందటి మైత్రినో 
పురస్కరించుకొని, తన మిత్ర ధర్మమును నిర్వర్తించి యీ పక్షిరాజు మృ 
తుడ్డె నేలబడినాడు గదా” యని వాపోయెను. 
“ సర్వత ఖలు దృశ్వంతే సాదవోధర్భచారిణ: 
శూరా శృరణ్యా స్భామ్యితే/ తిర్పగ్యోని గతే వ్వువి!। 
ఆయం వీతు ర్వయస్యో మే గ్య (ధరాజో జరాన్వితః 
శేతే ౨నిహతోభూమొమమ భాగ్య వివర్శయాజ్‌!! ' 
(అరణ్య. 67-24,28) 
అటనుండి వారు [క్రమముగా నడిచి పంపాసరస్తీరమును చేరిరి, 
అన్నయగు వాలి వేత బరాభవింపబడి, భార్యను కోల్పోయి హనుమదాదులైన 
కొందరు మం|త్రులతోగూడ సుగ్రీవుడు నివసించుచుండిన బుశ్యమూక 
పర్వతమును గనుగొనిరి. అట నుండిన సుగ్రీవుడు ధనుర్హరులైన 
రామలక్ష్మణులను జూచి, భయపడి, వారెవరో తెలీసికొని ర మ్మని 
హనుమంతుని బంపెను. హనుమంతుడు వారి వృత్తాంతమును దెలిసికొని 
సుగ్రీవుని యొద్దకు వారిని గొనివచ్చెను. రామ - సుగ్రీవులు పరస్పరము 
స్నేహ పూర్వకముగా నొకరి విషయము నొకరి కెరిగించుకొనిరి. రాముడు 
సుగ్రీవునికి, సుగీవుడు రామునికి సహాయ మొనర్చుకొనుట కంగీకరించి 
యా విధముగా [బతిజ్ఞలు చేసికొనిరి. వా రిరువురి దుఃఖములు 
సమానములు. రాజ్యభంశము, భార్యా వియోగ మిరువురికి గలవు. ఆ 
సందర్భము నందు సుగ్రీవుని మాటలు చాల విజ్ఞతతో గూడి యున్నవి. 
“రామా! వానరుడనైన నాతో స్నేహమును గోరుచున్నావు. వున యీ 
స్నేహమర్యాద తాత్కాలికముగా గాక, శాశ్వతముగా నుండనిమ్ము. ఇదే 
నీ చేత్రిని నా చేతితో గలుపుము”. 
య త్త్వ మిచ్చసీ సౌహర్థం వానరేణ మయో సహా, 


రామాయణోపన్యాస మంజరి 179 
రోచతే యదమే సఖ్వుం బాహు రష [వసారితః | 
గ్ర వ్యాతాం పాణేనా పాణీ? మర్మొదా బధ్ధతాం (ధ్రువా |. 
(కిష్మి ంథ-5-11,12) 

అని పలికి చేతులు గలుపుకొని, యగ్నికి బ్రదక్షిణ మొనర్చి 
పరస్పరము మిత్రు లైరి. సుగ్రీవుని యీ మాటలలో స్నేహము చేయదగిన 
రీతి వివరింపబడినది. ఈ విధముగా నేర్చడిన మైత్రిని బురస్కరించుకొని 
ప్రతిజ్ఞాసుసారముగా రాముడు వాలిని వధించి సుగ్రీవుని వానరరాజ్యమునకు 
రాజుగా నొనర్చి తన మాటను నిలబెట్టుకొని సత్యసంధు డయ్యెను. 


వర్దాకాలము గడచిన పిమ్మట సీతను వెదకునట్టి ప్రయత్నము 
చేయునట్లు సుగ్రీవుడు మాట నిచ్చియుండెను. అనుకొనిన విధముగా 
వర్షాకాలము గడచిపోయి శరత్కాలము వచ్చెను. కాని సుఖలోలుడైన 
సుగ్రీవునికి రాముని విషయము జ్ఞాపకము రాలేదు. సీతను వెదకు 
ప్రయత్నమును జేయలేదు. విరహతప్తుడైన రాము డప్పుడు లక్ష్మణునితో 
ననిన మాటలు లోకుల కుపదేశము పలె నుండెను. 


లక్ష్మణా! సీతను వెదకుటకు సుగ్రీవుడు కాలమును నిర్దేశించి 
వెప్పి యాకాలము దాటి పోయినప్పటికిని ఆ ప్రయత్నము చేయకున్నాడు. 
తన కార్యమును నెరవేర్చుకొని మిత్రకార్యము నాలోచించుట లేదు, 
సమీపించిన యతిథులకు, పూర్వ ముపకార మొనర్చినవారికిని, మాట 
చెప్పి, యాశపెట్టి, దానిని నెరవేర్చని మనుష్యుడు పురుషాధము డన 
బడును. మంచిదికాని, చెడ్డదికాని వేసిన వాగ్దానమును నెరపేర్చిన వాడే 
పురుషోత్తముడు. తన కార్యమును సాధించుకొని, మిత్రకార్యములను 
నెరవేర్చని కృతఘ్నులు మరణించిన పిమ్మట వారిమాంసమును గ్రద్దలుగూడ 
దినవు. ఇది కృతఘ్నునికి గలుగు దుష్ఫలితము. 

న కాలం పరిసంఖ్యాయ సీతాయాః వరమార్గణే। 

రతాః సమయం ఠత్వా ఢుర్భలీః నావబుధ్యతే॥ 


ర్యరనా మువవన్నానాం వూర్వం చా వ్యు వకారీణామ్‌! 
ఆశాం సంశుత్త యో హాళ్లి న లోకీ ప్రడుషాధమః | 


180 రామాయణోపన్యాస మంజరి 


శుభం వా యది వా పొవం యో పొ వాక్య ముదీరిత్డు 
సత్వేన(వతిగ్బన్లోతి స వీరః వుడుషోత్తమః | 


త్పతార్జా హృత తార్జానాం మితాణాం తే భవన్చి యే । 
తాన్‌ వృతా నవీ బ్రవ్వూదాః శ్ఞతఘ్మూ న్లో వ భుందితే | 
(కషి ంధ. 30-69, 71,72, 73) 

అంతకుముందే హనుమంతుడు సుగ్రీవునికి రామకార్యమును 
గూర్చి చెప్పిన మాటలు చాల ప్రబోధాత్మకములు. ఓ సుగ్రీవా! రాజ్యము 
లభించి కీర్తి వర్ధిల్లినది. సంపద లతిశయించెను. మిత్రుని కార్యమును 
దీర్చుట కాపులను సమీకరించు కార్య మొక్కటే మిగిలియున్నది. కార్యరితిని, 
కాలము విలువను నెజిగిన వాడు మిత్రుల విషయమున సముచితముగా 
బ్రవర్తించిన యెడల నతని రాజ్యము, కీర్తి ప్రతాపము నినుమడించును, 
రాజ ధర్మములందును శిక్షితుడవైన నీవు సన్మార్గ వర్తివి. కనుక మిత్రుని 
కొసగిన వాగ్లానమును నెరవేర్చవలెను. ఎన్ని కార్యము లున్నను, అన్నిటిని 
పక్కన బెట్టి మిత్రుని పనిని సాధించుట కుత్సాహపడునట్టివాని కెట్టి 
యనర్ధములును రావు. నీకు మిత్రుడైన శ్రీరాముని కార్యమున కిప్పుడే 
యాలస్యమైనది. సీతాదేవి నన్వేషించునట్టి కార్యమున కుప క్రమింపుము. 

రొద్బం(పొవ్తం యశ్హ్రైవ కౌలీ శీ రభివ్టతా 

మ్యతాణాం నంగహాూ శేషః త థ్భవాన్‌. కర్తు మర్హతి | 


యో ఫూ వుతేషు కాలః సతతం సాధు వర్తతే 
తస్పృ రాజ్యం చ కర్ణి శ్చ (పతావశ్చావీ వలే | 
(ీక్కింద-29-9-20) 
సంత్వద్వా సర్దుకర్శాణీ మిత్రారే యోల._ నువర్ణలతే 
నంభైమాధ్ధ వుతోత్సావా సోలి _న్ధై రా వడుధ్ధ్యతే 
త దదం మ్యితకార్పుం నః కాలాతీత మరిందమ/| 
(కిష్మింధ, -29,-13) 


రామాయణోపన్యాస మంజరి 181 


ఈ మాటలతో సుగీవునికి గొంత మెలకువ గలిగెను. మహా 
బుద్దిమంతుడు, పరాక్రమ శాలియు నైన నీలుడను వానరవీరుని సర్వవానర 
సమీకరణమునకు నియోగించెను. కాని యిచ్చట రామునిగూర్చి యొక్క 
విషయము చెప్పపలసియున్నది. విరహతాపము సహింపలేక శ్రీరాముడు 
తొందరపడి సుగ్రీవుని కృతఘ్నునిగా దలచి నిందించెను. కాని యత డంతకు 
ముందే నీలుని వానరసమీకరణమున కాదేశించి యుండెను. ఏది 
యేమైనను, చివరకు సుగ్రీవుడు సీతాన్వేషణ కార్యమును విజయవంత 
ముగా నెరవేర్చి, రాక్షసులతో బోరాడు నప్పుడును వీరోచితముగా మెలగి, 
తన యనుచరులతో రావణ సంహారకార్యమునకు దోడ్చడి తాను నిజమైన 
మిత్రుడుగా నిరూపించుకొని కీర్తిని గడించెను. 


రామచరి తము నందు హనుమంతుని దాసభావము రాముని 
(ప్రశంసల నందుకొని భగవద్దాస్యమున నిట్లు మెలగవలె నని నిరూపించి 
చూపెను. సుగ్రీవునికి మంత్రిగా సుండె ననియే గాని యాయన మహాజ్ఞాని. 
సర్వవిషయము లాయనకు గరతలాములకములు, అట్టి వాడు మంత్రిగా 
నుండుట చేతనే సుగ్రీవుడు కృతకృత్యు డయ్యెను. మిత్రకార్యము నందు 
గృతకృత్యుడ నైతి సను తృప్తిని, కీర్తిని సంపాదించుకొనెను. లంకయందు 
సీశ్రను జూచి, యామెతో సంభాషించి, కార్యసాధన మొనర్చి తిరిగి వచ్చిన 
హనుమంతుడు రాముని సన్నిధియందు సుగ్రీవుని వేత బశంసింపబడెను. 


“కౌసల్యాత్రనయా, రామవంద్రప్రభూ! నా కతి ప్రీతిపాత్రమైన 
మధువనమును నాశనము చేసినట్టి వానర చర్యయే మన కార్యవిజయమును 
దెలుపుచున్నది. కార్యమును సాధింపకుండీన యెడల నిట్టి సాహసమునకు 
బాల్పడలేరు. నిస్సందేహముగా సీతాదేవి గనుగొనబడినది. హనుమంతుడే 
యీ కార్యమును సాధించి యుండును. కార్యసిద్ధి, బుద్ది, దృఢవ్రతము, 
ప్రయత్నము, పరాక్రమము మున్నగు మేలి గుణములు హనుమంతుని 
యందే గలవు.” 

కౌసల్యా ష్యువజా రాను! సమాశ్చని వా నువత/। 

దృష్టా దేలీన సందేహోన చాన్వేన హనుమతా | 


182 రామాయణోపన్యాస మంజరి 

హానూమటలీవా న్నీదైశ్చు మతిశ్చ మతి సత్తమ! 

వ్యవసాయశ్ళ శౌర్చం చ [కుతం చావీ (వతిక్ల్షితమ్‌ | 

(సుంధ౮-64,-29,30) 

ఇంతమా్రమే గాదు. హనుమంతుడు సకల శాస్తార్ధ తత్త జ్ఞాడు, 
భాషా తత్త్వవేత్త, వ్యాకరణశా స్త్ర పారంగతుడు, వేద నిష్టాతుడు. పంపా 
సరస్తీరమునందు మొట్టమొదటి సారి రామలక్ష్మణులను గలిసికొని 
హనుమంతుడు మాటలాొటిన సమయము సందు రాఘవు డాయన మాటల 
తీరును బ్రశంసించుచు లక్ష్మణునితో ని ట్లనెను. “లక్ష్మణా! ఈవానరుడు 
సుగ్రీవుని మంత్రి యట. ఈతని మాటల తీరును మాచితివి గదా! 
బుగ్యజుస్సామపేదములను క్షుణ్ణముగా నెటుగని వా రిట్లు పలుక లేరు. 
ఇత డిన్ని మాటలు మాటాడినను నెక్కడగాని యపశబ్దము దొరలలేదు. 
వ్యాకరణ శాస్త్రవయునుగూడ సంపూర్ణవయగా నే ర్పియయిండును. 
అర్థవంతేములు ధర్మయుక్తములుస్టైన యీతని పలుకులు నౌ మనస్సు 
సలరించుచున్నవి. ఆ మూటలను చెప్పునప్పుడు ముఖమునందు, 
స్నేత్రములందు, లలాటము నందు, కనుబొమలందును నెచ్చటగాని, 
దోషము కనబడదు. మధురమైన కంఠస్వరము, మాటలయందు నెమ్మది 
గమనింపదగీయున్నవి. అన్నిటీ కంటెను మించి యవి యన్నియును 
శుభప్రదము లైనవి. ఈ పలుకు లెవని కానందము గూర్చవు? ఇట్టి 
సుగుణములు గలిగిన కార్యసాధకులు వెంట నున్న వానికి సమస్త 
కార్యములు క్షణములో సమకూరగలవు.” 

నాన్ఫగ్వేద వినీత స్మ నాయజార్వేద ధారిణః 

నాల _సొమవేద విధువః శక మేవం (వభాషితుమ్‌ | 


నూనం వ్యాకరణం శ త్స మనేన బహుధా ుతమ్‌ | 
అవా వ్యావారతానోనేన నకీంచి ద పశద్దితను | 


న ముఖోన్నేతయో శ్చావీ లలాటే చ (వో స్తథ్జా। 
అన్వేవ్వవి చ సర్వేషు దోష నృంవిదతః క్షచిల్‌ః | 
కివీ ంధ- 3,-29,30,31. 


రాహాయణోపన్నాస మంజరి 183 

ఉత్తమ సంస్కారము గలవాడు పెద్దలను దర్శించి నప్పుడు, వాని 

మాటల తీరీ విధముగా నుండపలె నని రాముని మాటలలోని యాంతర్యము. 

కండ్లు త్రిప్పుట, కనుబొమ లెగుర వేయుట, నొసలు సూరువంకలు చేయుట 

మొదలగునవి పెద్దలతో పలుకునప్పుడు పనికిరావు. అట్టి పలుకులు 

మనస్సును లోగొనలేవు, హితముగా, మితముగా నింపుగా మాటలాడు 

టయే మాటకారి లక్షణము. కాని యసందర్భముగా, ననుచితముగా, 

పరుషస్వరము వినబడునట్లుగా పలికినయెడలనట్టి పలుకులు వ్యర్థములై 

గాలిలో గలిసిపోవుట తప్ప మరి యొక ప్రయోజన ముండదు. మీదు 
మిక్కిలి దూతలకీ లక్షణము లవశ్యముగా నుండవలెను. 


హనుమంతు డింగితజ్ఞానము గలవాడు గనుక రామలక్ష్మణుల 
యవయవసన్నిపేశములను సౌందర్యమును జూచి వారు మహాపురుషు లని 
గ్రహించెను. అప్పటి నుండియే శ్రీరామునికి దాస్యము చేయుట 
కువ్విళ్తూరెను. సు గ్రీవాజ్ఞపేత హనుమంతుడు కొంత వానర సంఘముతో 
సీతను వెదకుటకు దక్షిణ దిశగా బోయెను. (ప్రదేశము లన్నింటిని వెదకి 
వెదకి విసిగిపోయిన వానరులకు జటాయువు యొక్క య(గ్రజుడు సంపాతి 
యను పక్షి సీతాదేవి లంకయం దున్నట్లు తెలిపెను. లంకను జేరుటకు 
నత యోజనవిస్తీర్ణమైన సముద్రమును దాటవలెను. 


జాంబవంతుని [పతి బోధముతో హనుమంతుడు సముద్రమును 
దాటుచు మధ్య నెదురైన విఘ్నములను దొలగించుకొని లంకను జేరెను. 
కాని మధ్యమార్గము నందు మైనాకు డను పర్వత మెదురుపడి తనపై 
విశ్రమించి పోవలసినదిగా హనుమంతుని పేడినను కార్యకాలముల నెణీగిన 
హనుమంతుడు “పర్వతరాజా! రామకార్యము నెరవేర్చుటకు కాల 
మాసన్నమై నన్ను వేగిరించుచున్నది. పగలుకూడా దాటీపోవుచున్నది. మధ్య 
నెచ్చటను నిలుపరా దని సేను ప్రతిజ్ఞసుకూడా చేసితిని” అని పలికి దానిని 
స్పృశించి, మధ్య నెదురైన విఘ్నముల నన్నిటి నధిగమించి లంకా పట్టణమున 
బవేశించి గోపురము లం దంళటను సంచరించుచు, నా పట్టణమునంతటిని 


184 రామాయణోపన్యాస మంజరి 


వెదకి, యచట రావణుని భార్యయగు మండోదరిని చూచి సీతాదేవి యని 
భ్రమించెను. కాని మరల బాగుగా బరికించి లక్షణములను, (ప్రవర్తననుబట్టి 
యామె సీతాదేవి గా దని నిశ్చయించెను. ఆతడు సీతాదేవిశీలము నెంత 
బాగుగా నెజీగి యుండెనో యీ క్రింది వాక్యముల వలస దెలియసగును, 
“ఈమె నిజముగా సీతాదేవి కానే కాదు. ఆమె రాముని విడిచి పెట్టి 
యెప్పుడు నింత సుఖముగా నిద్రింపదు. భోజనము చేయదు. అలంక 
రింపుకొనదు. దేవేంద్రు సంతటి వానివైనను బరపురుషుని గన్నెత్తియెనను 
జూడదు. కనుక యీమె యెవతె యో రాక్షసస్తీయై యుండు” ననుకొని 
యచ్చటినుండి దాటిపోయెను. 

న రామేణ వలియుక్తా సా స్వవ్హు మర్హతి భామినీ | 

న భోత్తుం నావ్యలంకర్తుం న పొన మువనేవితుమ్‌ | 

నాన్ఫం నర మువస్థాతుం సురాణామవీ చేశ్వరమ్‌ | 

(సుందరా 11,2) 

ఈ పలుకులలో హనుమంతునియొక్క కార్యకారణ వివేవన దక్షత, 
యింగిత జ్ఞానము స్పష్టపడుచున్నవి. ఈ కారణముచేత నే ప్రథమ 
దర్శనము నందే సీతాదేవిని పరాశక్తిగా గ్రహించెను. తుద కశోక వనము 
సందు జానకీదీవిని దర్శించి, సంభాషించి కార్యసిద్దిని బొందెను. “త్వయి 
సిద్దిశ్చ కీర్తిశ్చ” యని పొగడ్తసు బొందినవాడు కదా మరి. ఆ తరువాత 
రావణుని దర్శింపగోరి యశోకవనమును ధ్వంస మొనర్చి, వైత్యప్రాసాదము 
నందలి రాక్షసులను వధించి, రావణ దర్శన సాధనముగా నిం ద్రజిత్తు ప్రయో 
గించిన (బ్రహ్మాస్తమునకు బద్దుడ్జె, రావణదర్శనాంతరము లంకాదహన 
మొనర్చెను. ఇప్పటికే రావణునికి రామదూత యొక్క బలసామర్థ (ము 
లెటుక పడినవి. రామలక్ష్మణ సుగ్రీవులసు గూడ నతని కెటుక పరచుటకై 

జయ త్వతి బలో రామో రిక్ష్రణశ్చు మవోబలః 

రాజా జయతి నుగ్రీవోరామఘవీణాభిపాలేత: | 


రామాయణోపన్యాస మంజరి 185 

దాసోది_ హం కోసల్యేభ్రస్త రామ స్యాక్షీషకర్థణః 

హనుమాన్‌ శత్రు సైన్మానాం నివాన్తా మారుతాత్మడుః | 

యని గట్టిగా నజచి చెప్పెను. 

ఇంకా రామాయణ కథా వైశిష్ట్యమును దెలుపుసపుడు విభీషణుని 
గూడ కొంత పరివయము చేయుట యుక్తము. ఇతడు రాక్షసరాజైన 
రావణాసురుని కసుజుడు. కాని వారిరువురి గుణములలో జాల భేదము 
గలదు. ఒక్క వాక్యములో జెప్పవలయు ననిన రావణుడు రాజస ప్రియుడు. 
విభీషణుడు సాత్త్విక ప్రియుడు. కుంభకర్ణుడు తామసప్రియుడు. 
సాత్త్విక రాజసములు పరస్పర విరుద్దములు. పీయహిత వర్తనము, ధర్మా 
ధర్మ పరిజ్ఞానము, ప్రియభాషణము, ధర్మ పక్షపాతము, అధర్మ విరోధము 
విభీషణుని గుణములు. ధర్మ రక్షణముకొరకు శారీరక సంబంధ మును 
దృణీకరించెసు. తన యన్న కాపదను గ్రహించి, నివారించుటకై యతని 
కెన్ని విధములుగానో హితోపదేశ మొనర్చెను. కాని రావణుడు వినకపోగా, 
హితవాదియైన తసనే చంపుదు నని బెదిరించెను. అప్పుడు విధిలేక రామునికి 
శరణాగతు డయ్యెనే కాని యన్నపై ద్వేషముతో మాత్రము గాదు. ఒకవేళ 
ద్వేషమే యనుకొన్నను నది యధర్మము పై ద్వేషమేగాని వ్యక్తిపైన గాదు. 
ధర్మరక్షణముకొబికే రావణుని యొక్క కొన్ని మర్మములను రామునికి 
దెలిపెను. తన ధర్మప్రకృతిని విడిచి పెట్టలేక పోయెను. ఇది విభీషణుని 
దౌర్భల్యము. “పకృతి ర్లుస్త్యజా నామ." 

హనుమంతుని పధింపు మని రావణు డాజ్ఞాపించి నప్పుడుగూడ 
విభీషణు డడ్డుపడి ఆ దూతపధపలన గలుగు పాపమునుండి యన్నను 
రక్షించెను. సామ-దాన-భేదములతో గార్యమును సాధింపవలెను. అవి 
విఫలమైనప్పుడే దండోపాయము నాశ్రయింపవలె నని యుక్తి యుక్తముగా 
వివరించెను. రామలక్ష్మణుల యొక్క పరాక్రమమును విపులముగా 
తెలియజెప్పి జానకీదీవిని మరల రాముని కర్పించి సర్వనాశనము గాకుండ 
రక్షింపు మని పలుమారు వేడుకొనెను. రావణుని మం[తు లందరు నతనికి 


29 


186 రామాయణోపన్యాస మంజరి 


ముఖ్రీతిగా మాటలాడువారే కాని హితమును దెలుపువారు కారు. ఈ 
విషయమును గుర్తువేసిన విభీషణుడు రావణునితో రాజా! ప్రియముగా 
పూటలాడువా రంతటను సుఖముగా లభింతురుగాని, ప్రియము గాని 
విషయమైనను హితముగా నుండుసట్టి దానిని తెలుపువాడు, వినువాడును 
లభించుట కష్టము. 

సులభాః వురుషా రాజున్‌! సతతం (వీయవాదనః | 

ఆ(వీయస్వ చ వల్యస్త వక్తా ఢోతా చ దుర్గభీః | 

ఎంతగా జెవ్బీనను వినకపోయి నందుననే “రాజా! నీకు శుభ 
మగుగాక! నేను పోయిన తరువాత నీవు సుఖముగా నుండు” మనెను. 


“స్వస్తి తేల_స్తు!గమిష్యామి; సుఖీభవ! మయా వినా”. 


విడిచిపోవునప్పుడుగూడ దనయన్నకు శుభమును, సుఖముసే 
గోరినాడు. ఇది విభీషణుని సాత్త్వికత. తాను పోయిన తర్వాతనైనను 
నాతడు సత్యమును ధర్మమును గుర్తించి సుఖించి శుభములను బొంద 
వలయు నన్న యాకాంక్ష గోచరించును. వీనిని బట్టి విభీషణుడు ద్రోహియో, 
రావణుని హితము గోరినవాడో విజ్ఞాలకు దెలియకపోదు. అతని వెంట 
మహాపరాక్రమశాలురు నలుగురు వచ్చిరి. ఆకాశముసందు వచ్చు మండగనే 
సుగీవుడు వారిని జూచి శత్రువులుగా భావించి వారితో యుద్దము 
చేయుటకు సిద్దముగా నుండు డని వానరులను హెచ్చరించెను. కాని 
విభీషణుడు సహజమైన శాంతచిత్తముతో సచ్చట సున్న వానరు లందరిని 
దనరాకను రామచంద్రునికి దెలుపు డని కోరెను. సుగ్రీవుడు మొదలైన 
వానర (ప్రముఖు లందరును, రామునికి విభీషణుడు గూఢచారి యని యే 
వివరించిరి. కాని విభీషణుడు శరణాగతు డను నభి ప్రాయము రాఘవునికి 
గలిగెను. ఇచ్చట రామచంద్రుని యౌదార్యము గమనింపదగినది. 
“వానరులారా! అన్నతో భేదాభిప్రాయము గలిగి యీతడు వచ్చినాడు. 


రామాయణోపన్యాస మంజరి 187 


మిత్ర భావముతో వచ్చిసవానిని సే నెన్నడును బరిత్యజింపను. అతనియందు 
దోషమున్నను సరకుసేయ' నని చెప్పెను. 

మిత్రభావేన సంపావ్హం న త్యజేయం కథంచన 

దోషో యద్యవీ తన స్వా తతా మేత ద గర్ల్‌ ॥ 

సుగీవు డింకను విభీషణుని దోషములనే దెలుపుచుండగా 
శీరాముడు సుగ్రీవా! సోదరులందరును భరతుని వంటివారు గారు. తండ్రీ 
కందరును నావంటి పుతు లుండరు. మీవంటి మిత్రులు కూడా 
దుర్గభులు, 

న సర్వే భ్రాతరస్తాత/ భవన్తి భరతోవమాః | 

మద్దిధా వా వీతుః వుతాః నుప్పుబోవా భవద్విదాః! 

ఇచ్చట (శ్రీరామచంద్రుడు, భరతుని భాతృధర్మవును, 
సుగ్రీవాదుల మిత్ర ధర్మమును గొప్పగా బేర్కొనెసు. మజియు వానర 
వీరులందరును చెప్పిన మాటలను విన్నపీమ్మట రాముడు వాని నన్నిటిని 
త్రోసిపుచ్చి ఎవ రేమి చెప్పినను, ఈతడు శత్రువుగాని, దీనుడుగాని, 
గర్వితుడుగాని పాహి? యని యాచించి శరణు గోరి ప్రపన్నుడ్డెనాడు. 
ఒక్కసారి “నేను నీవాడ” నని పలికి యాశ్రయించి శరణు బొందినట్టెన 
నెల్ల వారికిని నేన భయమిత్తును. ఇది నా వ్రత మని ఖండితముగా దెలీపి, 
విభీషణుని దనవానినిగా జేసికొనెను 

ఆర్లోవా యది వా దృ వ్లః పరేషాం శరణం గతః | 

న వానా దాన్భంశ స్వార్ధమ వీ శతుం వరంతవ/। 


నట్టదేవ (వవన్నాయ తవాన్మీతి చ యాచతే 

ఆభయం సర్వభూతే భ్యో దదా మేత ద్రుతం మమ | 

ఇట్లు విభీషణుని సనుగ్రహించుటలో (శ్రీరామచంద్రునికి స్వార్థము 
లేదు. రాము డే పనిని గాని స్వార్థముతో జేయడు. ఆ విధముగా 
మహాపకార మొనరించిన రావణుడే వచ్చి శరణాగతి చేసి యుండినయెడల 


188 రామాయణోపన్యాస మంజరి 

తప్పక యభయ మిచ్చి కాపాడి యుండెడివాడు. విభీషణు డ ధర్మమును 
సహింపలేక తన నాశ్రయించి న ట్లాయన (గ్రహించెను. లోకమునం 
దెవ్వడైనను న ధర్మమును (ప్రతిఘటించుట కాయనయను గ్రహమును 
గోరునెడల రాముడు తప్పక యనుగ్రహించు సని విశదమైనది. భగవదను 
గ్రహమును సంపాదించుటకు సంపూర్ణ శరణాగతిని మించిన సాధనము 
లేదు, 


ఇంక భక్తి భావము నందచంచలమైన దీక్ష గలిగిన శబరివృత్తాంత 
ముతో నీ వ్యాసమును ముగింతును. శబరి యొక సిద్దాంగన. వృద్దతాపసి, 
శిథిలమైన శరీరముతో పంపా సరస్తీరము సం దుండిన మునులకు బరిపర్య 
చేసికొనుము స్వర్గగమనమునకు నిరీక్షించుచుండినది. ఆమెచే సవింపబడు 
చుండిన మును లామెకు రాముని యూగమసమునుగూర్చి తెలిపిరి. 
అప్పటినుండి యామె రామదర్శనమున కువ్విళ్లూరుచు, వేయి కనులతో 
నిరీక్లించుచు జీవితశేషమును గడుపుచుండెను. మహాభక్తురాలుగా బేరుగన్న 
మహనీయురాలు శబరి. కబంధుని మాటల ననుసరించి పంపా సరగ్తీర 
మును జేరి, రామలక్ష్మణులు శబరి పర్ణశాలకు పోయినప్పు డామె పొందిన 
యానందము గట్టులు త్రెంచుకొని ప్రవహించినది. భగవంతుడు వేంచేసి 
నప్పుడెట్లు స్వాగత మొసగి యర్చింపవలయునను విషయమును శబరి 
పరి[త్రమున దెలిసి కొనవచ్చును. అచంచలమైన భక్తి భావమున కామె ప్రతీక, 


తన దైవము, రామచంద్రుడాశమమునం దడుగు పెట్టిన వెంటనే 
యామె వినయముతో లేచి నిలబడి, సాష్టాంగ ప్రణామ మాచరించి చేతులు 
జోడించుకొని, భక్తితో బాద్యము, ఆవమనీయము, నర్ట్యము మొదలగు 
సపర్యలను యథావిధిగా నావరించెను. రాము డామెను కుశల[పశ్న 
లడుగుచు “నీవు కోపమును నిగ్రహించుకొంటివా? ఆహారమును 
నియతముగా సవించుచున్నావా? (కోపము తాపసులకు బలమైన 
విఘ్నకారియగు శత్రువు. కనుక రాము డా (పశ్ననడిగెను.) ఆ (పశ్నల 
కన్నిటికిని భక్షి వినయములతో య థార్థములైన సమాధానములు చెప్పి శబరి 


రామాయణోపన్యాస మంజరీ 189 


“రామా! నీ సందర్శనమువేతనే నా కిప్పుడు తపస్సీద్ది కలిగినది. నా జన్మ 
సఫలమైనది. నీ పూజచేత నాకు స్వర్గము లభించును. నీ రాకనీ నేను 
ప్రతీక్షించుచున్నా” నని పలికి తన యాశ్రమాభ్యంతర స్థలముల నన్నిటిని 
జూపించెను, రాము డంతట శబరీ! నీ పూజ నాకందినది. ఇంక నీవు 
స్వేచ్ళగా బోవచ్చు” నని పలికెను. 

“అర్బితోలి హం త్వయా భద్రే, గచ్భ కామం యథాసుఖమ్‌ 
వెంటనే శబరి తన జీర్ణమైన శరీరమును విడిచిపెట్టి, యగ్ని యందు ధ్రిల్సీ 
స్వర్గమును జేరెను, 

తన్నీ న్ముహూర్డే శబరీ జో దేహం జీహోసతీ 

అనుజ్ఞాతా చ రామేణ హత్వా పోపోత్మానం హుత్రాశనే | 

జ్ఞాలత్సావకసంకాశా న్వధ్గమేవ జగామ నొ! 

వెుత్తవయ మీద రామాయణము నంతటిని క్షుణ్ణముగా 
బరిశీలించినచో నిది యొక యితిహాసముగా, బురాణముగా, ధర్మశాస్త 
ముగా, మహాకావ్యముగా గనబడగలదు. మానవుడు జీవితకాలము సందు 
సాధింపదగిన ధర్మ - అర్హ - కామములను (త్రివర్గమును) సంపాదించుట 
కసువైన మార్గమును సులభశైలిలో మనోహరముగా, నిర్దేశించి చెప్పగలిగిన 
దీ గ్రంథ మొక్కటే. ఇదియే రామకథ యొక్క వైశిష్ట్యము. ఈ చరిత్రను 
బాగుగా సర్గము చేసికొని యావిధముగా జీవించవారికీ గ్రంథము కల్పవ్య 
క్షము వలె సమస్త థార్మిక వాంఛలను సమకూర్చగలదు. 

ఈ (గంథము ఏడు కాండలుగా విభజింపబడి, (పతి కాండ 
యందును విశేష ధర్మములు బోధింపబడును. ఇరువది నాలుగు వేల 
శ్లోకములు గల రామాయణ మహాకావ్యసార మాకల్ఫాంతము భారతీయుల 
ప్రతి రక్త బిందువు నందును మిళితమై పునీత మొనర్చుగాక! 


ఎల్లవురాజు శ్రీనివాసరావు 


రామాయణంలోని వర్ణనాసౌష్థవం పరిశీలిద్దాం. కవయతి - 
పర్ణయతి అని అసలు కవిత్వమంటేనే వర్ణనమని అర్థం చెప్పారు. వర్ణ - వర్ణ 
క్రియా విస్తారగుణవవనేషు అని ధాతుపాఠం. వర్ణించటమంటే చిత్రించటం, 
విస్తరించటం, గుణాల నేకరువు పెట్టడం. భావమసేది ఎప్పుడూ అమూర్త 
మైనది. దానిని మూర్తీభవింప జేయాలంటే రకరకాలుగా వర్ణించాలి. 
తస్మూలంగా అమూర్తమైన భావం మూర్తమై భాసిస్తుంది; బలాన్ని పుంజు 
కొంటుంది; మనసు నాకర్ణిస్తుంది; సులువుగా అనుభవానికి వస్తుంది. ఇదీ 
వర్ణన మూలంగా కవియైసవాడు సాధించి సౌలభ్యం. ఇది కావ్యమంతటా 
పరుచుకొని ఉంటుంది. కేవల కథావస్తువు నేకరువు పెట్టటం దగ్గర నుంచీ 
రసపోషణ దాకా అంతా వర్ణన మీదనే ఆధారపడి ఉంది. వర్ణించే సక్తి లేకపోతే 
వాడు కవే కాడు. అది కావ్యమే గాదు. సమర్గుడైన కవి మామూలు కథ 
చెప్పినా కండ్లకు కట్టినట్టు చెబుతాడు. అలా చెప్పిందంతా వర్ణన క్రిందికే 
వస్తుంది. అందులో సౌందర్య మొకటీ, బెచిత్యమొకటీ చోటు చేసుకొన్నా 
యంటే ఇక చెప్పనక్కరలేదు. వర్ణనాశిల్పం పరాకాష్ట నందు కొంటుంది. 
దానికే సౌష్టవం అని పేరు. 


వాల్మీకిరచనలో ఈ వర్ణనా సౌష్టవం ఎంత ఉండాలో అంతా ఉంది. 
అసలు ఆదికవి అనే మాట సార్థకం చేసుకొన్నాడామహనీయుడు. ఆయన 
మాట మాటాడితేసే వర్ణన. మామూలుగా ఒక విషయాన్ని చెబుతున్నా అది 
మనసు నెంతో ఆకర్థిస్తుంది. దశరథుడి యజ్ఞాన్ని వర్ణిస్తున్నాడు మహాకవి. 

న చావుత మభూ త్త(త స్టలేతం వావీ కీంచన | 

న లే వ్యవాస్సు శాంతోవా శుధితో వావీ దృశ్యతే! 

(బాహ్మణా భుంజతే నిత్వం నాభవంతళ్చ భుంజతే! 

నృద్దాశ్చు పాధితాశ్లైవ స్థీయో బాలా స్లభైవ చ| 


రామాయణోపన్యాస మంజరి 191 


దీయతాం దీయత మన్నం - వాసాంనీ వివిధాని చ 
ఇతి సంచోదతా న్హ(త తథా చక్రు రనేకకః 
అన్హమాటాళ్ళ బహవో ధ్భశ్యంతే వర్వతోవమాః ॥ 
(రానూ! 14-10-13) 
హోవుం చేయనిదిగాని, తప్పిపోయిందిగాని, ఏదీ లేదు. 
అలసినవాడూ, ఆకలిగొన్నవాడూ ఎవడూ లేడు. |బ్రాహ్మలూ తిన్నారు. 
ఉన్నవాళ్లూ తిన్నారు. లేనివాళ్లూ తిన్నారు. వృద్దులు తిన్నారు. బాలురూ 
తిన్నారు. “అన్నం పెట్టండి, బట్ట లివ్వండి” అనే మాటలే ఎప్పుడు పట్టినా. 
అన్నరాసులే ఎక్కడ మాచినా. 
పస్తు సామిని ఊరక ఏకరువు పెడుతూ పోతాడాయన. అందులో 
పెద్ద మార్పుకూడా ఉండదు. అయినా ఏవేవో విశేషాలు చెబుతున్నట్టు 
ఎంతో బాగుంటుం దావర్ణన. రామలక్ష్మణులు అడవిలో వెళ్లుతుంటే 
పంపాతీరంలో చెట్లను వర్ణిస్తాడు చూడండి. 
" కేతత్స న్ఫీందువారాళ్చు వాసంత్వశ్చు సువుష్ట్రీతాః | 
మాధవ్యో ౧ంధవూర్జాశ్చు దుందగుల్మాళ్చ సర్వశః | 


చిరభిల్వా మధూకాశ్చు వంధాలా వకులా స్తథా 
కేచి తృర్వాప్త తుసుమాః పాదపా మధుగంధినః 
కేచి న్ముకుల సంవీతాః శ్యామవర్థా ఇవాబభుః 
(రామూ V1 4-78-80). 
ఇలాగే రాక్షసులు పెచ్చురేగి వాసర వీరులను ఎదుర్కొనే ఘట్టంలో 
(పాసైః [వమధీతాః కేచి ద్వానరాః శణీత (నవాళ 


ముద్లరై రాహతాః కేచి తృ తీతా ధరణీతలే! 
పరిమ్లై ర్భభీతాః కచ ద్భిండవాలై ర్వీదారితాః 

(రామా 17౯ 52-19,20) 
అని వర్ణిస్తాడు. 


192 రామాయణోపన్యాస మంజరి 


అక్షర విన్యాసంలోనే వాటి కూర్చులోనీ తా సనుకొన్న భావాన్ని 
అత్యద్భుతంగా చెప్పగలడామహాకవి. ఇది ఒక బ్రహ్మాండమైన కళ, 
కాళిదాసాదులు దీనికోసం ఆయన ఆశ్రమంలో కూమని ఎంతోకాలం 
తపస్సు చేశారు. ఈ క్రింది వర్ణనలు చూడండి, మీకే తెలుస్తుంది - 

విశాలే విమలే నేత్రే రక్తాంతే క్భ ష్టతారకే! 

విశాలం దొఘునం వీనం పొండర్‌ దోళనా నవ |. 


వీనోన్లుత ముఖౌకాంతె న్నీడ్డౌ తాళఫలోపమో!, 
ముఖి [వనేకాభీరణొ డుచిరొ తే వయోధరో | 
(రామూ 11 46-18-19-20). 

ఇందులో రావణుడు సీతాదీవిసౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు, 
సేత్రాలూ, జఘనమూ, పయోధరాలూ, వర్ణనావిషయం. “విశాలే, విమలే” 
అని ఏకారం తరచుగా వినపడటంవల్ల సేత్రాల పూల్యమూ, జఘనమ్‌ పీనమ్‌ 
అని మకారం వాడటం వల్ల దానిబరువునూ, స్నిగ్గా తాళఫలోపమౌ అని 
బెకారప్రామర్యంవల్ల పయోధరవర్తులత్వాన్నీ కవి ఎంత చమత్కారంగా 
సూచిస్తున్నాడో చూడండి, 


ఇలాగే తారాభి రభిరామాభి రుదితాభీ రివాంబరమ్‌ అంటా 
డొకచోట, ఇక్కడ వరుసగా మూడు భకారాలు (పయోగించటం లోనే ఆ 
తారకల తళు కెలాంటిదో కండ్లకు కట్టినట్టు చూపుతాడు. 


“నక్య మంజలభిః పాతుమ్‌ వాతాః కేతక గంధినః (రామా 1V 
28-8) మొగలి పుస్పాళ్లతో సాంద్రములైన మారుతములను దోసిళ్లతో 
పట్టి త్రాగనచ్చునట. ఇందులో “పాకు ముందొకటి, కా కు ముందొకటి 
ఉపధ్మానీయ - జిహ్వామూలీయాలుగా విసర్గను ప్రయోగించటం మూలాన 
వాటి నుచ్చరించేటప్పుడు పాఠకుడు నిజంగానే ఆ మారుతాన్ని త్రాగుతున్న 
అనుభూతి నిస్తున్నాడు కవి. 


రామాయణోపన్యాస మంజరి 193 
ఒక్కొకచోట శబ్ద సంఘటనతోనే ఆ అందాన్ని చిందిస్తాడు. 
''మందమారుత నిశ్చ్వాసం సంధ్యా చందన రంజితమ్‌! 
స్మీగైరథవటచ్చే దై ర్హద్ధదణ మివాందరమ్‌। 
జరాజ్ఞర్థరిలైః ప్లై? జ్లీ్రకేసర కర్ణిక! ' (రామూ [| 25-6-77). 
ఒక్కొక్కచోఓ వాక్య విన్మాసంలో ఎంతో శోభ చూవుతాడుః| 
' వతతైః వతమానైళ్ల పాదవస్థిశ్ళ మారుతః 
కుసుమైః పశ్చ సామి కే క్రీడన్లివ సమంతతః! 
(రామా [1 1-13) 
“వహంతి వ్లంతి నదంతి భాంతి భ్యాయంతి నృత్తంతి సమాశ్వసంతి, 
నద్యో ఘనా మత్తగజా వనాంతాః (వీయోవిహీనాః శిఖైనః వ్రవంగాః 
(రామా!V 28-27). 
- ఇలాంటి వెన్నో. 


ఒక్కొక్కప్పుడు పందోభేదాన్ని బట్టి, దానిలో మాటల విరుపులను 

బట్టి భావాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరిస్తాడు. 
''రరాన భూమి రతతావ భానుమాన్‌ వవౌన వాయుః (చచార చాచల? 
కపే? కుమూరస్య చ వీళ్ల సంయుగం ననాద చ ద్వౌ డుదధిళ్చు చుక్జుభే! 

(రామా 47-13). 

ఇది హనుపుదక్షకుమారుల యుద్దవర్ణనం. మామూలుగా 
అనుష్టుప్పులో వ్రాసే వాల్మీకి ఇలాంటి చోట్ల వృత్తం మారుస్తాడు. ఇది పంశస్థ 
వృత్తం. అందులోనూ మొదటిదీ మూడవదీ ఈరెండు గణాలూ జగణాలుగా 
ఉండటం గమనించండి. ఇది యుద్దం. అందులో వీరరౌద్ర రసాలు 
పర్ణించాలి. జగణం ఒక ఊపు నిచ్చే గణం, దాని నందుకొని పొడిగించేది 
తగణం. ఈ రెండింటి సహయోగంతో నడుస్తున్న దీ పద్యం. అందులోనూ 
ఎక్కడికక్కడ పదాలూ వాక్యాలూ విరగటం చూడండి. అది ఇంకా 
రసపోషణకు దోహదం. దానికి తగినట్టు 'రరాస తతాప అని ఇలా క్రియా 
పదాలన్నీ లిడంతాలుగా ప్రయోగించాడు. లిట్టులో మొదటి అక్షరమే 
పునరుక్ష మవుతుంది. అది రెట్టించిన వీరరసాన్ని ఎంతో అద్బుతంగా 


జోస్‌ 
* 


26 


194 రామాయణోపన్యాస మంజరి 
సూచిస్తుంది. “కపేః కుమారస్య' అనే చోట జిహ్వామూలీయ ప్రయోగం 
చూస్తే వారిరువురూ నీవెంత అంటే, నీవెంత అని మాచే నిర్లక్ష భావం 
ధ్వనిస్తుంది. చివర “చుక్షుభే అని సంయుక్త పూర్వద్లీర్ణ మహా ప్రాణాక్షరంతో 
పద్యం సమాప్తం కావటం రసానికి పరాకాష్ట, మరొక ఘక్టుం చూడండిః 
హీను హత నలినీవ నష్ట శోభా వ్యసన వరంవరయా నివీడ్తమూనా 
సహచర లహీతేవ చక వాకీ జనక సుతా శృ పణాం ధశాం (వవన్హాం! 
(రామా / 16-30). 
ఇది సీతాదేవిదీనదశను వర్ణించే పద్యం. ఇక్కడా ఉన్నట్టుండి వృ 
త్తాన్ని మార్చాడు వాల్మీకి. ఇది కొంత త్వరత్వరగా ఆరంభమయి ఆ తరువాత 
సాగుతూ పోయే పద్యం. దీనికి పుష్పితాగ్ర అని పేరు. ఆమె దైన్యాని 
కనుగుణంగా ఉంది రచన. అందులోనూ “హిముహత' అనటంలో 
కొట్టినట్టుగానూ “నళినీవ' అనటంలో సన్నబడినట్టుగానూ “పరంపరయా 
నిపీడ్యవూనా” అనే అక్షరవిన్యాసంలో బాధ లామెను రాచి రంపాన 
పెడుతున్నట్టుగానూ అలాగే “సహ - రహి” అనే హకార ద్వయంలో 
శూన్యంగా ఉన్నట్టుగానూ “కృపణాం - దశాం - ప్రపన్నా' అని మూడు 
విరుపులతో ముగించటంలో అంతకంతకూ దిగజారిపోయేం ఆవెం 
దయనీయమైన దశ కండ్లకు కట్టినట్టు గానూ ఎలా వర్ణిస్తున్నాడో చూడండి 
మహరి. ఇలా ఎన్నివందల శ్లోకాలైనా ఉదాహరించవచ్చు ఆ మహాకవి రవనలో. 
అసలు ముక్తసరిగా వ్రాసే కొన్ని పంక్తులే ఎంతో పటిష్టంగానూ, 
పరివర్తనా సహిష్ణువులుగానూ ఉండి ఉద్దిష్టమైన భావాన్ని ఇంతకంటే బాగా 
ఇక సాహిత్యక్షేత్రంలో ఎవరూ చెప్పలేరా అనిపించేలాగా భాసిస్తాయి. ఇది 
కవివర్ణనాశక్తి కొక పెద్ద కీర్తి పతాక. 
నత దగ్గిళిఖా కుర్మా ద్యదామమ పాష స్వయమ్‌ 
(రామా / 59-5) 
రామపల్లి చేయగలిగిన వని ఆగ్చీజ్యాల చేయలేదు! 
నచ నంకుచితః వంథా యేన వాలీ వాతోతః | 
(రామా /' 30-81) 


రామాయణోపన్యాస మంజరి 195 
వాలి వెడలేపోయిన మార్గము ఇజ్చుకైనది గాదు | 
ఇది రాముడు (వమత్తుడైన సుగ్రీవుడికి చేనిన హెచ్చరిక 
'నాదదానం శరాన్‌ మోరాన్‌ - న ముంచంతం శిలీముఖాన్‌ | 
న కాడ్ముకం విక్షరంతం - రామం పశ్యామి సంయుగే! 
వొన్వ మానంతు తత్హ్రైన్వం - వశ్వామి శరవ్భ న. 
(రామా/// 25-39,30) 
ఇది శూర్పణఖ రాముని యుద్ద కౌశలాన్ని వర్ణిస్తూ రావణుడికి 
చెప్పిన మాట. రాముడు బాణాలు పొదిలో నుంచి తీసుకొన్నదీ లేదు, 
వదిలిందీ లేదు. అది నాకు కనపడనే లేదసలు. కేవలం ఎదట ఉన్న మన 
రాక్షస సైన్యం చాపకట్టుగా క్రింద పడిపోవటమే నాకు కనిపించింది. ఇలాగే 
మారీచుడు రాముడంటే తన కున్న భయాన్ని రావణుడికి బయట పెడుతూ 
ఇలా అంటాడు. 
అవీ రామనహాణబొణీ భీతః పశ్యామి రావణ! | 
రామభూత మిదం సర్వ మరణ్యం (వతిభాతి మే | 


రారాదీని నామాని రామతస్తస్త రావణ! 
రత్నాని చ రభాశ్లైవ వ్యతాసం దనయంతి మే | 
(రామా/// 39-16,17). 
అరణ్యమంతా రామమయంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూచినా 
రాముడే కనిపిస్తాడు. రత్నాలూ రథాలూ ఇలాంటి రకారాదిశబ్దాలు ఏవి 
వినిపించినా భయము పుడుతుందట. వాడి భయమెంత భయమో 
చూడండి! 


అలంకారాల స్పర్శ లేకుండా మామూలుగా పర్ణిస్తేసే వాల్మీకిని 
పట్టలేము. ఇక ఆయా అలంకారాలతో సంకలితం చేసి పర్ణింపసాగా డంటే 
అది అతిలోకమే. అది కొంతకు కొంత పయి ఉదాహరణలలోనే మనం 
చవిచూడవచ్చు. బాగా దాని సార మాస్వాదించాలంటే కావ్యామృత 


196 రామాయణోపన్యాస మంజరి 


పారావారంలో ఎక్కడ చూచినా దాని మీగడ తరకలే. వాల్మీకి సాధారణంగా 
ఉపమో శ్వేక్షల లాంటి (ప్రసిద్దమైన అలంకారాలతో తృప్తి పడతాడు. ఒక 
వేళ కావాలనుకుంటే రూపకం పాడతాడు. అంతకు మించి పోవాలనే అత్యాశ 
లే దాయనకు. అందులోనే ఎంత వైచిత్రి కావాలంటే అంతా చూపగల డా 
మహాకవి. అలాంటప్పు డన్నీ పయిన వేసుకోవలసిన పని ఎముంది? అస 
లాయన ఉపమాలంకార (ప్రయోగ నైపుణ్యానికే కాళిదాసుతో సహా మొత్తం 
కవి లోకమంతా చేతులు జోడించ వలసిన విషయం, 

'శూనం లారిప్పుతే నీతా వందర సవ శారికా 

(రామా V 13-13) 
రావణాధీనంలో డన్న నీత వంజారంలో చికి న శారకలాగా ఎంతో 
వాపోతున్హ ధట, 


'భూషనై రుత్తమై ర్రీనాం లతా మకుసుమా మివ! (రామా !” 
17-21) - ఒంటిమీద ఒక్క సొమ్మైనా లేక బోసిపోయిన ఆమెకృశించిన 
సరీరం పూలన్నీ రాలిపోయిన సన్నని తీగలాగా ఉందట. 

కలళీ మవ విధ్యాన్యా (వనుప్తా భాతి భామినీ 

వసంతే వువ్చుశదిలా మాతేవ వరమారతా | 

(రామా 1 10-46) 

రావణాంతః పురంలో సీతను వెతుకుతున్నాడు హనుమంతుడు, 
అప్పు డక్కడ చెల్లావెదురుగా పడి నిద్రపోతున్న రాక్షస స్త్రీల నిలా వర్ణిస్తున్నాడు 
కవి. ఒకతె మధువును త్రాగి త్రాగి ఆ కలశాన్నే పైన వేసుకొని మెలికలు 
తీరిగి నేలమీద పడిపోయింది. అప్పు డామధువంతా ఒలికి దాని బట్టలు 
తడిసి నీరు కారుతూ ఉన్నై. అది ఎలా ఉందంటే వేసవికాలంలో పూలతో 
దండగట్టి నీళ్లలో ముంచి ్రేలాడదీస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. ఏమి 
టీ ఊహ. ఇలాంటిదే మరొకటి. 

కాలి ద్వీణాం వరివ్వద్దా(వనుప్తా సం[వకాశలతే 

మవోనదీ (పక్తోవ నళినీ పోత మ్యశితా | 

(రామూ! 10-37). 


రామాయణోపన్యాస మంజరి 197 
ఒకతి వీణాదండం పట్టుకొని అలా పడిపోయింది. అది ఎలా 
ఉందంటే ఒక సదీవేగంలో తేలుతూ పోయే పద్మలతలా ఒకానొక పడవకు 
పోయి తగులు కొన్న ట్టుందట. ఇలాగే ఎన్నో సుకుమారమైన ఉపమ లున్నా 
యాఘుట్టంలో. 
ఒక్కొక్కప్పుడు మామూలుగా మనం దైనందిన వ్యవహారంలో 
మావే వాటినే ఉపమానంగా చేసి వర్ణిస్తాడు కవి. ఒక్కసారి చెవిన బడగాసే 
మసమాశ్చర్యచకితుల మై పోతాము. హనుమంతుడు రావణుడు పడుకొని 
ఉంటే దర్శించిన సందర్భాన్ని వర్ణిస్తూ "మాషరాశి ప్రతీకాశమ్‌ - నిశ్వసంతం 
భుజంగవత్‌” (రామా * 10-28) మినుములు రాశిగా పోసినట్టుంది 
అతని విగ్రహ మని వర్ణిస్తాడు. వానరులు సముద్రం మీద సేతుబంధం 
చేసిన దృశ్యాన్ని వర్ణిస్తూ “అశోభత మహాసేతు స్సీమంతఇవ సాగరే” (రామా 
౪/1 22-76). 
ఈ తీరం నుంచి ఆ తీరానికి చక్కగా పొడుగ్గా నిర్మించిన ఆ పంతెన 
ఆడదాని సీమంతం, లేదా పాపటలాగా ఉందట. ఎలాంటి సహజ 
సుకుమారమైన ఉపమలో చూడండి ఇవి. 


ఒక్కొక్కప్పుడు ఆయన కల్పింపే ఉపమలు చాలా వింతగా 
విచిత్రంగా ఉంటాయి. అవి కూడా భావుకుల మనసు నెంతో ఆకర్షిస్తాయి. 


చంద్రోదయాన్ని వర్ణిస్తూ ఆయన రచించిన శ్లోకాలు మరవరాని 
మహానిధులు. ఒక్క శ్లోకం తిలకించండి, 
వాంసో యధా రొజుత పంటార్భః నీంవో యథా మందర కందర (సః 
వీరోయథా గ ర్వేతకుంజార్భుః ఛందో విభ్యభాదా తథ్రాందిర్త . 
(రామా 5-4) 
చుట్టూ వెన్నెల ప్రవాహం మధ్యలో చంద్రబింబం ఎలాఉంది? ఒక 
వెండి పంజరంలో హంసలాగా ఉందట. అలాగే ఒకకొండ గుహలో పడుకొన్న 
సింహం లాగా ఉందట, నల్లని ఆకాశం మీద ఉన్నతంగా ప్రకాశించే ఆ వంద్రు 


198 రామాయణోపన్యాస మంజరి 


డొక పెద్ద ఏనుగు నెక్కి కూచున్న వీరయోధుడిలాగా ఉన్నాడట. ఇలాగే 
సీతాదేవి దీన స్వరూపాన్ని వర్ణిస్తూ కవి ఇలా అంటాడు. 
అవ్యక్త రేఖా మివ చందరేఖామ్‌ పొంను (వద్డా మివ హేమరేఖామ్‌ | 
కత (వరూఢా మివ బాణరేఖామ్‌ వాయు (వభీన్నా మవ మఘరేఖామ్‌ | 
(రామూ గ 5-26) 

మరుగు పడిన చంద్రబింబంమాదిరీ, దుమ్ముపడిన సువర్ణం 
మాదిరీ, కూరుకొని పోయిన బాణం మాదిరీ, గాలికి చెదరిన మేఘంమాదిరీ 
ఉందట. ఇది ఆమె శరీరస్థితిని వర్ణిస్తూ చెప్పిన ఉపమలు. వింటానికే ఎంతో 
అందంగా ఉన్నాయి. కొంచెం లోతుకు దిగి చూస్తే ఇంకా ఎంతో అందం 
కనిపిస్తుంది ఇందులో. మొదటిదామె ముఖానికి, రెండవ దామెశరీరయష్లికీ, 
మూడవ దామెచూపులకూ, నాలుగవ దామె కేశ పాశానికీ ఉపమలుగా 
కల్పించా డాకవి అని తోస్తుంది. అంతేకాదు. అవ్యక్త - ప్రదిగ్ధ - ప్రరూఢ - 
ప్రభిన్న - అనే మాటలుకూడా వాటికి తగినట్టే సార్థకంగా ప్రయోగించాడు, 
అవ్యక్తమంటే బయట పడకపోవటం. చంద్రబింబం బయటపడనిదే. 
ప్రదిగ్గమంటే పూయటం. దుమ్మువే పూయబడిందే హీమం. అలాగే 
(గుచ్చుకొన్న బాణమే కాబట్టీ అది ప్రరూఢం. చెదరినదే కాబట్టి మేఘం 
ప్రభిన్నం. ఇలాంటి మనోహరమైన శ్లోకాలెన్నో ఉన్నాయి పేర్కొసవలసినవి. 

వాల్మీకిఉపమలలో ఇంకొక వైచిత్రి కూడా కనిపిస్తుంది. ఆయన 
అచేతనాలను చేతనాలతోనూ, చేతనాల నచేతన పదార్థాలతో పోల్చి 
వర్ణించగలడు. అది కూడా అతిలోకంగా చేయగలడు. ఈ విద్యలో కాళిదాసా 
దులు కూడా తీసికట్టే ఆయనకు. హనుమంతుడు సీతను చూచి కిష్కింధకు 
తిరుగు ప్రయాణం చేసే సందర్భంలో త్రికూట పర్వతాన్ని వర్ణించాడు వాల్మీకి, 
అలాంటి అద్భుతమైన వర్ణన ఎక్కడా లేదు సాహిత్యంలో. కొన్ని శ్లోకా 
లుదాహరిస్తాను చూడండి. 

తుంగ వద్ధ జాష్టాభై ర్లీలాఖి ర్వనరాజిలైః 

సోత్త రీయ మివాంభోదైః శ్చ ంగాంతర విలంబీభిః | 


రామాయణోపన్యాస మంజరి 199 
బోధ్యమూన మవ (వీత్వా దవాకరక్టై శృుభైః 
డన్బిషంత మివోద్భూతై ర్లోచనైలివ ధాతుభ్రః . 


తోయోమ నిన్స్వనై రందైః (ొధీతమివ నర్వతః। 
(వగీతమివ విన్స ఖై రానా [వనవణ స్వనైః | 


దేవదారుభి రత్యుచ్రై డూర్వు బాహుమివ స్థితమ్‌ 
థి థై 
(వపాతదిలి నిర్రోషైః (పొ(కుష్టమివ సర్వతః 


వేపమాన మివ శ్యామైః కంవమానై శరైః 
వేణుభి ర్మారుతోదూతైః మాజింతమివ కీచకైః | 


మేఘుపాదనిభైః సాధిః [పక్రాంతమివ సర్వతః 
జృంభమాణ మివాకాశే శిలరై రఖ్రమాలీఖిః | 
(రామూ | 56-56-10-15) 

నల్గని అడవులూ మేఘాలూ శిఖరాల మధ్య కమ్ముకొని ఉంటే 
పర్వతం తన పైన ఉత్తరీయం కప్పుకొన్న ట్టుందట. సూర్యకిరణాలు దానిపైన 
పడుతుంటే దాన్ని నిద్రనుంచి మేల్కొల్పుతున్న ట్టుందట. సిందూర గైరికాది 
ధాతువు లక్కడక్కడ వెలుగుతుంటే పర్వతం టెప్పలార్పక చూచు 
చున్నట్లున్నదట, గంభీరంగా వినవచ్చే (ప్రవాహధ్వనులు చూస్తే పర్వతం 
అధ్యయనం చేస్తున్నదట. స్పష్టంగా వినవచ్చే సెలయేళ్ల నినాదాలు సంగీతం 
పాడుతున్న ట్టుందట. నిటారుగా పెరిగిన దేవదారు వృక్షాలు చూస్తే పర్వతం 
చేతులు పైకెత్తినట్లుగా ఉందట. పై నుంచి పడే పెద్దపెద్ద జలపాతాల శబ్దాలు 
పర్వత్రం కేకలు పెడుతున్న మాది రుందట. పైన కదులుతూ పోయే తెల్లని 
కదలాడు వుబ్బులు చూస్తే పర్వతం వణుకుతూ ఉందా అనిపిస్తుందట. 
గాలి లోపలికి పోయి శబ్దం చేసే వెదురు బొంగులతో పర్వతం కూయి 


200 రామాయణోపన్యాస మంజరి 


వెళుతున్నట్లుందట. చరియల మీదినుంచి మేఘాలు క్రిందికి వస్తుంటే ఆ 
కొండ ఎక్కడికో నడచిపోయేలాగానూ, మాపుమేర దాటిపోయిన శిఖరాలు 
మాస్తే అది నోరు తెరిచి అవులించేలాగానూ కనిపిస్తూ ఉందట. ఎంత 
బ్రహ్మాండమైన వర్ణనో చూడండి ఇది. 


ఇంతకన్నా (బ్రహ్మాండమైన దాయన వేతనాల సచేతనాలతో పోల్చి 
చెప్పటం. సీతాదేవి దీనదశ నెంత అద్భుతంగా వర్ణించి చెప్పాడో ఈ క్రింది 
శ్లోకాలు చూస్తే మీకే తెలుస్తుంది. 

అసంన్ల తాయౌ మానీనాం ధరణ్వాం సంశిత[వతామ్‌ 

ఛిన్సాం (వవతితాం భూమౌ శాఖామిన వన స్టృతేః॥ 

పద్మినీ మవ విదస్తాము హత శూరాం చమూమివ 

(వభామివ తమోద్వస్తా ము మ్షీణా మివాపగామ్‌ | 


వేదీమివ వరామృష్టాం శాంతా మగ్గి శిఖామివ 

పారమాసీ మివ నిశామ్‌ రాహుగస్టేందు మండలామ్‌ | 

పరయా మృ జయా హీనాం కృష్ణవక్షనిశా మివ |. 

(రామూ / 19-5,14,15,17) 

తీవ వ్రతము పూని, ఆస్తరణలేని నేలపై కూర్చున్న సీత నేలమీద 
పడిపోయిన వెట్టుకొమ్మలాగా ఉంది. నలిగిన తామరతీగలాగా ఉంది. 
నాయకుణ్ణి కోల్పోయిన సైన్యంలాగా ఉంది. చీకట్లు కమ్మిన కాంతిలాగా 
ఉంది. వేసవిలో ఇంకిపోయిన తరంగిణి లాగా ఉంది. మలినమైన యజ్ఞవేది 
లాగా ఉంది, చల్లారిన అగ్నిజ్వాల లాగా ఉంది. రాహువు మింగిన 
చంద్రబింబం గల పూర్ణిమానిశలాగా ఉంది. శరీర సంస్కారం లేక కృష్ణ పక్ష 
నిశలాగా ఉందట. ఎన్ని చక్కని ఉపమలో చూడండి ఇవి. 


ఇవన్నీ అచేతనాలతో బౌపమ్యమే. అందులో కూడా మరొక క్రొత్త 
పోకడ పోతాడు వాల్మీకి. అది మరీ విలక్షణం అచేతనాలతోనేగాక అమూర్త 
మైన భావాలతో కూడా ఆయన బౌపమ్యం కల్పిస్తాడు. 


రామాయణోపన్యాస మంజరి 201 


అభూతే నావవాదేన కీర్ణిం నివతితామివ | 
ఆమ్మాయానా మయోగేన - విద్యాం (వళిఖిలామివ ॥ 


సన్హామివ మవోక్షీర్తిం (్రద్దామివ విమానితామ్‌ 
(వజ్ఞామివ పరిక్లీణా మాశాం (వతివహతామివ | 
(రామా V 19-11,12) 
లేనిపోని అపవాదంతో ఒక మహాపురుషుడి పేరుపడిపోయిన 
ట్టుందట. వేద విద్యా సంస్కారం లేక శిథిలమై పోయిన లౌకిక విద్యలాగా 
ఉందట. మాసిపోయిన యశస్సులాగా ఉందట. నిర్లక్ష్యం చేసిన శ్రద్దలాగా 
ఉందట. సడలిపోయిన మేధాశక్తి లాగా ఉందట. విఫలమైన ఆశలాగా 
ఉందట. ఏమి బ్రహ్మాండంగా ఉందో చూడండి ఈ వర్ణన. ఇలా ఎన్ని చిత్ర 
విచిత్రమైన పోకడలెన్నో చూడవచ్చు వాల్మీకిఉపమలలో. 


ఉపమ తరువాత ఉ తేక్ష ఆయన కిష్టమైన అలంకారం. ఉట్తేక్ష 
అని పేరేగాని అది కూడా ఉపమాభేదమే. అసలు ఉపమ అనేది ఒక్కటే 
శైలూషి (ACtre55) లాగా అనే కావతారా లెత్తుతూ పోయింది. అదే 
ఉత్చేక్ష అదే రూపకం. ఇంతకు ముందు పేర్కొన్న ఉపమలలోనే కొన్ని 
ఉత్పేక్షలుకూడా దొర్లుతూ వచ్చాయి. సామాన్యమైనవి తలపెట్టక అతి 
విలక్షణమైనవి కొన్ని ఉదాహరిస్తాను. వాటిని బట్టి ఆయన ఉట్రేక్షా నైపుణ్య 
మెట్టిదో మన ముశ్రేక్షించవచ్పు. 
వీపాసురివ చాకాశము దద్భశే స మవోకవీః | 
(రామా 5-1-55) 
హనువుంతుడు తలపైకెత్తుకొని ఆకాశంలో సాగిపోతుంటే 
ఆకాశాన్ని మొత్తం త్రాగ బోతున్నాడా అని తోస్తుందట. 
ఊదు వేగొధ్భతా వృక్షా ముహూర్తం కపి మన్వయః 
[వసీతం Ce] మధ్యానం స్వబిందుమివ బాంధవాః | 
(రామా V 1-45) 


2 


202 రామాయణోపన్యాస మంజరి 


ఆయన ఊరు వేగంతో పెళ్లగిలిన వృక్షాలాయనను అనుసరించి 
పోతుంటే ఒక వ్యక్తిని సాగనంపటానికి కొంతదూరం వెంట వచ్చ బంధువుల 
లాగా ఉన్నాయట. 


సగంధస్తం మవోసత్త్వం బంధు ల్టుంధు మివోత్తమమ్‌, 
ఇత వీహీ త్చువావేవ.........24౧- 1 (V 9-20,21) 


పంటశాలలోనుంచి వచ్చే సుగంధ పూరిత మారుతం మారుతాత్మ 
జుడి నాసికా పుటంలో ప్రవేశించి నీకు కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ 
ఉన్నాయి. ఈ ప్రక్కకు బయలుదేరి రమ్మని చుట్టాన్ని పిలిచినట్టుగా 
పెలుస్తున్నదట. 

దదర్భ చ నగా త్తస్మా నదీం నివతితాం కవీః 

అంకాదవ సముత్త్రత్త (వియస్య వతితాం (యామ్‌ ॥ 

(V 14-29) 

అశోక వనంలో ఒక దృశ్యం. అది హనుమంతుడి కంట బడింది. 
అది ఒక కొండ. ఆ కొండపై సాసువుల నుంచి క్రిందికి దూకుతున్న దొక 
సెలయేజు. అది ఎలా ఉందట? (పియుడి ఒడిలోనుంచి అతని మీది 
కోపంతో [క్రిందికి జారిపోయే ప్రియురాలి లాగా ఉంది. ఇలాగే మరొక 
దృశ్యం. 

జాతే నివతితా గళ్ళ పాదపై రువళోభైతామ్‌ | 

నార్తమాణామివ ఢ్రుద్దాం (వవుదాం ([వియబంధుభిః | 

(¥ 14-30) 

నీటి మీదికి కొమ్మలన్నీ వాలి ఉన్న ఒక చెట్టు. అది ఎలా ఉంది? 
ఎవతో తన మగనితో తగవులాడి వాడితో సరిపడక నీళ్లలో దూక బోతుంటే 
దాని మట్టాలంతా పట్టి వెనుకకు లాగుతూ ఉన్న ట్టుందట. 

ఇక లంకపై దండెత్తుసందర్భంలో సముద్రాన్ని వర్ణిస్తున్నాడు 
చూడండి మహర్థి 


రామాయణోపన్యాస మంజరి 203 

హసంతమివ ఫీనౌమ్లైః నృత్యంతమివ చోర్భిభీః 

వీనక్షీవ తరంగాగైః సమ్ముదూ ఫేనచందనమ్‌ 

తధాదాయ కై రేండు శైంవలీవ దొగంగణాః | 

(1 4-110,111) 

తెల్లని నురుగు గుట్టగా పడి ఉంటే సముద్రం పెద్దపెట్టున 
నవ్వుతున్నట్టుందట. పైకీ క్రిందికీ పడుతూ లేపే తరంగాలు చూస్తే నృత్యం 
పేస్తున్నట్టుందట. ముందుకు దూసుకు వచ్చే తరంగాలనే చేతులతో 
నురువనే గంధం తీస్తున్నదట. ఆ గంధం తన కిరణ హస్తాలతో అందుకొని 
జాబిల్లీ మరలా దిక్కులనే అంగనల ముఖాల నలదుతూ ఉన్నాడట. ఏమిటీ 
భావనా వైభవం. మరొక చోట అయితే అసలు దాన్నే వర్ణిస్తూ “ముక్తాహార 
మివోర్మిభిః' అంటాడు వాల్మీకి, అంటే పై నుంచి తరంగాలు పుంఖాను 
పుంఖంగా ఒడ్డుకు దూసుకొని వస్తున్నాయి. అవి ఫెనిలంగా ఉన్నాయి. 
అలా కనిపించే ఆ తరంగాలు వరుసగా సముద్రుడు మెడలో వేసుకొనే 
తెల్లనిముత్యాల పిర్గలాగా ప్రకాశిస్తున్నాయట. 

ఉత్పేక్ష తరువాత రూపకమనేది చాలా ఇష్టం వాల్మీకికి. ఎన్నో 
రూపకాలు అక్కడక్కడ ఎంతో అందంగా (ప్రయోగించాడు. అయోధ్యా 
పట్టణాన్ని వర్ణించే సందర్భంలోనే - 

'' యం్రాగారస్తనీ మృద్దాం కోష్ళాగారవతంసకామ్‌ . 

గ” 3-18) 

యంత్రాగారాలనే స్తనాలతోనూ ధాన్యాగారాలనే కర్ణాభరణాల 
తోనూ అందంగా ఉందంటాడు. కిష్కింధలో పర్షాది బుతువులను వర్ణిస్తూ 
ఇలాంటీ అలంకారా లెన్ని వాడాడో లెక్కలేదు. కొన్ని భావాలు గమనించండి. 

మేము శృష్థాజీనధరా ధారాయజ్జోవవీతినః 

మారుతావూరత గువో పాధీతా ఇవ వర్ధ్యతాః | 

సల్లని మేఘాలనే కృష్ణాజినాలు కప్పు కొన్నా యట. సెలయేటిధార 
లనే తెల్లని యజ్జోపవీతాలు ధరించాయట. గాలితో మాటిమాటికీ గుహా 


204 రామాయణోపన్యాస మంజరి 
ముఖాలు నిండుతున్నాయి. ఏమి టీదంతా? పర్వతా లనే బ్రహ్మచారులు 
వేదాధ్యయనం చేస్తున్నారు; మ రేమీ కాదంటాడు కవి. 
శక్త మంబల మూరు హ్య మేఘుసోపాన పంక్తఖిః 
(IV 28-4) 
మేఘాలనే మెట్ల మీదుగా అకాశాని కెక్కిపోవచ్చునట. 
ముందమాదుత నిశ్చానం సంధ్యా చందన రంజోతమ్‌ | 
స్ట రభ వటచ్చేదైః బధ్ధదణ మివాందిరమ్‌ ॥ గ 28-6) 
మంద మారుత మనే నిట్టూర్పు విడుస్తూ సంధ్యారాగ మసే చందనం 
పూసుకొని, మెత్తని మబ్బుతునక లనే గుడ్డపేలికలు కట్టుకొన్న ఒక 
క్రతగాత్రుడిలాగా ఉందట అంబరం. 


అశోకపనంలో సీతాదేవిని వర్ణిస్తూ ఇలా అంటాడు- 

“సమీవం రాజునీంహాస్త రామస్య విదతాత్మనః | 

సయల్చు హయ సంయుక్తి ర్యాంతీమివ మదోంథైః | గ” 19-7) 

సంకల్పాలనే గుజ్డాలు కట్టిన మనోరథాలతో అనుక్షణమూ రాముని 
దగ్గరకు ప్రయాణం చేస్తూనే ఉందట ఆవిడ. ఇక్కడ మనోరథశబ్దం ఎంత 
అందంగా వాడాడో చూడండి మహాకవి. రావణాంతః పురంలో ఒకరి (ప్రక్కన 
ఒకరు చేతులు చాచుకొని పడుకొన్న స్త్రీలను వర్ణిస్తూ - 

వీకీక్టతభుజా సర్వే స్పుషువు స్తత యోసీతః 

ఆన్ఫోన్స భుజా నూతేణ స్రీమాలా (భీతా పొనా/! 

(V 9-62 63) 

బాహువులనే దారాలతో కట్టిన పాడగాటి స్త్‌మాల అంటాడు. 

ఇలాంటి అందమైన కల్పన లెన్నో వంద లున్నాయి. 


ఇక అతిశయోక్తిఅలంకారమైతే చెప్పనక్కరలేదు. చాలా మనోహ 
రంగా కల్పిస్తాడు వాల్మీకి. “మహీ పాస్యతి శోణితమ్‌” - నేల నెత్తురు త్రాగు 
తుంది. ఖరదూషణాదుల నెదుర్కొంటూ రాము డనే మాట ఇది. ఇలాగే 
క్స్‌ రావణుణ్ణి అధిక్లేపిస్తూ ఇలా అంటుంది 


రామాయణోపన్యాస మంజరి 205 


మందరం వర్వతశేష్టం పొణీనా వార్డు మిచ్చని | 
కొలకూటం విషం పీత్వా స్వన్సీమాన్‌, గంతు మిచ్చసి || 


అక్షి సూవ్వా (వమృజినీ జొహ్వయా లేక్షీ చ కరమ్‌ | 
రాఘవస్య [వీయాం భార్వాం యోల _ధి గంతుం త్వ మెచ్చనీ | 
(Il 47-40,41) 
నీవు రాముడి ప్రియురాలిసే అపహరించాలని చూస్తున్నావు. అంటే 
మందర పర్వతాన్నే చేతులతో హరించు దామని భావిస్తున్నావు. కాలకూట 
విషం శ్రావని క్షేమంగా వెళ్లుదా మనుకొంటున్నావు. కండ్లు సూదితో 
పొడుచుకొంటున్నావు. మంగలి కత్తి నాలుకతో నాకుతున్నావు. 
ఇందులో కొన్ని దృష్టాంతానికీ, నిదర్శనానికీ, పర్యాయోక్తానికీకూడా 
సరిపోవచ్చు. వాల్మీకి ఇదీ అదీ అని లేదు. ఏ అలంకారమైనా వాడగలడు. 
ఎంత సుందరంగానైనా చెప్పగలడు. 
సేవమానే దృఢం నూర్చే దిశ మంతకసేనితే 
విహీనతిలకేవ స్తీ నోత్తరా దిక్రుకాళలే | 
సూర్యుడు దక్షిణాయనంలో దక్షిణ దిక్కునే ఆశ్రయించే సరికి 
తిలకం లేని స్రేముఖం లాగా ఉత్తరదిక్కు ప్రకాశం కోలుపోయిందట. 
“రని నంక్రాంత సౌభాగ్య స్తుషారావ తమండలిః | 
నిశ్మా్యాసాంధ ఇవాదర్ణ శ్చం[ధమా న [వకాళలతే | 
(Ill 16-13) 
హేవుంతంలో తన సౌభాగ్యవుంతా సూర్యుడు హరింపగా 
మంచుతో మరుగుపడి నిట్టూర్చుగాలికి బూజు పట్టినట్టుగా కనిపించే 
అద్దంలాగా అయ్యా డట చంద్రుడు. 
ధర్థయంతి శరన్హృద్దః ఫులినాని శనైళ్ళనైః | 
నవనంగమసబీడా జామనా నీవ యోషితః! గ 30-58) 


206 రామాయణోపన్యాస మంజరి 


సరత్కాలంలో నదులన్నీ ఇంకిపోయి లోపలి ఇసుక దిబ్బలు 
మెలమెల్లగా బయట పడుతుంటే క్రొత్తగా కాపురానికి వచ్చిన యువతులు 
సవసమాగమంలో సిగ్గుతో కొద్ది కొద్దిగా తమ జఘన సౌందర్యాన్ని కాంతులకు 
మాపుతున్నట్లుగా ఉందట. 

చంచచ్చంద్ర కళస్త్రర్థ హర్గొన్మీలీత తారూ 

అహోరాగవతీ సంధ్యా జవోతి స్వయ మంబరమ్‌!! (7 30-46) 

సాయంకాలసాభాగ్యలక్ష్మిని వర్ణిస్తున్నాడు కవి. అప్పుడే 
చంద్రోదయ మవుతున్నది. తారక లక్కడక్కడా పొడ చూపుతున్నాయి. 
సంధ్యారాగం మెల్లిగా ఆకాశరంగం నుంచి జారిపోతూంది. ఇది కవి చెప్పదల 
చిన భావం. (ప్రస్తుతమైన ఈ భావం ద్వారా ఒక అ(పస్తుతమైన వ్యవహారాన్ని 
ఎలా సూచిస్తున్నాడో చూడండి మహాకవి. చంద్రుడనే వా డొక కాముకుడు. 
వాడు కరస్పర్శ చేశాడో లేదో, అంతకన్నా కామిని అయిన సంధ్యాదేవి 
తారకలు కంటిపాపలు హర్థంతో వికసించాయి. అది రాగవతి (ఎబుపనీ - 
అనురాగమునీ) గనుక వెంటనే అంబరాన్ని కూడా వదలి వేసిందట. 
అంబరమంటే ఆకాశమనే గాక కట్టుకొన్న బట్ట అని కూడా అర్థమే. చూడండి 
ఈ సమాసోక్త్యలంకారం శృంగారానికి పరాకాష్టగా ఎలా భాసిస్తున్నదో! 

ర్యాతి శశాంకోదత సొమ్యవృత్తా | 

తారాగణోన్మీలోత చాడునేత్రా | 

జ్యోత్సాంకుక[పావరణా విభాతి | (IV 30-46) 

నరద్రా శ్రీని వర్ణిస్తున్నాడు కవి, చం|దమండలమే వదన మట దానికి. 

నక్షత్ర గణమే నేత్రాలట. సర్వత్రా వ్యాపించిన వెన్నెలే దుకూలమట. 


ఇలా ఉపమో,త్పేక్షలు వాడినా, సమాసోక్త్యాదులు వాడినా, 
దీపకాదులు వాడినా శ్లేషలు వాడినా ఎంతో చక్కగా వాడుతాడు మహర్షి, 

“సుగ్రీవస్య నదీనాం చ (ప్రసాదమును పాలయన్‌ -సుగ్రీవుడి 
(పసాదవూ, నదీ [పసాదవలూ రెండూ (పతీక్షించ వలసిందేనట. 
[పసాదమంటే అనుగ్రహమని ఒకటీ, నైర్మల్యమనీ ఒకటీ - రెండర్జాలు. 


రామాయణోపనాాస మంజరి 207 


ఈ అలంకారాల మాట అలా ఉంచి ఇక స్వభావోక్తిని ప్రయోగించా 
డంటే వాల్మీకి అది అనితర సాధారణం; అ(ప్రయత్నసాధ్యం. దానికి 
కావ్యమంతా ఉదాహరణమే. కొట్ట వచ్చినట్టుగా కనిపించే కొన్ని స్వభావోక్తులు 
దాహరిస్తాను, చూడండి, హనుమంతుడు మందోదరిని చూచి నిజంగానీ 
సీతే ననుకొని ఎగిరి గంతులు వేస్తాడు. అప్పటి ఆయన వానర చేష్టలు 
చూడండి కవి ఎలా పర్షిస్తాడో - 

ఆనికీటయామూాసన చుచుంబ వుళ్చం! 

ననంద చి క్రీడ జుగౌ జగామ ॥ 

స్తంభా నరోహా న్లి వపాత భూమా 

నిదర్దయన్‌ న్వాం(వర్ట్ధతింతవేనాము | గ్ర 10-54) 

తోక నేలకేసి కొట్టాడట. దాన్ని తీసి ముద్దు పెట్టుకొన్నాడట. 
ఆనందించాడట, ఆడాడట, పాడాడట. [పక్కనున్న స్తంభాలమీదికి ప్రాకి 
పోయాడట. వెంటనే (పెద్ద మూటలాగా ) పైనుంచి క్రింద పడ్డాడట. ఏమిటీ 
చేష్టలన్నీ, ఇవే వానర చేష్ట లంటాడు వాల్మీకి. 


మధువనంలో హనుమంతుడితో కూడా వానరులంతా కలిసి వేసిన 
చేష్టలు మూస్తే ఇంకా ఎంత స్వాభావికంగా వర్ణించాడో చెప్పటానికి లేదు. 

గాయంతి కేచి త్ర ణమంతి కేచిత్‌ | 

నృత్వంతి కేచిత్త) వాసంలి కేచిత్‌ | 

పతంతి కేచి ద్లీచరంతి కేచిత్‌ | 

వంతి కేచి (త్త లవంలీ కేచిల్‌ | (V 61-14) 

కొందరు పాటలు పాడుతున్నారు. కొందరు సేల మీదికి తల క్రిందు 
లుగా వంగిరి. కొందరాడుతున్నారు. కొందరు నవ్వుతున్నారు. కొందరు 
పడుచున్నారు, కొందరు తిరుగుతున్నారు. కొందరెగురుతున్నారు. 
కొందరు వ్యర్జాలాపము చేయుచున్నారు. 

వరస్థ్రరం కేచి దుపాశయంతే। 

పరస్పరం కేచి ధుసాశ్రమంతే | 


208 రామాయణోపన్యాస మంజరి 


వరస్టురం కేచి యువ్మజువంతే 

వరస్టురం కేచి దుపొరమంత్రే | ((” 61-15) 

ఒకరి దగ్గరి కొకరు చేరుతున్నారు. ఒకరివో టొకరు ఆక్రమిస్తు 
న్నారు. ఒకరితో ఒకరు మంతనా లాడుతున్నారు. ఒకరితో నొకరు 
క్రీడించుచున్నారు. 

(యమ్మాద్డుముం కేచి దబదోవంతే 

వ్లతౌనగాగా న్లి వతంతి కేనిల్‌ | 

మహీత్రలా తేచి దుద్లీర్ణ వేగా। 

మపోదుమ్మూగా ణ్ఞ్యబీసంవతంలి | (V 61-16) 

ఒక చెట్టు మీదినుంచి మరొక చెట్టు మీదికి దూకుతున్నారు 
కొందరు. చెట్లపయి నుంచి క్రిందికి వచ్చి పడుతున్నారు కొందరు. నేల 
మీది సుంచి బాగా ఊపు తెచ్చుకొని ఒక్కసారిగా పెద్ద చెట్ల మీది కెగిరి 
పోతున్నారు కొందరు. 

గాయింత మనః [(వవాన న్ను వైతి, 

హనంత మనః (వఠుదన్ను వైతి | 

డుదంత మన్ఫః (వణదన్ను వైతి। 

నభంత మున్ఫ్రః (వణుదన్ను వైతి | (V 81-17) 

ఒకడు పాడుతుంటే మరొకడు నవ్వుతూ దగ్గరి కొస్తున్నాడు. 
ఒకడు సవ్వుతుంటే మరొక డేడుస్తూ సమీపిస్తున్నాడు. ఒక డేడుస్తుంటే 
మరొక డరుస్తూ చేరుతున్నాడు. వాడ రుస్తుంటే వేరొకడు వాణ్ణి వెనుకకు 
తోస్తున్నాడు. ఎంత సహజంగా ఉన్నాయో మాడండీవర్హనలు. 

యుద్దకాండలో కుంభకర్ణుని రాక్షసులు ని[దలేపే ఘట్టం ఎంత 
అద్భుతంగా వర్ణించాడో చూడండి, 

తధక్లో భోధ యి వ్యంతః చ్యతు రన్సే వరాకముమ్‌ | 

అన్తే భేరీ సమాడాఘమ్ము రన్చే చక్రు ర్థవో సనమ్‌ | 


రామాయణోపన్యాస మంజరి 209 
కేశా నన్చే(వలులువుః కరా వన్వే దశంతి చ 
ఉద కుంబోశతా న్యన్వే సమనీంచంత కర్థ్ణయోః ॥ 


న కుంభికర్థః వస్తుందే - మహోన్నిధావశం గతః 
మూరి వళ్షసీ గా[తేషు పాతయన్‌ కాట ముద్దరాన్‌ | 


రజ్జు బంధన బద్దాభిః శతమ్నీ బిళ్ల సర్వతః 

వద్తమానోమవోకాయో న ప్రొబుధద్దుత రాక్షసః 

వారణానాం సహసం తు శరీరే2_ స్మ [వధాబితమ్‌ | 

గ 60-50-56) 

అతలత్ణి లేపటానికి కొందరు వచ్చి నెత్తిన పడ్డారు. కొందరు 
దుందుభులు పమైోూగించారు. కొందరు పెద్ద పెద్ద కేకలు పెట్టారు. 
మరికొందరు అతడి తల వెంట్రుకలు పట్టి పీకారు, కొందరు కరిచారు. 
కొన్ని వందల కడవలతో నీళ్లు తెచ్చి దొప్పల వంటి అతడి చెవులలో పోశారు. 
అయినా అతడు కదలలేదు, మెదలలేదు. రాక్షసులు మరలా రెచ్చిపోయి 
వాడి నెత్తి మీదా రొమ్ము మీదా మిగతా అవయవాల మీదా పోత పోసిన 
ఇనపగుదియలు వేసి కొట్టారు. గొలుసులు కట్టిన మరఫిరంగులు తెచ్చి 
పేల్పారు. అయినా వాడు లేవలేదు. చివరకు కొన్నివేల ఏనుగులను అతడి 
సరీరం మీదికి తోలారు. ఆ స్పర్శ కిటూ అటూ పొర్గాడట వాడు. ఏమిటీ 
అద్భుతమైన వర్ణన. ఎంత కండ్లకు కట్టినట్టు వర్ణిస్తున్నాడో చూడండి కవి. 
ఏది వర్ణించినా ఇంతే, కిష్కంధలో వాలివధానంతరం ఆయనను సంస్కరించిన 
సందర్భాన్ని చూడండి ఎంత గంభీరంగా వర్షిస్తాడో. 

ఆదాయ శిభికాంతారూ న తు వర్యాపత తుల | 

సునియుక్తాం విశాలాంచ నుక్భ తాం ఎిశ్చ్వతర్భణా | 


ధాడు వర్వత కోనీతాం చాడు కళ్ళ వరివ్యుతామ్‌ | 
ఫుష్టామై నము భిచ్చన్నాం వద్దమాలాభి రేవ చ | 


210 


రామాయణోపన్యాస మంజరి 


తతోవాలిన ముద్వువ్వు న్యుగీవ ్లిబీకాం తదా 
ఆరోవయత ఐజోళ న్మంగదేన సవ్టావతు | 


విశాణయంతో రత్తాని ఏవిధాని బవూన్పువీ | 
ఆగతః ఫ్రవగా యాంతి శిభికా సమనంతయ్‌ ॥ 


ఆంగదం వర్యోవ్యాది ౨ _శు తార్యవబ్దతయి స్తదా | 
(కోకంతః (వయయు న్భుర్వే వానరా వతభాంధవాాః | 


తార్యావబ్దతయ సర్వాః వానర్యో హత యయూధ్రపాః | 
అనుజాగు ర్ల భర్తారం (కోళంత్తః కరుణ స్వ్యనాః | 


వులినే గరి నద్వాన్తు ఎవిక్తే జాల సంవ్యతే | 
చితాం చకు స్ఫుబహవో వానరా శ్లోకర్టుతా? | 


అవరోవ్య తతః స్కంధా చిబీకాం వహనోధితాః | 
తస్తు రేకాంత మాిత్త సర్వే శోక సమన్లితాః | 
ea) 


తత స్టారా వతిం దృష్ట్వా - శిబికాతల శాయినమ్‌ | 
ఆరోప్మాంకే శిర స్తన్వ విలలాప సుదుః ఖ్రతా | 


బీవనం విలవలీం తారాం వతిశోకపరిఫ్ణుతానుం 
ఉత్హావయంంతి న్మ తదా వానర్దః శోకకర్ణితాః || 


న్యుగవేణ తదా సార్గమంగధః వీతరం డుదన్‌ | 
చితా మూరోవ యామాన శోకేనాఖై వాతేం/దియః 


రామాయణోపన్యాస మంజరి 211 

తతోబి_గ్మీం విధవ ధ్రత్వా - సోవనవ్వం చకార వా 

సంస్కృత్వ వాలినం తే తు విధి వూర్వం స్థవంగమాః | 

ఆదొగ్ము గుదం కర్తుం నదీం శీతజాలాం శివనామ | 

(l¥ 25-2110 51) 

విశ్వకర్మ తయారు చేసిన మంచి శిబిక నొకటి తారుడు తెచ్చి 
ముందు పెట్టాడు. మంచి నగిషీ చేసిన శిబిక అది. దానినంతా పూలతో 
నింపారు. దండలు ద్రేల గట్టారు. అప్పుడు సుగ్రీవుడు వాలి కళేబరాన్ని 
ఎత్తి ఏడుస్తూ లోపల ఉంచాడు. రత్నాలూ వజ్రాలూ పల్లుకొంటూ వానరులు 
ముందు నడుస్తున్నారు. వారి వెసుకనే కొందరు వానరులు శిబిక మోసుకొని 
పోతున్నారు. తారుడు మొదలైన భృత్యులంతా అంగద కుమారుణ్ణి పొదివి 
పట్టుకొని శోకంతో వెళ్లుతున్నారు. తార మొదలైన అంతః పురాంగసలంతా 
అతీ దీనంగా విలపిస్తూ వెంటబడి పోతున్నారు. క్రమంగా అందరూ 
సదీతీరానికి వెళ్లి అక్కడ ఒక పెద్దచితి పేర్పారు. వాహకులు శిబిక తమ 
భుజము మీది నుంచి మెల్లగా క్రిందికి దించారు. వెంటనే తార పట్టలేక 
భర్త శిరస్సు తన ఒడిలోకి తీసుకొని బిగ్గరగా ఏడవసాగింది. ఆమె ఏడుపు 
మాన్సుతూ అక్కడి స్త్రీలంతా ఆమెను దూరంగా తీసుకెళ్లారు. ఇంతలో 
అంగదుడు పినతండిసహాయంతో ఏడుస్తూ తండ్రిశరీరాన్ని చితిమీది 
కెక్కించాడు. నిప్పు ముట్టించి దాని కపసవ్యంగా (ప్రదక్షిణం చేశాడు. 
అందరూ విధ్యుక్తంగా ఆ వానరోత్తముడికీ సంస్కారం వేసి అనంతరం తర్పణం 
చేయటానికి నదీ తీరం సమీపించారు. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని 
చిలువలు పలువలుగా వర్ణించటంమూలాన ఆ దృశ్యమెంత గంభీరంగా 
మనకండ్లయెదుట సాక్షాత్కరిస్తున్నదో చూడండి. 

రావణుడు సభాభవనానికి వెళ్లటమూ, అక్కడ సభచయటమూ, 
రాక్షసులంతా వచ్చి యుండడమూ, వారితో అతడు సంభాషించటమూ 
ఒక మరవరాని సన్నివేశం. ఇది ఈనాటి పార్గమెంటు సమావేశాల వైభవాన్ని 
అడుగడుగునా జ్ఞాపకానికి తెస్తుంది. 


212 రామాయణోపన్యాస మంజరి 
"త మూస్థాయ రథశేష్టం మహోమేభు సమన్వనమగ్ర/ 11-4) 


(యయా రాక్లన [శేష్ణో దశ (గవ సృభాం (వతి 
ఆసిచర్జదరా యోధా నృర్వాయుద ధరా స్తథా ॥ 


రాక్షసా రాళ్టసేర్యదస్య పురస్తా తృం(వత్యన్థీరే | 
నానా విళ్టత వేషాళ్సు నానా భరణభూవితాః | 


పొర్ధ్యుతః వు ష్టతశ్హ్రైనం వర్‌వార్ద యయ స్తదా | 
తత స్తూర్పనవాసాణాం సంజుజే నిన్స్వునోమవోన్‌ 


తుములః శంఖ శభళ్ట నభాం గచ్చుతి రావణో! 
విమలం చాతవ్యతాణం (వగ వీత మళోభత | 


పొంఢడరం రాక్లనేం[ధన్య వూర స్తారాధపో యధా! 
హమముంజారిగర్భే చ శుద్రస్థాటేక్యగహే | 
2 


చానురవ్యజనే చాన్య - రేజాతు నృవ్యదక్లీణే | 
తే శ్చతాంజాలయ న్ఫర్హే రథం వృథివీ స్థితా? | 


రాకా రాక్లోన (శేష్ష శిరోభైిస్తం వవందరే | 
రాక్షసైః నస్తూయమాన నన జయోళీర్ణి రరం దమః | 


_ ఆనసాధమపోతేజాన్భభాం నువిపొతాం శుభాము 
తన్యాం తు వైదూర్థమయం (వీయకాజున సంవృతమ్‌ | 


రామాయణోపన్యాస మంజరి 213 
మహా త్లోపాణయం భోజే రావణః పరమూసనమ్‌। 


రాక్ఞసా స్పద్ద్యచః [కుత్వా లంకాయాం పరిచ్మకముః ! 
అను గేహ మనస్హాయీ వవోర శయనేషు చ॥ 


డద్మానేషు చ ర్షూంసీ చోరయంతః.............. 
తే రథాన్‌ రుచిరా నేకే దృష్తా నేకే వృట్థగ్రయోన్‌ | 


నాగా నన్వేలి_ధ డురుహుః - దొగ్ముత్తైకే వదాతయః 
జే నావానా న్యవస్థాప్పు యానాని వివిధాని చ | 


సభాం వద్భి(వవిపాకుః - నీంహో గరిగుహో మివ | 

రాజ్ఞా పాదౌ గ పీత్వా తు రాజ్ఞా తే [వలీ పూజోతాః 

వీరే ప్పన్చే బుసీ వ్వన్మే భూమూ కేచి దుపావిశన్‌ | 

గ 224 to 24) 

ఒక గొప్ప రథంలో కూచొని అది మేఘం మాదిరి ధ్వని చేస్తుంటే 
వెళ్ళాడట రావణుడు. అతని ముందు ఖడ్గపర్మధరులై కొందరు రాక్షసులు 
బయలుదేరారు. నానా వికృతాకారాలతో మరికొంత మంది వెనకా (ప్రక్కలా 
నడుస్తున్నారు. ఇంతలో తూర్యాలూ, కాహళాలూ, శంఖాలూ 
మోగసాగాయి. అతని తలమీద చంద్ర మండలం లాంటి తెల్లని ఛత్రం 
వెలుగుతూ ఉంది. ఇరువైపులా స్ఫటిక స్వవృమైన వింజామరలు వీస్తున్నారు. 


అందరూ ఎదురుగా వచ్చి రథా రూఢుడ్జైన (ప్రభువుకు నేల మీది 
నుంచే శిరస్సులు వంచి నమస్కరించారు. రాక్షసులంతా జయజయ 
ధ్వానాలు చేస్తుంటే సభాభవనం ప్రవేశించాడు రావణుడు. పెద్ద గుండ్రమైన 
దిండ్లతోగూడిన మృగా జినాసనం అలంకరించాడు. 


214 రామాయణోపన్యాస మంజరి 


వెంటనే అక్కడ ఉన్న రాక్షసులను శాసించగానే వారంతా శరవేగంతో 
పోయి ప్రతి ఇంటా నిలిచి ఎక్కడెక్కడ ఉండే రాక్షస వీరులను తరుముకొని 
తెచ్చారు. రథాలలో కొందరూ, అశ్వాలపై కొందరూ, గజాల మీద 
కొందరూ, పాదవారులై కొందరూ బయలుదేరారు. వాహనాలూ 
యానాలూ అన్నీ వెలపలనే నిలిపి సింహాలు పర్వతగుహలో (ప్రవేశించినట్లు 
అందరూ వరుసగా సభాగృహంలో ప్రవేశించారు. రాజుగారి పాదాల 
కభిపందనం చేసి కొందరు పీఠముల మీద, కొందరు మడుగు ఆసనముల 
మీద, మరి కొందరు నేలమీద యథోచితంగా ఆసీనులయ్యారు. 


సభా ప్రవేశమే చూడండి ఎంత హుందాగా వర్ణించాడో. ఇక ఆ 
తరువాత రావణుడు సభాసదులతో చేసిన ప్రసంగం వింటే ఈ రోజుల్లో 
రాష్ట్ర పాలకులుకూడా కష్టపడి నేర్చుకోవలసిన మాదిరి వర్ణించాడు వాల్మీకి, 
ఇదంతా స్వభావోక్తి క్రిందికే వస్తుంది. బౌపమ్య కల్పన లేకుండా ఒక 
సన్నివేశాన్ని కండ్లకు కట్టినట్లు మనోహరంగా వర్ణించటమంతా స్వభావోక్తీ 
గదా. ఈ విధంగా మూస్తూపోతే రామాయణంలో ఉన్నన్ని వర్ణనలు ఎక్కడా 
లేవు. మానవ (పకృతి నెంత వర్ణించాడో బాహ్య ప్రకృతినీ అంత వర్ణించాడు. 
పట్టణాలు వర్ణించాడు. పర్వతాలను వర్ణించాడు. సముద్రాన్ని వర్ణించాడు. 
అరణ్యాలను వర్ణించాడు. ఆకాశాన్ని వర్ణించాడు. సూర్యోదయం 
చంద్రోదయాలు వర్ణించాడు, అస్తమయం వర్ణించాడు. వసంతాదులైన 
షడృతువులనూ వర్ణించాడు. పగలు వర్ణించాడు. రాత్రీ వర్ణించాడు. 
యజ్ఞాలు వర్ణించాడు. తపస్సులు వర్ణించాడు. సభలూ సమావేశాలూ 
వర్ణించాడు. యుద్దాలు వర్ణించాడు. చావులు వర్ణించాడు. (బతుకులు 
వర్ణించాడు. అలాగే నరవానర యక్షరాక్షస దేపతాదుల చేస్టలన్నీ వర్ణించాడు. 
ఆయన వర్ణించని విషయమంటూ కానరాదు. సృష్టినంతా గాలించిన విశ్వతో 
ముఖమైన దృష్టి అది. భోజరాజు చెప్పినట్టు “ప్రేక్ష్య దృష్ట్యా ప్రతీచ్యా - 
ప్రత్యర్హృష్టితో (12౧6౪15100) దర్శించిన మహర్థి ఆయన. ఇకవర్ణనా దారిద్ర్య 
మేముంది? ఏది ఎలాగైనా వర్ణించగలడు. అక్షరం దగ్గరి నుంచి అఖండ 
భాపం వరకూ అంతా సుందరమే. 


రామాయణోపనాఃస మంజరి 215 


అయితే ఇందులో ఒక రహస్యముంది. కేవల సౌందర్యమూ 
వైవిధ్యమే కాదు వర్ణనలో, ఎంత సౌందర్యమో అంతకు మించిన బెచిత్యం 
కూడా పాటిస్తా డా మహర్షి. అనన్య సామాన్యమైన ఆయనసామర్ధా ని కది 
కూడా ఒక గీటురాయి. రామాయణ కథ. సాగినంతదూరం వర్ణనా 
సాగుతూనే పోతుంది. కథ అనుకొంటే కథ వర్ణన, అనుకొంటే వర్ణన అది. 
అంత అవినాభావంగా పెనవేసుకొని ఉంటాయి. రెండూ అలా చేసుకోవటంలో 
రెండు తీర్లు కనిపిస్తాయి. ఒకటి రెండు సన్నివేశాలను కలుపుతూ 
పంతెనలాగా పనిచేసే వర్ణన, మరొకటి, ఆ సన్నివేశంలోసే కలిసిపోయి దానితో 
పాటే నడిపే వర్ణన. మొదటిది విడిగా ఉండి వర్ణన అనిపిస్తుంది. రెండవది 
అలా అనిపించదు. కాని రెండూ కథా భాగాని కుపకరీంచేవే గాని దానిని 
విడిచిపుచ్చి తమ పాటికి తాము వీర విహారం చేసేవి కావు. అలా చేస్తే అది 
అనౌచిత్యం క్రిందికి వస్తుంది. 


'అనౌచిత్యా దృతే నాస్య [దస భంగస్య కారణ, మన్నాడు ఆనంద 
వర్ధనాచార్యుడు. మరి వారు 'సిద్దరస మని స్తుతించారు రామాయణాన్ని. 
బెచిత్య శిఖరాగ్రాన్ని అందుకొంటేనే గదా అలా అనగలిగారు. కాబట్టి 
రామాయణంలో ఎక్కడ ఏ వర్ణన చేసినా మహర్టి అది కేవలం వినోదార్థంగా 
చేసింది కాదు. ఎంతో గొప్ప ప్రయోజన ముంటుంది దానికి. అప్పుడే 
కథానిర్మాణ శిల్పంలో ఒక జిగిబిగి యేర్చడేది. ఈ దృష్టితో ప్రస్తుతం 
రామాయణ వర్ణనలు పరిశీలిద్దాము. 


దశరథుడు యజ్ఞం వేసిన సందర్భాన్ని వర్ణించాడు వాల్మీకి, 
తరువాత అయోధ్యలో పట్టాభిషేక సన్నాహాలను వర్ణించాడు. భరతుడు 
వచ్చిన తరువాత ఆయన పశిష్టాదులతో చేసిన ప్రసంగం వర్ణించాడు. అరాజక 
దశను వర్ణిస్తూ భరతుడెన్నో శపథాలు చేస్తాడు. అరణ్యానికి వెళ్ళుతుంటే 
మార్గమధ్యంలో భరద్వాజుడు విందు చేస్తాడు. ఆ మహోత్సవాన్ని ఎంతో 
అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. ఇదంతా ఆయా సందర్భాలకూ పాత్రలకూ 
ఉదాత్తతసు చేకూర్చే వర్ణనలే. శూర్పణఖ రాముణ్ణి సమీపించేటపుడిలా 
వర్లిసాడు కవి, 


216 రామాయణోపన్యాస మంజరి 
సుముఖం దుర్ముఖీరామం వృ త్రమద్ద్యం మహోధరీ। 
ఎవిశాలాక్షం విడూపాళ్లీ నుకేశం తౌ[దు మూర్ధజా | 
(117-10) 
(వేతిరూపం విరూపా సొ - ను స్వరం భైరవ స్వరా। 
తరుణం దారుణా వృడ్డా దక్షీణం వామబభావ్షిణో | 


న్యాయ వృత్తం సుదుర్వృత్తా(వీయ మ్యపియ దర్భనా | 
శరీఠజు సమాబిష్టా రాక్షసీ వార్త ముబబీల్‌ | 
(I 17-10, 11, 12) 
పరస్పర విరుద్ద లక్షణా లీద్లరిలో వర్లించటం వల్ల వారిద్దరికీ పొత్తు 
థి ఏ వ గ (య; అవీ 
కలవ దనీ, శూర్పణఖ వ్యర్థ ప్రయత్నం చేస్తున్న దనీ, చివరకు ముక్కూ 
చెవులూ కోయించుకొని అప్రీయ దర్శనగానే తయారవుతుందనీ కథతో 
మేళవించి కవి ఎలా పర్షిస్తున్నాడో చూడండి. 


మరొక ఉదాహరణ ఇస్తాను. యుద్దకాండలో రావణుడు 
పడిపోయిన తరువాత మందోదరి వచ్చి ఆతని శవం మీద పడి విలపిస్తుంది. 
ఆ విలాపాన్ని వర్ణించాడు వాల్మీకి, అది భంగ్యంతరంగా మందోదరీ 
శీలాన్నంతా స్పష్టపరుస్తుంది. ఆమె ఎంత వివేకవంతురాలో తెలుస్తుంది. 
రామాయణంలో ఏ ఒక్కచోటనో ఒకటి రెండు మాటల్లో తప్ప మరెక్కడా ఏ 
మాటా మాటాడినట్టు లే దావిడ. కడసారి ఈ ఘట్టం లోనే అవిడ ముక్తకంఠం 
మనకు వినిపిస్తుంది. ఆమె అనే ప్రతిమాటా ఎంతో గొప్ప మాట. భర్త 
మహ త్త్వాన్ని మెష్చుకొంటూనే అతని దౌర్భల్యానికి నొచ్చుకొంటుంది. అతని 
మరణానికి హేతువు లయినా సీతారాముల మాహాత్మా న్ని గుర్తించి 
మాటాడుతుంది. 
నేను నాదు మవో భాగ తవ వైశవణానుది | 
(కుధ్రన్య (వముఖో స్థాతుం (తన త్యవీ వ్రురంధలః॥ _ (NL-11-3) 
(ప్రభూ, కుపిత్రుడవైన నీయెదుట నిలబడటానికి దేవేంద్రుడికికూడా 
ధైర్యం లేదు. 


రామాయణోపన్యాస మంజరి 217 
“న త్వం మానుషమాూతేణ రామేణ యుధి నిర్ధీతః Ee 
గ (0లో 

అలాంటి నీవు మానవ మాత్రుడైన రామునికే నిహతుడ పయ్యావు. 

యధైవ చ జనస్త్రానే రాళ్లపై రు హుభి ర్వ తః! 

ఖర స్తవ హతో (భ్రాతా తదై వాసా న మూనుషః॥ (41-111-16) 

కాక పోయినా ఆయన ఏమి మాసవుడు. అంతమంది రాక్షసులతో 
పాటు ఖరదూషణాదుల నెప్పుడు వధించాడో అప్పుడే ఆయన మానవుడని 
తోచలేదు సాకు. 

వ్యక్తమేష మహాయోగీ పరమాత్మా సనాతనః 

తమసః వరమో ధాతా శంఖ చకోగదాధరః || 


మానుషం వవ్రు రాశ్హాయ విమ్ణు నృత్య వరా[ముః 
నరాళ్లసవరీ వారం హతవాం స్త్వాం మవోద్బుతిః | 
(GI-11-1110 16) 

సాక్షాత్తూ ఆ విష్ణువే వచ్చి నిన్ను సంవారించి ఉంటాడు, 

ఇందీయాణే వురా జిత్వా - జితం (తిభువనం త్వయోా | 

నృరర్భ రవ త ద్రైలం ఇంది యై లేవ న తః! (1'1-111-15,16) 

ఇంతకు ముందు నీ వింద్రియాలను నిగ్రహించి త్రిభువనాలనూ 
నిర్జించి ఉన్నావు. ఆ వైరం మనసులో పెట్టుకొని మరలా ఆ యిం ద్రియాలే 
నిన్ను జయించాయి. 


“అకస్మా చ్చాభకామోరి_నీ నీతామ్‌ GT-I1-19) 
డన్నట్ణ్రుండి నీతను కామించానై. 

ఆరుంధత్వా విళిష్ణాం తాం నీతాం బ్లరయతామాన్వాం 
త్వయా వ్యాసదుశం కృతమ్‌ | 


వత్తివతాయో స్తవసా నూనం దగ్గి... నీమే (వభో॥ 
గ/0//-2022,203) 


29 


218 రామాయణోపన్యాస మంజరి 

- అరుంధతికంటే గొప్పదైన ఆ మహాపతివ్రత తేజస్సు చేతనే నీవు 
దగ్గముయ్యావు. 

తదైవ య న్నద్ద స్త్వం నూనం వర్మాగలే కాలే 

ఆవశ్చమేన లభీతే ఫలం వొవస్తృకర్ణణ!  గ/-6/-2%ఉ20 

అప్పుడే నీవు దం కాలే దంటే, పాపఫలం ఎప్పుడనుభవానికి 
రావాలో అప్పుడే.వస్తుంది, 

ఇలా ఎంతగానో విలపీస్తుంది మందోదరి, అమెవిలాపంతో 
రామాయణకథ అంతా ఒక్కసారిగా సింహావలోకనంలాగా తిరిగిపోతుంది. 
కథలో ఉన్న గ్రంథులన్నీ ఎక్కడ వక్కడ విడిపోతాయి. ఇవన్నీ ఆయా 
సన్నిపేశాలతో పాటు నడుస్తూ పోయే వర్ణనలు. కథ నుంచి విడదీయరానివి. 


పోతే ఇక కథతో పాటు నడవకుండా రెండు కథా భాగాల మధ్య 
నడిచే వర్ణన లున్నాయి కుప్పతెప్పలుగా. నదీ - పట్టణ - పర్వత - బుతు 
వర్గనాదులన్నీ అలొంటివే. బాలకాండలో అయోధ్యా పట్టణాన్నీ, సుందర 
కాండలో లంకా పట్టణాన్నీ ఎంతో సుందరంగా వర్ణించాడు వాల్మీకి. రెండింటికీ 
(పయోజనముంది. అయోధ్యా వైభవమెంతో నాగరకవ్యెనది. ఎంతో 
ఉదాత్తమైనది. అంత వైభవాన్నీ వదలుకొని వెళ్లాడు రాముడు. కట్టబెట్టినా 
వద్దని త్రోసి పుచ్చాడు భరతుడు. వారిద్దరి త్యాగ మెలాంటిందో మన కర్టం 
క్‌! దాని వైభవం ముందు వరించాలి. 


అంతే కాదు, వారిరువురూ అరణ్యవా సమే వేశారు. అరణ్యాలలో 

ఉండి చేశాడు రాముడు. పట్టణంలో ఉండే వేశాడుభరతుడు. భౌతికమైన 
ఆ నాగరికజీపనాన్ని ఆధ్యాత్మికం గానే వారెలా అనుభవించ గలిగారో తదా నారా 
ధ్వనింపజేశాడు వాల్మీకి. అంతేగాక రాబోయేది అనిష్టమైన అరణ్యవాసం, 
మొదటి నుంఛీ ఉన్నదిష్టమైన నగరవాసం. కైక అలాంటి అని ష్టమైైన వరం 
కోరిం దంటే దీనికీ దానికీ ఎంత తేడా ఉందో పాఠకులు గ్రహించేలా వర్గించాలీ 
న్న దీనికి తార్కాణంగా సుమిత్ర లక్ష్మణుడితో అన్నమాటలు పేర్కొనవచ్చు. 
“అయోధ్యా మటవీం విద్ధి” అన్న దావిడ. నాయనా, ఇంత వైబవాన్నీ వదలి 


రామాయణోపన్యాస మంజరి 210 


అడపులకు వెళ్లుతున్నావు . అక్కడ ఇలాంటి సౌకర్యాలు నీ కుండను. అయినా 
అదీ నీవు అయోధ్యగా భావించు అంటుంది. 

అరణ్యాలలో చెట్టూ, చేమలూ, మృగాలూ, పక్షులూ, ఆశ్రమాలూ 
- ఎంతో దీర్ణంగా వర్ణిస్తాడు వాల్మీకి. ఇదంతా సార్ధకమే. ఆయా 
మహర్షులందరూ రాక్షస సంహారంలో రామునికి తోడ్పడవలసి ఉంది. చిత్ర 
విచిత్రమైన దృశ్యాలను చూస్తూ నగర వియోగ వేదన మరచి పోవలసి ఉంది 
వారు. అంతేగాక (ప్రమాదకరమైన భావిరాక్షస యుద్దాన్ని కూడా 
సూచిస్తుందది. 

దీని తరువాత బుతువర్ణన ఒకటి బాగా గమనించదగింది. 
అరణ్యంలో హేమంత బుతువును వర్ణించాడు వాల్మీకి. అది ఎంతో 
సాభిప్రాయం. లక్ష్మణుడు రాముడితో వర్ణించి చెబుతుంటాడు. వర్ణిస్తూ 
పర్గిస్తూ అయ్యో ఇలాంటి పుండువంటి చలిలో భరతు డెలా చేస్తున్నాడో 
గదా! 

'తవన్వీ నియతావోరు, శేతే శీతే మహీతలే ' 

(1-16-28) 

ఉపవాసాలు చేస్తూ చల్లని నేల మీద పడుకొంటూ ఎలా కాలం 

గడుపుతున్నాడో ; 
'కథం న్వవరర్యాత్తేషు సరయూ మవగా హతే? 
(ll1-16-30) 

అపరరా(త్రంలో వెళ్లి సరయువులో ఎలా మునుగుతున్నాడో. 
వాస్తవంలో భరతుడే గాదు. తమ దశ కూడా అలాగే ఉంది. 

జ్యోత్స్నా తుషారమలేనా పౌర్థమాస్మాం న రాజుతే 

నీజేవ చాతవ శ్యామా రిక్యతే నతు శోళిలే | (11-16-14) 

అని వాచ్యంగానే వర్ధిస్తాడు సీత వడే భాధను పోతే ఇక|- 

'రని నండక్రాంత సౌభాగ్యః తుషారావ్భత మండల | 

(11-16-13) 


220 రామాయణోపన్యాస మంజరి 


అని వంగువారిన వంకీల అయిన చం(దవం౦డలాన్ని 
వర్ణించటంలోనూ - “బాప్పచ్ళన్నా న్యరణ్యాని - అని వనభూములను 
వర్ణించటం లోసూ తమ పూర్వ వైభవాన్నంతా కోలుపోయి ఎలా అరణ్యాలలో 
దీనంగా వసించవలసి వచ్చిందో వ్యంగ్యంగా సూచిత మవుతూసే ఉంది. 


ఇక కిష్కింధలో రాముడు సీతా వియోగ వేదన ననుభవిస్తూ 
లక్ష్మణునితో కలిసి తిరిగేటప్పుడు వసంతాన్ని వర్ణించాడు కవి. అది 
రామవిరహోద్దీపన కొక ఆలంబనంగా పనికి వస్తుంది. అంతేగాక సమాన 
దుఃఖ శీలుడైన సుగ్రీవునితో వెంటనే సఖ్యం చేసుకొనే ప్రవృత్తి కెంతో 
దోహదం చేస్తుంది. వాలివధానంతరం బుశ్యమూకం మీద రామలక్ష్మణు 
లిద్దరూ ఉండగా వర్షనరదృతువుల వైభవాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించాడు 
వాల్మీకి. అది చాలా దీర్గంగా కూడ సాగుతుంది. శరత్కాలం వచ్చేవరకూ 
ఎక్కడికీ జైత్రయాత్ర చేయటానికి లేదు. అంతవరకూ (ప్రతీక్షించ వలసిందే 
రాముడు. 


సుగ్రీవుడి పట్టాభి షేకంతో కథ అక్కడికి నిలిచిపోయింది. మరలా 
సీశ్రాస్వేషణంతో ఉత్తర కథ ఆరంభమవుతుంది. ఈ మధ్యలో వస్తుందీ 
బుతువర్ణన. ఎలాంటి పట్టెనచోట సందుచేసుకొన్నదో చూడం డీది. 
నూతనంగా రాజ్యాభిషిక్తుడై ఇరువురు భార్యలూ వశంలో ఉన్న సుగ్రీవుడి 
కది ఒక గొప్పదైన దత్తమైన వరం. భార్యా వియుక్తుడై పరితపించే రాముడి 
కది శాపం. అతడికి ఆ నాలుగు మాసాలూ ఒక క్షణ మైతే ఇతడి కది 
నాలుగు యుగాలు. రాముడే అంటాడు లక్ష్మణుడితో అమాయకంగా - 

ఇమాఃన్ఫ్రీతగుణా వర్ణాః సుగ్రీవః సుఖ మళ్ళుతే 

విజితారి న్ఫదారళ్ళ రాజ్ఞే మహతి చ సీత? | 


ఆవాంతు హృత దారళ్పు రాజ్యాచ్చు మహాత ళ్ళు (తః 
నదీకూరి మవ న్‌ు మవ నీదామి లక్ష్మా! | 
(1¥-28-571059) 
సుగ్రీవుడి కేమి మన తోడ్పాటుతో శత్రువులను నిర్జించి రాజ్యం 
సంపాదించి ఇద్దరు భార్యలతో హాయిగా ప్రొద్దు పుచ్చుతున్నాడు. “స భార్యను 


రామాయణోపన్యాస మంజరి 21 


పోగొట్టుకొని రాజ్యాన్నికూడా కోలుపోయి సదీకూలం లాగా ఈ వర్దాడం 
బరానికి కూలీపోతున్నాను. లక్ష్మణా అంటాడు. రామ సుగ్రీవుల పరస్పర 
విరుద్దానుభవాలకూ దర్పణం పడుతుందీ ఘట్టం. వర్ణన కూడా అలాగే 
సాగింది. పైగా శరళ్తు వచ్చినా సుగ్రీవుడు మేలుకొనలేదు. అంతగా అతడు 
మైకంలో పడ్డాడంటే ఆ వర్ణధాటి ఎలాంటిదో చూపాలి గదా కవి. అందుకు 
కూడా తోడ్చడుతుం దీ దీర్టమైన బుతువర్ణన. 


ఇక సుందరకాండలో మూడు వర్ణన లున్నాయి. ఒకటి సముద్ర 
వర్ణన. మరొకటి లంకా నగర వర్ణన. ఇంకొకటి వన పర్వత వర్ణన. ఇవన్నీ 
చాలా విస్తారంగా చేసిన వర్ణనలే. అస లీ కాండలో కథాభాగం కంటే 
పర్ణనాభాగమే అధికం. ఈ వర్ణనా సౌందర్యాన్ని బట్టే దీన్ని సుందరకాండ 
మన్నా రని ఒక ప్రవాదం. మొత్తాని కీ వర్ణనలన్నీ కథ కెంతో ప్రయోజనాన్ని 
సాధిస్తున్నాయి. హనుమంతుడు సము[దలంఘనం చేయట మనేది ఒక 
గొప్ప ఉద్యమం. అంగద - జూంబ వదాదులంతా భయపడి వెసుదీసిన 
వ్యవహార మిది, శ్రీరాముడు కూడ తరువాత ఎంతో ప్రయత్నం చేసి గాని 
దాట లేదు. అలాంటి కార్య మేదో మామూలుగా చెప్పి ఊరుకోవలసింది 
గాదు. పైగా మార్గమధ్యంలో ఎన్నో అంతరాయా లెదుర్కొని పోయాడు 
హనుమంతుడు. అన్నిటినీ జయించి సముద్రాన్ని దాటి పోవటంలోనే అతని 
బలాతిశయం ద్యోతిత మవుతుంది. అంత బలవంతుడు గనుకనే లంకిణిని 
జయించ గలిగాడు. లంకిణిని జయించా డంటేనే బ్రహ్మదేవుడి శాపాన్ని 
బట్టి ఇక రాక్షస కులానికి చేటు మూడిం దనే చెప్పవచ్చు. పైగా అణిమాద్యష్ట 
సిద్దులూ ఉన్నవాడాంజనేయుడు. లేకుంటే సాగరా న్నసలు లంఘించనే 
లేడు. అది లఘిమ అనే శక్తికి నిదర్శనం. పోతే మైనాకపర్వతాన్ని వక్షస్థలంతో 
కొట్టే సరికది చెదరిపోయింది. ఇది అతని గరివుకు నిదర్శనం. 
“పృషదంశక మా త్రస్సన్‌' అని పిల్లి అంత పరి పరిమాణంతో లోపల ప్రవేశించ 
బోతాడు. ఇది అణిమకు నిదర్శనం. సీతాదేవికి నమ్మకం కలిగించటానికి 


22 రామాయణోపన్యాస మంజరీ 


పెద్దగా పెరిగి పోతాడు. ఇది మహిమకు తార్కాణం. ఇలాంటి సిద్దులన్నీ 
ఉన్నా యాయనకు. ఇన్ని పనులు చేయాలంటే శతయోజన విస్తీర్ణమైన 
సాగరాన్ని ముందు దాట గలగాలి. అది దాటి తన పట్టణంలో ప్రవేశించి 
నందుకే ఆశ్చర్యపోయాడు రావణుడు. మాటి మాటికీ ఆ విషయమే 
అంటాడు కూడ. అలా దాటటం కూడా శ్రీరాముని (ప్రభావంతోనే నని 
హనుమంతు డంటాడు. చూడండి ఇంత దూర ముంది ఈ సము[ద 
లంఘన వర్ణనానికి కథా గమనంతో సంబంధం. 

లంకాపట్టణ వర్ణనం, అందులో పుష్పక వర్ణనం, రాక్షస స్త వర్ణనం 
ఎంతో మనోహరం. రావణవైభవం, అతని కామతం[ప్రపరాయణత్వం తద్ద్వారా 
అతనికి రాబోయే వినిపాతం వీటన్నిటికీ ద్యోతకంగా వర్ణించేశా డా మహర్షి 
ఈ వర్ణన అంతా. ఇదంతా భావ్య సర్జాని కొక పూర్వరంగం. ఎంత భోగభాగ్యా 
లుంటే నేమి, దక్కించుకొనే యోగ్యత లేకపోతే అంతా చివరకు నిరర్ధకమే 
గదా అసే భావం అంతర్లీనంగా (పతీయమాన మవుతుంటుం దీ ఘట్టంలో. 
హనుమంతుడే అనుకొంటాడు రావణుణ్ణి మాచి తన మనసులో - 

ఆవోడూవ మవోభైర్హయ్‌ అవోసత్త్య మవోళ్ళుతిః 

ఆవోరా్షన రొజుస్వు నర్వలక్షణయుకతా 


య దృధర్శో న బలవాన్‌ స్వా దయం రాళ్షసేశ్చరూ 
స్మా దయం సురలొకొస్త సశజ్రస్వావీర్లోతా | 
(V-49-17, 18) 
ఇతని రూపానికీ ఇతని బలానికీ ఇతని సకల లక్షణాలకూ సాటి 
లేదు. కానీ అధర్మ వర్తన మనేది ఒకటి బలంగా ఇతళ్ణీ పట్టుకోకపోతే ఇతడీ 
మూడు లోకాలకూ పాలకుడుగా ఉండవలసిన వాడే; సందేహం లేదు. 
అయితే అధర్మ వృత్తితో ఇతడెందుకూ కొజిగాకుండా పోయాడు. 


వుధువనంలో జరిగిన మర్కట క్రీడలన్నీ ఎంతో సుందరంగా 
సముచితంగా వర్ణించాడు వాల్మీకి. అదంతా ఒక ఘనకార్యం సాధించి వచ్చిన 


రామాయణోపన్యాస మంజరి 223 


తరువాత జరుపుకొనే మహోత్సవాన్ని మనసుకు తెస్తుంది. అలా జరిగితేనే 
అది సహజం. అందులో బెచిత్యం కూడా ఉంది. అపూర్వమైన వారి ఆ 
ఉత్సాహం - వల్లనే సీజ్రా దర్శన శుభవృత్తాంతాన్ని రాపుసుగీపులు 
గ్రహించాలి. అలా గ్రహిస్తారు కూడా. 

“ ఆగిలైళ్ళ వమభితం యధా మధువనం హీ తైః | 

ధ్లరైతం చ వనం ధృతం ఉపయుక్తం చ వానరైః | 


వనం య భభి వనం తైః సాధైతం ges వానరైః 
దృష్దా దీవీ న నందేహో న చాన్వేన హనూమతా | 
గ-రం-26 27) 
మన వానరు లింత పని వేశారంటే తప్పకుండా సీతను మాచి పచ్చి 
ఉంటారు. ఆ చూచిందికూడా ఎవరో కాదు. హనుమంతుడే అనుకొంటా 
రట, 


ఇక యుద్దకాండలో అంతా చాలా వరకు యుద్దవర్ణనలే. యుద్దం 
వర్ణించట మంటే చాల కష్టం. ఒకే ఒక విషయం కావటం మూలాన కొంచెం 
సేపు వినే సరికే విసుగు పుడుతుంది పాఠకునికి. అయినా చిత్రమేమంటే, 
రామాయణంలో ఎంత వర్ణించినా విసుగు పుట్టకుండా చేయగలడు వాల్మీకి, 
ఆయన చేతిలో ఉన్న ప్రభావమది. ఒకే విషయమైనా అవి ఎన్నో భంగిమలలో 
ఎన్నో వన్నెలు చిన్నెలు పెట్టి ఎంతో నిత్యనూతనంగా భాసించేలా చేయగలడు. 
ఇది అందరికీ సాధ్యమయ్యే విద్యకాదు. అంతే కాక, ఈ యుద్దంలో ఎందరో 
రాక్షసవీరులు మరణిస్తారు. ఎందరో వానరయోధులు అసువులు 
కోల్పోతారు. పైగా రావణాదులు బ్రహ్మ దత్త వరప్రసాదులు వారినీ, వారి 
బలగాన్ని అంతం చేయట మంత సులభమైన పని గాదు, ఒక్కొక్కటీ 
ఒక్కొక్క మహాయజ్ఞం. ఇదంతా అనుష్టించి విజయం సాధించట మంటే 
అది రొమాపతారానికే విజయం. దాని తరువాత ఇక వాంఛనీయ మేదీ 
లేదు. కాబట్టి అది ఒక కాండ కాండంతా సాగే వర్ణన అయింది. 


224 రామాయణోపన్యాస మంజరి 


రొమ రొవణయోా యుధం రొమరొవణ యోరిద | 
రామ రావణుల యుధం రామ రొవణులి యుడ్డానికే సాటీ. పైగా 
Mo MNT, సాగరా NE IDE (207) 


గగనానికి గగనమే సాటి, సాగరానికి సాగరమే సాటి అంటాడు 
వాల్మీకీ, అంటే జెన్నత్యంలో వైశాల్యంలో గాంభీర్యంలో అన్నిటిలో అది 
అద్వితీయం అని వాల్మీకీ స్వయు౦గా అన్న మాటల వల్ల సూచిత 
మవుతున్నది. మరి దాని గాంభీర్య విస్తారాలు భావుకుడి హృదయానికి 
పట్టాలంటే అంత విస్తారంగా గంభీరం గానే సాగా లా వర్ణన. 


ఇలా వాల్మీకి మహర్షి ఏ వర్ణన వేసినా, కథలో ఓతప్రోతంగా చేసినా, 
కథా సంధాయకంగా చేసినా, అంతా కథా ప్రయోజనాన్ని సాధించేదే గొని 
దూర దూరంగా తొలగిపోయేది కాదు. ప్రతి ఒక్క పర్గనకూ కథా ప్రణాళికతో 
గాఢమైన సంబంధ మున్నది. సంబంధం లేకపోతే అసలు దాని కస్తిత్వమే 
లేదు రామాయణంలో. అయితే విశేష మేమంటే, మొత్తం చరాచర 
జీవితమంతా అక్కడ ఉంది కాబట్టి చరాచర (ప్రకృతి వర్ణన మంతా చోటు 
చేసుకొన్న దందులో. అమూర్తమైన భావానికి కథ అనేది పోషణ మైతే దానికీ 
వర్ణన అనేది ఒక అమూల్యమైన భూషణం. ఈ రెండింటినీ పోషించటంలో, 
భూషించటంలో మహర్షి వాల్మీకిదృష్టి సర్వ ముఖీనం. ఆయన సృష్టి సర్వ 
పథీనం. అతీలోకమైన భావనలో ఆయన ఒక మహాముని అయితే, అతి 
మనోజ్ఞమైన వర్ణనలో ఆయన ఒక మహాశిల్చి. ఆ శిల్పం కూడా ఎంత 
సుందరమైనదో అంత బెచిత్యబంధుర మైనది. మొత్తాని కింత సర్వాంగ 
సౌష్టవో పేతమైైన రచన అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ లే దనేది నిర్వివాదం. 
“మందః కవియశః ప్రార్టీ గమిష్యా మ్యపహాస్యతామ్‌ (రఘు 1-3) అని 
కాళిదాసులాంటీ మహాకవి కంలోక్షిగా చాటాడంటే అది అక్షరాలా నిజం, 


డా. అప్పజోడు వే ంకటసుబ్బయ్య 


12; 


ధర్మశీలంలో, త్యాగగుణంలో శ్రీరాముని తరువాత శ్రీమ[ద్రామా 
యణంలో అందరి దృష్టిని ఆకర్షించే పాత్ర భరతుడు. భరతుని భ్రాతృభక్తి 
గూడ ప్రశంసార్టం; మహోన్నత్రం, 

ఒక వ్యక్తి స్వభావంలోని సుగుణశిఖరాలు |ప్రకాశించాలన్నా, 
అవగుణకూపాలు బయల్పడాలన్నా అతని జీవితంలో (ప్రబల సన్నివేశాలు, 
[పలోభావకాశాలు, క్లిష్ట్టమయాలు ఏర్పడాలి. అప్పుడు అతనిలో కలిగే 
ప్రతిస్పందనే అతని స్వభావాన్ని అద్దం వలె ప్రదర్శిస్తుంది. రామాయణంలో 
శీరామవనవాసం ఆ రాముని జీవితంలోనే గాదు భరతుని జీవితంలో గూడ 
అదొక (ప్రబల సన్నివేశం. ఆ సన్నివేశమే భరతుని శీలానికి చక్కని 
గీటురాయిగా పరిణమించింది. ఆ సన్నివేశం తరువాతే భరతుని పొత్ర 
రామకథలో ప్రాధాన్యం పుంజుకొంది. ఆ సన్నివేశం తరువాతే ఆయన 
వ్యక్తిత్వంలోని మహోన్నతగుణాలు వెలుగులోకి వచ్చాయి; కొందరిని 
ఆశ్చర్యపరిచాయి; అందరిని ఆకరించాయి. శ్రీరామవసవాసమే జరుగకుంటే 
భరతుడెక్కడో కేకయరాజ్యంలో కాలం గడుపుతూ ఉండేవాడీమొ. 


ఎందుకో భరతుడు బాల్యంలోనే మేనమామయింటికి వెళ్ళాడు. 
అక్కడే పెరిగాడు. పెండ్లికి మిథిల వచ్చాడు. మాండవిని పెండ్లాడాడు. 
అందరితో పాటు తరలి అయోధ్య వచ్చాడు. మరల కేకయరాజ్యానికి వెళ్ళి 
పోయాడు. శ్రీరామవనవాసం సంగతీ ఆయనకు తెలీదు. దశరథుని 
మరణం సంగతి గూడ తెలీదు. అయితే తండ్రిని గూర్చి దుస్స్వప్నం మాత్రం 
పచ్చింది. 


దశరథుడు తలవిరియ బోసుకొని కొండకొన నుండి ఒక 
పేడగుంటలో పడ్డట్లు, వికారంగా నవ్వుతూ నూనె త్రావినట్టు, సుప్వులు 
కలిపిన అన్నం తిన్నట్లు, సము[ద్రం ఎండినట్లు, చంద్రుడు క్రింద పడినట్లు, 


30 


226 రామాయణోపన్యాస మంజరి 

చీకట్లు క్రమ్మినట్లు, పట్టపుటేనుగు దంతాలు తునకలైనట్లు - తీవ 
దుస్స్వప్నం. భరతుడు ఆందోళన పడుతూనే ఉన్నాడు. మిత్రులకు తన 
స్వప్నం సంగతి చెప్పతూ ఉన్నాడు. అంతలోనే అయోధ్యనుండి దూతలు 
పచ్చారు. పురోహితులు వసిష్టులవారు, వివిధ మంత్రులు మిమ్మల్ని 
కుశలమడిగారని, అతిముఖ్యమైన పని మీద మిమ్మల్నీ వెంటనే అయోధ్యకు 
పిలుచుకొని రమ్మన్నారని విన్నవించారు. కేకయరాజుకు, ఆయన 
కుమారునికి తెచ్చిన కానుకలు భరతుని చేతి మీదుగా వారి కిప్పించారు. 


భరతునికి ఎందుకో భయంగానే ఉంది. రాత్రీ ఆ దుస్స్వప్నం. 
ఉదయం అయోధ్యనుండి ఈ దూతలు. అందుకే ఆయన మొదట తండ్రికి 
కుశలమా అని అడిగాడు. 


“కచ్చిత్సు కుశలీరాజా పితా దశరథో మమ” (2-70-7) 
తరువాత రామలక్ష్మణులను గూర్చీ అడిగాడు. తరువాత తల్లులను గూర్చి 
అడీగాడు. 


శైకను గూర్చి అడుగుతూ స్వార్హపరురాలు, చండస్వభావురాలు, 
క్రోధగుణపూరిశురాలు, స్వాతిశయపరాయణురాలు అయిన మాతల్లి 
ఆరోగ్యంగా ఉందా - ఆమె ఏమి చెప్పింది? అనటం గమనింపదగ్గ విశేషం, 

ఆత్మకానూ సదా చల్ల క్రోథనా (పా్ఞామానినీ | 

ఆరోగానావీ మే మాత్రా కెకేయూ కమువాచ వా॥ 

(2-70-10) 

తల్లి స్వభావం భరతునికి బాగా తెలుసు, తన స్వభావానికి ఆమె 
స్వభావానికి ఎప్పుడూ చుక్కెదురే. పాపం! భరతునికి ఏ అనుమానం 
వచ్చిందో. అందుకే ఆమెను గూర్చి అలా అడిగాడు. 


ఆ దూతలు అన్నింటికి తల ఊపారు. తక్షణం అయోధ్యకు 
బయలుదేరమన్నారు. 


ఏడు రోజులు ప్రయాణం వేసీ భరతుడు ఎనిమిదవరోజు ఉదయం 


రామాయణోపన్యాస మంజరి 227 


అయోధ్యలో ప్రభాతమంగళవాద్యాలు మోగటం లేదు. పేద 
ధ్వనులు వినిపించటంలేదు. అలంకారాలు అగుపించటం లేదు. ఎవరి 
ముఖాల్లోను కళాకాంతలు కన్చించటం లేదు. అంతా ఏదో పోగొట్టుకొన్నట్లు 
బాధపడుతున్నారు. భరతునికి మరీ ఆందోళనగా ఉంది. అందుకుదోడు 
అన్నీ ఆయనకు అపశకునాలే. 


భరతుడు రథం దిగాడు. ఎకాయెకి తండ్రి అంతా పురానికి వెళ్ళాడు. 
దశరథుడులేడు. వెంటనే కైక దగ్గరకు వెళ్ళాడు. ఆమె కొండంత సంతోషంతో 
ఉంది. అయోధ్యలో ఎక్కడాలేని సంతో షం ఆమె ముఖంలో కొట్టపచ్చినట్లు 
కన్చిస్తూ ఉంది. అయినా దశరథుడు అక్కడ గూడ లేడు. 


కాని ఆ తల్లికొడుకుల సమావేశం మూత్రం అద్భుతం. కొడుకు 
తల్లీ పాదాలకు (ప్రణమిల్లాడు. తల్లి కొడుకును గాఢంగా కౌగిలించుకొంది, 
“కొడుకు అమ్మా! నాన్న ఏడీ?” అన్నాడు. ఆమె పుట్టింటి వారిని గూర్చి 
అడుగసాగీంది. అడిగిన వేవో చెప్పి “అమ్మా! నాన్న? అన్నాడు ఆ కొడుకు, 
ఆమెఅన్ని ప్రాణుల్లాగా ఆయన గతించా ' డంది ఏ మాత్రం కదలిక లేకుండా. 


భరతుడు మూర్చపోయాడు. కైక కొడుకును లేవనెత్తింది. ఇంత 
మాత్రానికే ఇలా చతీకిలపడ్డావెందుకంది. మానవులకు మరణం తప్పదంది. 


ఆమె ధోరణి భరతునికి వింతగానే ఉంది. “అమ్మా! నాన్నగారు 
రామాభిషేకం జరిపించాలనుకొన్నారా? లేదా ఏదైనా మహాయాగం 
చెయ్యాలనుకొన్నారా? నన్ను రమ్మని కబురు పంపారు. ఆఖరుక్షణంలో 
ఆయనతో మాట్లాడే అవకాశం గూడ లేకుండాపోయింది. ఎంతో దురద్భ 
ప్రపంతుణ్ణి. వారు ఏం చెప్పి మరణించారమ్మా? అన్నాడు కన్నీళ్ళు కారుస్తూ. 
హారామా! హా సీతా! హా లక్ష్మణా! అని పలవరిస్తూ - తిరిగి వచ్చిన మిమ్మల్ని 
చూడగల మానవులే ధన్యులంటూ ప్రాణాలు వదిలా డంది ఆ కైకమ్మతల్లి. 


“అయితే అన్నగారు గూడ అయోధ్యలో లేరా?” అన్నాడు భరతుడు. 
ఆ కైకమ్మ తల్లి అప్పుడు చెప్పింది తాను కోరిన వరాల సంగతి. 


228 రామాయణోపన్యాస మంజరి 

భరతుడు అగ్నిపర్వతంలా బ్రద్దలయ్యాడు. నీవు తల్లివా రాక్షసివా 
అన్నాడు. కులధ్వంసిని వన్నాడు. తండ్రిని చంపావన్నాడు. అన్నను 
అడవులపాలు చేశావన్నాడు. అంతేగాదు. “నీకోరిక నెరవేర్చను. నే నీ 
రౌజ్యం స్వీకరించసు. ఇది రామునిది దీన్ని ఆయనే పాలించాలి. అరణ్యం 
నుండి ఆయనను అయోధ్యకు మరలిస్తాను. నేను ఆయనకు దాసుణ్ణి 
అవుతాను ' అని ఆవేశంగా అన్నాడు. 

శివర్త యిత్వా రామం చ తస్వావాం దీన్తతేదాసః 

దానభూతో భవిష్యామి సుస్థితే నాన్తరాత్మనా॥ (2-73-27) 

ఇది భరతుని హృదయం, తల్లి తత్త్వానికి అతని తత్వానికి 
ఎప్పుడూ చుక్కెదురే. 

భరతుడు వెంటసే శత్రుఘ్నునితో కలిసి కౌసల్యామందిరానికి 
వెళ్ళాడు. ఆమె నేల మీదబడి ఎడుస్తూ ఉంది. అన్నదమ్ములిద్దరు ఆ తల్లిని 
కౌగిలంచుకొన్నారు. అమితంగా దుఃఖించారు. 


ఆమె భరతుణ్ణి చూచి “నాయనా నీవు కోరిన రాజ్యం నీకు 
లభించింది” అనే సరికి పచ్చిపుండు మీద సూదితో గుచ్చినట్లు ఆయన 
బాధపడ్డాడు. 
వివ్మభే భరతన్లీదం ద్రణే తుద్వేవనూబినా (2-75-27) 

“అమ్మా! నాకేమీ తేలీదు. కలలోగూడ నేను రాజ్యం కోరలేదు. 
నేసే పాపం ఎరుగను. శ్రీరామ వనవాసాన్నే నేను సంకల్పించి ఉండే 
గురుముఖతః నేర్చిన నా విద్య వ్యర్థమగు గాక, గోమాతను పాదానతన్నిన 
పాపాన పోదునుగాక, (ప్రభుద్రోహానికి ఒడిగట్టిన పాపం అనుభవింతును 
గాక, వేదవిపులకు యాగదక్షిణలు ఎగవేసిన పాపం పొందుదును” గాక 
అని ఎన్నో ఒట్లు పెట్టుకొని భరతుడు ఆమె పాదాలపై వ్రాలాడు. 


కౌసల్య భరతుని ఓదార్చింది. అయినా ఆరాత్రి భరతునికి 
దుఃఖంతోనే గడిచింది. నిట్టూర్పులతోనీ తెల్లవారింది. 


రామాయణోపన్యాస మంజరి 229 
మరునాటి ఉదయం వసిష్టమహర్థి వచ్చాడు. భరుతుని ఓదార్చాడు. 
దశరథునికి వేయవలసిన ఉత్తర|క్రీయలు గుర్తువేశాడు. 


ఉత్తర! క్రియలు సశాస్త్రీయంగా జరిగాయి. ఇక భరతుని రాజ్యాభీ 
షీకమే అటోఇటో తేలాలి, 


ఈలోగా ఒక చిత్రమైన సంఘటన మంథర భరతుని రాజ్యాభిషేకాని 
కని అందంగా అలంకరించుకొని ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ 
బయటికి వచ్చింది. శత్రుఘ్నుని కంటబడింది. ఒక్కక్షణం ఆలస్యమైతే 
ఆమె ముక్కచెక్కలయ్యేదే. అప్పటికే “శత్రుఘ్నుడు ఆమెను నేలమీద 
పడవేసి ఈడ్చాడు. భరతుడు సత్వరుడై శత్రుఘ్నా! స్త్రీహత్య మహాపాతకం. 
ధర్మాత్ముడైన రాముడు అది సహించడు. అది మన చేతిమీదుగా జరిగిందని 
తెలిస్తే మన ముఖం గూడ చూడడు. మనతో మాట్లాడడు. అందుచేతనే 
నేనూ ఊరకొన్నాను. లేకుంటే ఈపాటికి క్రైకేయినే కడతేర్చి ఉండేవాణ్ణి 
అని శత్రుఘ్ముని చల్లబరచాడు. స్తీ హత్య తప్పించాడు. 
అవధ్యా సర్ప భూతానాం (వమదాః క్లమ్యుతా మితి | 
(2-78-21) 
హన్వా మహమిమాం పాపాం కైకేయీం దుష్ట చారణోమ్‌ | 
యది మాం ధార్జికోరామో నా సూయే న్మాత్బ మఘాతకమ్‌ | 
(2-78-22) 
ఇమామపీ హత్రాం కుబ్బాం యది భానాతి రాఘవః 
త్వాం చ మాం చ పొ ధర్మాత్మా నాభీ భాషివ్యతే (భువీ ॥ 
(2-78-23) 
అన్నగారి ధార్మికత పీద ఆత వయ్మనికి అంత గౌరవం. 
పదునాల్గవనాడు ప్రాతఃకాలాన్నే మంత్రి పురోహిత సామంత దండనాధాది 
(ప్రముఖులంతా భరతుని దర్శించారు. పట్టాభిషిక్తుడవు కమ్మని 
ప్రార్థించారు. అందుకు అవసరమైన సంభారాలన్నీ సిద్దం చేశారు. 


230 రామాయణోపన్యాస మంజరి 

అందుకు భరతుడు చెప్పిన సమాధానం ఆయన చిత్తశుద్దికి, భ్రాళ్ళ 
భక్తికి, ధర్మనిరతికి మకుటాయమానం. ఆయన అభిషేకజల భాండానికి 
ప్రదక్షిణం చేశాడు. అందరిని ఉద్దేశించి ' ఇక్షాకువంశంలో జ్యేష్ణడేరాజు, 
అందుచేత రాముడే అయోధ్యకురాజు. అభి పేక్షదవ్యాలతో, చతురంగ 
బలాలతో అడవికి బయలుదేరుతున్నాను. అక్కడే రాముణ్ణి అభిషిక్తుణ్ణి 
చేసి యాగశాలనుండి అగ్నిహోత్రుణ్ణి ఇంటికి గొనివచ్చినట్సు ఆయనను 
అయోధ్యకు తోడ్కొని వస్తాను. ఆయన బదులు నేనే పదునాలు గేళ్ళు 
అరణ్యవాసం చేస్తాను. కైక కోర్కె ఈ జన్మలో సఫలం గాదు అని నిర్హరించి 
పలికాడు. 

అభిషేచలికం ధాక్టాం కృత్వా సర్వం (వదక్లిణము 

భరతస్తం జనం సర్వ మిత్యువాచ బ్పుతదతః! (2-79-6) 


జ్యేష్టస్య రాజుతా చిత్త ముచితా హీ కులస్త నః 
ఖై వం భవన్తోమాం వత్తు మర్డన్హి కుశలా జనా?! (2-79-7) 


ఆభిషేచనికం ఛైవ నర్వమేతదువన్మృతమ్‌ | 
వురస్మ్యృత్వ గమిష్యామి రామ హీతోర్డ్యనం (వతి ॥ (2-79-10) 


త్యత్రైన తం నరవ్యాాషు మభేవిచ్చు వురస్మృతమ్‌ | 
ఆనేష్ట్రామి తు వై రామం వావ్వవాహ మివాద్ద్యరాల్‌ | 
(2-79-11) 

న సకామం కరిష్యామి స్వామి మాం మాత్పగ్టిలీమ్‌ | 

వనే వత్స్యామ్బవాం దుర రామో రాజా భవిష్యతి (2-79-12) 

వసిష్టమహర్థి మరునాడు సభవేసి మరల అభిషేక విషయం 
(ప్రస్తావిస్తే భరతుడు ముందురోజు చెప్పిన తన నిర్ణయాన్ని పునరుద్దా 
టించాడు. సభ ఆనంద బాష్పాలు రాల్చింది. హర్షధ్వానాలు చేసింది. 
భరతుని ధర్మరక్తిని, భ్రాతృభక్తిని వేనోళ్ళ ప్రశంసించింది. వసిష్టుడు భరతుని 


రామాయణోపన్యాస మంజరి 231 
ఆశీర్వదించాడు. భరతుడు సుమంత్రుని పిలిచి ' సైన్యాన్ని సిద్దం చెయ్యి. 
ఉదయాన్నే మన [ప్రయాణం అన్నాడు. మార్గాన్ని సుగమం చెయ్యటానికి 
ముందే కొందరు పరిచారకులను పంపాడు. 


మరునాడు ఉదయం అదొకమహాజన (ప్రవాహం. అయోధ్యనుండి 
అరణ్యం వైపుసాగే ప్రవాహం. భరతుని బభ్రాతృభక్తీ, ప్రజలరామ భక్తి ఏకమై 
సాగిన మహాప్రవాహం. ముందు రథాల్లో మంత్రులు, పురోహితులు. 
తరువాత భరతుడు, ఆ తరువాత అరువదివేల రథికులు, లక్షమంది 
ఆశ్వికులు, మధ్య కైకేయి, సుమిత్ర, కౌసల్య, 

గుట్టలు, చెట్లు నరికి, గుంటలు, మిట్టలు చదునువేసి, వంతెనలు, 
విశ్రాంతి గృహాలు నిర్మించి మార్గాన్ని ప్రయాణయోగ్యంగా మలపటానికీ 
అశేషపరిచారికాజనం ముందే వెళ్ళింది. 


అంతా శృంగిబేరపురం చేరుకొన్నారు. గంగగట్టున గుడారాల్లో 
విడిదిచేశారు. గుహుని ఆతిథ్యం స్వీకరించారు. 


గుహుడు మాపగా భరతుడు సీతారాములు ఇంగుదీవృక్షం క్రింది 
పవ్వళించిన శయ్యమావాడు. ఆ దర్భశయ్యకు తగులుకొన్న సీతాదేవి 
ఉత్తరీయపు పోగులను చూచాడు. తన కారణంగా వారికి తటస్టించిన 
దుస్థితిని తలచుకొని పెద్దగా దుఃఖించాడు. అది మొదలు తానుగూడ 
కందమూలాలే తినాలని, నారచీరలే కట్టాలని, జటలు ధరించి నేలమీదనే 
పరుండాలని నిర్ణయించాడు. 

డత్తరీయ మివోలి _ సకం సువ్యక్తం నీతయా తదా | 

తథా హ్యేతే (వకాశన్తే సక్తాః కౌొకేయతన్త వః॥ (2-88-13) 

అద్య[వభ్ల్యతి భూమౌొతు శయిప్వేలి_ హం త్వణేషు వా 

ఫలమూలాశనోనిత్వం జటా చీరాణీ దారయన్‌॥ (2-88-26) 

భరతుని ఆవేదనకు అంతులేదు. అన్నను చూచేదాకా ఆయన 
మనస్సుకు నిలకడలేదు. 


232 రామాయణోపన్యాస మంజరి 


గుహుని సాయంతో భరతుడు ససైన్యంగా గంగానదిని దాటాడు. 
భరద్వాజాశ్రమం చేరుకొన్నాడు. తల్లి మీద ఆయన కోపం తగ్గలేదు. 
భరద్వాజ మహర్షికి తన తల్లులందరిని పరిచయం చేస్తూ కౌసల్యాసుమిత్ర 
లను గూర్చి గొప్పగా పలికి కైకేయిని గూర్చి: 

(కోధనా మళ్టత్యపజ్డాం దృప్తాం సుభీగమూనినీమ్‌ | 

వశ్వర్ప కామూం కైకేయ మనార్వా మార్చరూవీణీమ్‌ | 

(2-92-25) 

“సుమెతాం వూతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయామ్‌” 
అన్నాడు. కన్నీళ్ళతో గద్గద స్వరంతో కుపిత సర్పంలా బుసలు కొట్టాడు. 

ఇత్యుక్త్వా సరశార్లూలో బాప్పగద్గదయా గిరా! 

నిశశ్వాస స తా[మ్రాక్ష క్రుద్దో నాగ ఇవశ్వసన్‌॥ (2-92-27) 

భరద్వాజమ హర్థి కైకేయిమీద కోపపడ వద్దని, ఆమె చేసిన దానివల్ల 
లోకానికే మేలు కలుగుతుందని భరతుణ్ణి ఓదార్చాడు. 

ఆ రాత్రి భరద్వాజాశ్రమంలో గడిపి మరునాడు అంతా చిత్రకూటం 
బయలుదేరారు. 

చిత్రకూటం చేరగానే సైన్యాన్నంతా చుట్టూ నిలిపి, అన్నగారి 
ఆశ్రమానికి ఏ అననుకూలత ఏర్పడ కుండా చేసి, భరతుడు పరమభక్తితో 
పాదచారి అయి శత్రుఘ్న సుమంత్రులను వెంటతీసుకొని రాషూ గ్రమాన్ని 
అన్వేషించటం ఆరంభించాడు. అక్కడక్కడ చెట్లకు కట్టి ఉన్న నారచీర పేలికలు 
చూచాడు. అవి లక్ష్మణుడు సాయంవేళ ఫలజలాదులు సేకరించి తెస్తూ 
త్రోవ తెలియటానికని కట్టిన గుర్తులుగా గ్రహించాడు. 

డవ్రైర్భద్దాని చీరాణీ క్షణేన భవేదయయ్‌ | 

ఆభిజ్ఞానక్టతః వర్ణా అకాలేగన్తుమిచ్ళతా! (2-99-10) 

ఆ తరువాత అగ్నిహోత్రం పొగదూచాడు. అది రామాశ్రమమే అని 
నిశ్చయించాడు. మరికొంత ముందుకు నడిచాడు - మనోహరమైన పర్ణశాల 


రామాయణోపన్యాస మంజరి 233 


చూచాడు. ఇంకకొంత ముందుకు సాగాడు - వచ్చిన వారితో 
ముచ్చటించటానికి ముందుభాగంలో నిర్మితమైన మంటపాన్ని చూచాడు. 
మరికొంత ముందుకువెళ్ళి పూజాద్రవ్యాలు చూచాడు. పర్ణశాల లోపల 
ఉన్న అగ్నీ వేదికను, ఆ వేదిక మీద జడలు దాల్చి, నారచీరలు ధరించి, 
కుప్పవోసిన ధర్మంలా కూర్చున్న అన్నగారిని చూచాడు. అన్నగారి ప్రక్కనే 
ఆ సీతాలక్ష్మణులు. 

నిర్త్ట్ర స ముహూర్తం తు దదర్ధు భరతోగుడుమ్‌ | 

డటజే రామ మానీనం జటామక్హాల ధారిణమ్‌ || (2-99-25 


నీంవాస్కంధం మవోభాముమ్‌ వుండరీక నిభేక్లణమ్‌ | 
వృథివ్వా సాగరాన్తాయా భర్తారం ధర్జచారణమ్‌ ॥ (2-99-27) 


ఉవవ్నిష్షం మహాబాహుం (బవ్మోణ మివ శాశ్వతమ్‌! 

గ్థండిలే దర్భ సంన్షీర్టే సీతయా లక్ష్మణేన చ| (2-99-28) 

ఆ స్థితిలో ఉన్న అన్నగారిని మాచి భరతుడు అతిశయదుఃఖాపేంతో 
ఆయనపాదాల మీద వ్రాలాడు. శత్రుఘ్నుడూ సాగిల పడ్డాడు. 
సుమంత్రుడు |ప్రణమిల్లీ అలా చూస్తూ నిలబడ్డాడు. 

రాముడు తమ్ములిద్దరిని కౌగిలించుకొని లేవనెత్తాడు. కన్నీళ్ళు 
తుడిచాడు. భరతుడు మరీ కుమిలి పోతున్నాడు. రాముడు ఆప్యాయంగా 
ఆ తమ్ముని తొడమీద కూర్చో పెట్టుకొన్నాడు. 

అజ్కే భరతమారోప్పు పర్పవృచ్చత్సమావితః ॥ (2-100-2) 

రాముడు భరతుని అనేక కుశల (ప్రశ్నలు వేశాడు. తండ్రిని గూర్చి 
అడిగాడు. తల్లులను గూర్చి అడిగాడు. వసి సిష్టుని గూర్చి అడిగాడు. ఆయన 
కొడుకు సుయజ్ఞుని గూర్చి అడిగాడు. (పజాక్షేమాన్ని గూర్చి అడిగాడు. 
(పభుత్వ విధానాన్ని గూర్చి అడిగాడు. పాలనా పద్దతిని గూర్చి అడిగాడు. 
అన్నీ ధర్మబద్దంగా సాగుతున్నాయా అని అడిగాడు. 


31 


234 రామాయణోపన్యాస మంజరి 


భరతుని కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. అన్న అయోధ్యలో అంతా 
బాగున్నారనే అనుకొంటున్నాడు. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయనే 
అనుకొంటున్నాడు. తమ్ముడు భరతుడు రాజ్యాధికారం స్వీకరించాడనే అను 
కొంటున్నాడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలీస్తున్నాడసే అను కొంటున్నాడు. 

అన్నకు చెప్పవలసింది ఎంతో ఉంది. అయినా ఏం చెప్పాలి? ఎలా 
చెప్పాలి? భరతునికి ఏమీ తోచలేదు. అయినా చెప్పక తప్పదు. అంతదూరం 
అన్నను వతుక్కుంటూ వచ్చి చెప్పకుంటే ఎలాగు? 


భరతుడు కన్నీళ్ళు తుడుచుకొన్నాడు. తండ్రి మరణవార్త చెప్పాడు. 
మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొన్నాడు. కన్నతల్లి దుశ్చేష్టను దూషించాడు. 
సిగ్గుతో తలపంచుకొన్నాడు. తన నిర్దోషిత్వాన్ని తెలుపుకొన్నాడు. భారంగా 
నిట్టూర్పు విడిచాడు. అయోధ్యా పరిస్థితులు వివరించాడు. పాదాలు 
రెండూ పట్టుకొన్నాడు. పట్టాభీషిక్తుడవై మమ్మందరిని పాలీంచమని 
ప్రార్థించాడు, 

తనమే దాన భూతన్య (పసాధం కర్తు మర్తనీ | 

అభిళిజ్బ స్వ చాద్రైవ రాజ్మోన మధువా నిన ॥| (2-104-8) 

తండ్రి మృతీకి రాముని హృదయంలో తీవ్రదుఃఖం తాండవించింది. 
భరతుని స్థితికి రాముని మాటల్లో పూర్తి సానుభూతి వెల్లివిరిసింది. కాని 
అయోధ్యకు వచ్చి అభిషిక్తుడవు కమ్మన్న అతని ప్రార్థనకు మాత్రం 
ముఖంలోగాని, మాటలోగాని రేఖామా[త్రంగా గూడ అంగీకారం లేదు. 

భరతునికి ఆ విషయంలోనే ఆయన అంగీకారం కావాలి. అందుకే 
అంతదూరం వచ్చాడు. అందుకే అంతులేని తపన అనుభవిస్తున్నాడు. అది 
లభిస్తే గాని అతనికీ మనశ్శాంతి ఉండదు. 


తండ్రీ ఆనతి తలదాల్సి పదునాలుగేళ్ళు అరణ్యవాసం చేస్తానన్నాడు 
రాముడు. వంశాచారాన్ని, మా అభీష్టాన్ని మన్నించి అభిపిక్తుడవై అయోధ్యను 
పాలించమన్నాడు భరతుడు. పితృవాక్యపాలన మన కర్తవ్యమన్నాడు 


రామాయణోపన్యాస మంజరి 235 


రాముడు. అయితే నీ బదులు సే వనవాసం చేస్తానన్నాడు భరతుడు. 
రాజ్యాన్ని తండ్రీ నీ కిచ్చాడన్నాడు రాముడు. రాజ్యం నీది, నాకక్కర 
లేదన్నాడు భరతుడు. నా వనవాస నిర్ణయం మారదన్నాడు రాముడు. నీవు 
అయోధ్యకు వస్తే గాని నేనిక్కడినుండి వెళ్ళనన్నాడు భరతుడు. 


పాపం! భరతుడు ఎంత వరకని వాదించగలడు - అందులో 
శ్రీరామపంద్రునితో అటు ఇటు చూచాడు. "సుమంత్రా! దర్భలు శీఘ్రంగా 
తీసుకురా, పర్ణశాల వాకిట పరువు” అన్నాడు. 

ఇహమే స్తండీలే శ్నీషమం కశానాస్తర సారే! 

ఆరం (వత్యువవేక్ష్యామి యావన్మే న(వనీదతి/ (2-111-16) 

సుమంత్రుడు తటపటాయింవటము, రాముని వైపు చూడటము, 
చూచి తానే లేచి దర్భలు పరచుకొని పర్ణశాల వాకీట భరతుడు 
పడుకొన్నాడు. ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు. 

వచ్చిన మహర్షులు, మాతృమూర్తులు, పౌరజాసపద ప్రముఖులు 
- అంతా చూస్తూ నిలబడ్డారు, 

రాముడు సంబ్రమపడి లేచాడు. భరతుని దగ్గరకు వచ్చాడు. 
“తమ్ముడూ! ఇలా వాకిటికి అడ్డంగా పడుకోవటం క్షత్రియ ధర్మవిరుద్దం. 
ఇచ్చిన అప్పు వసూలు చేసుకోటానికి బ్రాహ్మణుడీ పద్దతి అవలంబించవచ్చు. 
అంతేగాని నీ పంటి వానికిది తగదు. వెంటనే లే. నన్ను, నీళ్ళను స్పృశించు. 
ఆ దోషాన్ని పరిహరించు' అని గంభీరంగా అన్నాడు. 


భరతుడు లేచాడు. శ్రీరాముని జలాన్ని స్పృశించాడు. చేతులు 
జోడించి “రాజ్యం కావాలని నేను తండ్రిని కోరలేదు. నాకు రాజ్యం వచ్చేలా 
(ప్రయత్నించమని తల్లిని (ప్రరేపించలేదు. పరమధర్మజ్ఞుడైన రాముడు 
అరణ్యవాసం చెయ్యటం నేను అంగీకరించను. పితృవాక్యం తప్పక పాటించా 
లంటే ఆయన బదులు నేసే అరణ్యవాసం చేస్తాను. రాముడు అయోధ్యను 
పాలించాలి”. అప్పుడుగాని నాకు మనశ్శాంతి లేదు అని భరతుడు కన్నీరు 
కారుసూ అందరి యెదుట పలికాడు. 


236 రామాయణోపన్యాస మంజరీ 
రాముడు ప్రియమార తమ్ముని దగ్గరకు తీసుకొన్నాడు. కన్నీరు 
శుడిచాడు. 


భరతా! వెన్నెల చంద్రుణ్ణి వదలితే పదలుగాక. మంచు హిమగిరిని 
పదలితే వదలుగాక. సముద్రం చెలియలి కట్టను దాటితే దాటుగాక, నేను 
మాత్రం తండ్రికి చేసిన ప్రతిజ్ఞ అతి క్రమించను. అయోధ్యకు రాను. ఈ 
పధ్నాలుగేళ్ళు దాటిన తరువాత వస్తాను. రాజ్యాన్ని స్వీకరిస్తాను. అంతవరకు 
అయోధ్యాపాలన నీకు తప్పదు అని ఖండితంగా చెప్పాడు. అంతేగాదు 
“కైకమ్మ ఏ ఉద్దేశంతో చేసినా నీవు మాత్రం ఆమెను తల్లిగా గౌరవించు. 
అన్నాడు. 

రిక్షీశ్మున్తా దవేయాద్వా పొనువాన్వా హీమం త్యజేత్‌ | 

ఆలీయాత్తాగరోవీలాం న [వలజ్ఞామ వాం వీతుః | 

(2-112-18) 

తామాద్వా తాత లోభాద్వా మ్యాతా తుభ్బ మిధంక్భ తమ్‌ | 

న తన్మననీ కర్తవ్యం వర్జితవ్యం చ మాతవల్‌ ॥ (2-112-19) 

భరతుని ముఖంలో మెరుపులా ఏదో భావం వెల్లివిరిసింది. 
“రామా! నీ పాదుకలు నాకు? అయోధ్యకు, సమస్త ప్రపంచానికి రక్ష నీ 
పాదాలతో ఈ పాదుకల నలంకరించి నాకు (ప్రసాదించు. ఈ పధ్నాలుగేళ్ళూ 
రాజ్యాన్ని నీ పాదుకలకు అప్పగించి, జడలు దాల్చి నారచీరలు కట్టుకొని, 
ఫలమూలాదులు భుజిస్తూ అయోధ్యకు వెలుపల నివసిస్తూ నీ ప్రతినిధిగా 
రాజ్యపాలన సాగిస్తా. పధ్నాలుగేళ్ళు దాటిన మరునాడు నీవు అగుపించకుంటే 
అగ్నిప్రవేశం వేస్తా అని రుద్దకంఠంతో భరతుడు పలికాడు. 

అధరోహోత ర! పాదాభ్యాం పాదుకే హీముఖూవీతే 

జే ఫొ సర్వలోకన యోగక్షేమం విధాస్మతః॥ (2-112-21) 


న పాదుకే సద్భుణమ్య రామం వచన మబబీల్‌। 
చత్భురళ వా వర్షాణి జబాబీర ధలోహ్మహమ్‌ | (2-112-23) 


రామాయణోపన్యాస మంజరి 237 


భలమూలాశనో వీర భీవేయం రఘున్నవన/: 
తవాగగున మూకాంక్షన్వనన్వై నగరాద్ద హ్‌! (2-112-24) 


తవపొదుకయోర్ణ లత రొజ్ఞతగ్రః వర్తువ। 
చత్తుర్రకే హీ సంవ్లూర్జేవ్లేది _ హని రఘూత్తమ ॥ (2-112-25) 


న (దక్ష్యామి యది త్వాం తు (పవేక్లామి హుతాశనమ్‌ | 
(2-112-26) 

రాముడు అలాగే అన్నాడు. తన పాదాలతో పాదుకలను 
అలంకరించాడు. మరి ఈ పాదుకలు రాముని వెంటవచ్చినవో? భరతుడు 
వెంట తెచ్చినవో? భరతుడు రామపాదుకలు తీసుకొన్నాడు. కళ్ళకద్దు 
కొన్నాడు. రాముని దగ్గర సెలవు తీసుకొన్నాడు. 

రాముడు భరతుని సాగసంపుతూ తమ్ముడూ! కైకమ్మ మీద ఇక 
కోపపడపద్దు. ఆ తల్లిమీద కోపపడితే నా మీద ఒట్టు, మీ వదిన మీద 
ఒట్టు అనేసరికి భరతుని కళ్ళనుండి కట్టలు (తెంచుకొని నీళ్ళు క్రిందికి 
దూకాయి, 

మాతరం ర్ల కైకేయీం మా రోషం కుఠుతాం (వతి 

మయా చ నీతయా వైవ శప్తోహానీ రఘున్నవన/! (2-112-27) 

_ అన్నగారి పాదుకలు శిరస్సున ధరించి తమ్ముడు భరతుడు 

చిత్రకూట శిఖరం మీది నుండి క్రిందికి దిగివస్తుంటే, ఆయనవెంట 
పురోహితులు, మంత్రులు, సామంతులు, పౌరజాసపద[పముఖులు నడచి 
వెళ్ళుతుంటే, చతురంగబలాలు ప్రయాణానికి సిద్దమై సాగిపోతుంటే - 
కొండమీది సెలయేళ్ళన్నీ గలగల కదలీ వచ్చి చూచాయి. అడవిలోని చెట్లన్నీ 
ఉత్కంఠతో ఊగిమాచాయి. చుట్టు ప్రక్కల తీవలన్నీ కొమ్మలెక్కి తొంగి 
మాచాయి. పక్షులన్నీ ఒకసారి పైకెగిరి చూచాయి. నేలమీది మృగాలన్నీ 
పరుగులు తీసి చూచాయి. 


238 రామాయణోపన్యాస మంజరీ 
మానవ చరిత్రలో అదొక అపూర్వదృశ్యం. ధర్మరక్తికి, భొతృభక్తికి, 
త్యాగనక్తికి అదొక గొప్ప తార్కాణం. 


నాటీ 


అయోధ్యకు అనతిదూరంలోనే ఉంది నంది[గామం. ఆ [గామంలోనే 
జరిగింది రామపాదుకాపట్టాభిషేకం. అదృష్టమంటే ఆ గామానిదే, 
అనుకోకుండా పట్టింది దానికి రాజధానీ మహాయోగం. 


రామపాదుకలు పధ్నాలుగేళ్ళు రాజ్యం వేశాయి. అనాయాసంగా 
చేతికందిన అయోధ్యా మహారాజ్యాన్ని, అనుభవిస్తూ ఉన్న అఖండ భోగ 
భాగ్యాలను అలవోకగా త్రోసిపుచ్చి జడలు దాల్చి, పదునాలుగేళ్ళు ఆ 
పాదుకాసేవకుడుగా రాజ్యపాలనా వ్యవహారాలు చూస్తూ జీవితం గడిపాడు 
భరతుడు. 


ఏమిత్యాగం! ఎంత మనోనిగ్రహం! 


అది పధ్నాలుగేళ్ళు పూర్తి అయిన తరువాతిరోజు. రాముడు 
రావలసినరోజు. అరుణోదయమైంది. రాముడు ఇంకా రాలేదు. అప్పటికే 
మంత్రులతో, పురోహితులతో, దండనాథులతో భరశుడు కొలువు దీరాడు. 
అన్న రాలేదే అని దిగులు పడుతూ అందరితో అదే విషయం మాట్లాడు 
తున్నాడు. అంతలోనె హనుమంతుడు వచ్చాడు. రామాగమన వార్త 
తెచ్చాడు. చల్లగాలి వీచినట్టుంది. వెన్నెల కురిసేనట్లుంది. కమ్మని పరిమళం 
కలయ బాకినట్లుంది. ఎంతో భారం తలమీది నుండి దించినట్లుంది. 


భరతుని ఆనందానికి అవధి లేదు. ఆయన హసుమంతుణి 
కౌగిలించుకొన్నాడు. నీవు దేపతవో మనుష్యుడవో తెలియటం లేదన్నాడు. 
ఇంత ప్రియవార్త తెచ్చిన నీకు శతసహ్యసగోవుల నిస్తానన్నాడు. వంద 
[గామాలదానం చేస్తానన్నాడు. సౌందర్య పతులు, సర్వాభరణ భూషితలు, 
వివాహ యోగ్యలు అయిన షోడశకన్యల నిస్తానన్నాడు. 


రామాయణోపన్యాస మంజరి 239 


దేవోవా మూనుష్లో వా త్వ మనుక్రోళా దివోగతః 
వీయాఖ్యాన స్మ తే ౌమ్మ దదామి (బువతః (వయమ్‌ | 
(6-128-42) 
గవాం శత సహసం చ గ్రామాణాం చ శతం వరము 
సుకుండలా శ్చుభాబారా భార్మాః తస్య్మాళ్ణ) పోఢశ | 
(6-128-43) 
ఇదంతా భరతుని ఆనందంగాని - అవన్నీ ఆంజనేయస్వామి 
కెందుకు? 


భరతుడు ఆయనచేత అరణ్యంలో జరిగిన రామకథ అంతా 
చెప్పించుకొని విన్నాడు. శత్రుఘ్నుని పిలిచి పెద్ద యెత్తున స్వాగత 
సత్కారాలకు ఏర్పాట్లు ముంచాడు. రామపాదుకలు స్వయంగా శిరస్సున 
ధరించి, శ్వేతఫ[ప్రచామరాదులతో, మంత్రిపురోహిత సామంత దండనాథు 
లతో, సమలంకృత చతురంగ బలాలతో, ఆనందోత్సాహాలతో అన్నను 
ఎదుర్కోటానికి బయలుదేరాడు. 


రాముడు ఇంకా అగుపించలేదు. క్షణక్షణం యుగయుగంగా 
ఉంది. మనస్సు బాధగా ఉంది. అనుమానం అధికమౌతూ ఉంది. భరతుడు 
“హనుమంతా! నీవు వాపలంతో అన్న వస్తున్నాడని చెప్పలేదుగదా - ఆయన 
ఇంకా అగుపించలేదే” అన్నాడు. 

కిన్న ఖలు కావీయీ సేవ్యతే చలచిత్తతా! (6-130-22) 

నహీ పశ్యామి కాకుత్సస్టం రామ మార్గం పరంతవమ్‌ | 

(6-130-23) 

అంతలోనే ఆకాశంలో మెరుపులా విమానం. వివూనంలో 
మేరుపర్వతం మీది సూర్యునిలా (శ్రీరామచంద్రుడు. ఆనందపరపశుడై 
అన్నగారికి భరతుడు నమస్కరించాడు. 

తతో విమానా[/తం భరతో(భాతరం తదా | 

వన్దే (పయతోరామం మేర్ళుష మివ భాన్కరమ్‌॥ (6-130-36) 


240 రామాయణోపన్యాస మంజరీ 


వివూనం నేల మీదికి దిగగానే వుహానందంతో మరొకసారి 
అన్నగారికి నమస్కరించాడు. 


రామ మాసాద్యముదితః పునరే వాభ్యవాదయత్‌। 


చెంతచేరి ప్రణమిల్లిన భరతుని రాముడు గ్రుచ్చి ఎత్తి తస తొడపై 
కూర్చుండబెట్టుకొన్నాడు. కౌగిలించుకొన్నాడు. 

తం నముత్రావ కావుల్‌న ల్రిరస్మాక్లీ పథం NED | 

ఆజ్బే భరత మాలోప్పు ముదితః వరివన్వజో | 

(6-130-39) 

భరతుడు జన్మతరించినట్లు భావించాడు. తరువాత లక్ష్మణుని 
సంభావింఛాడు. పదినెగారికి నమస్కరించాడు. తన్ను తాను పరిచయం 
చేసుకొన్నాడు. సుగ్రీవాంగదాదులను గాఢంగా కౌగిలించుకొన్నాడు, 
విభీషణుని కుశలవుడిగినాడు. సుగ్రీవుని వురొకసారి గాఢంగా 
కౌగిలించుకొన్నాడు. నీవు మాకు అయిదవ తోబుట్టువు వన్నాడు, 


త్వ మన్మాకం చతుర్దాంతు (భాతా న్యుగేవ/ వంచమః | 
(6-130-45) 
స్వహస్తాలతో పాదుకలు రాముని పాదాలకు అలంకరించి “అన్నా! 
నా జన్మ చరితార్థమైందన్నాడు. నీ ప్రతినిధిగా ప్రభుత్వకోశాన్ని, ధాన్యాగా 
రాన్ని, పట్టణాన్ని, సైన్యాన్ని పదింతలుగా వృద్దిపొందించాను. అంతా మీ 
అనుగ్రహమే. మీ రాజ్యాన్ని మీకు అప్పగిస్తున్నాను” అని నమస్కరించాడు. 
భరతుని భొతృభక్తికి, ధర్మ[పవృత్తికి వానరులు, విభీషణుడు 
ఆనందబాష్పాలు రాల్ఫొరు. 


ఆ తరువాత అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం, అది అందరికి 
ఆనందామృతం, 


భరతుడు రామాజ్ఞ శిరసావహించి గాంధారదేశాన్ని జయించాడు. 
అన్న ఆజ్జమేరకే తనపుత్రులైన తక్ష పుష్కలులను తక్షశిలా పుష్కలావత 


రామాయణోపన్యాస మంజరి 241 


నగరాలకు అధిపతులగావించాడు. అయిదేళ్ళు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు 
గావించి ఆవల అయోధ్యకు తిరిగి వచ్చాడు, 


చివరి దశలో శ్రీరామచంద్రుడు సరయూప్రవేశాన్ని సంకల్పించి 
అయోధ్యకు నిన్నభిషేకిస్తానన్నప్పుడు గూడ భరతుడు సవినయంగా 
ఆయనమాట త్రోసిపుచ్చాడు. రాముడులేని రాజ్యం నా కక్కరలేదన్నాడు. 
కుశలవులను అభిపిక్తులను చేయండని కోరాడు. శత్రుఘ్నుని శీఘ్రమే 
పిలిపించండన్నాడు. స్వర్గారోహణకు తమకు గూడ అనుమతి నిమ్మని 
అర్ధించాడు. 

న కామయే యధారాజ్ఞం త్వాం వినా రఘున్గ్హున! (7-107-6) 

ఇమౌొ వుశలవౌ రాజు న్మబిషించ నరాధైవ॥ (7-107-7) 


శతుమ్ము నతు గభ్భంతు దూతాస్త్వంిత వకమూః | 
ఇదం గమన ముస్మాకం న్వర్ణాయాఖ్యొాంతు మాబిభ్‌ ॥ 
(7-107-8) 

ఆఖరు క్షణంలో గూడ భరతుడు అన్ననే అనుసరించాడు గాని, 
అయోధ్యను కోరలేదు. జీవితమంతా తన్ననుసరించిన శత్రుఘ్నుని 
విస్మరించలేదు. రామునితో పాటు భరతుడు సరయూ(ప్రవేశం వేశాడు. 
స్వర్గం చేరుకొన్నాడు. రామాయణంలో భరతుడు అన్నకు తగ్గ తమ్ముడు. 
తల్లితో ఏకీభవించని తనయుడు . భ్రాత్ళభక్తి, ధర్మరక్తి, త్యాగనిరతి 
మూర్తీభవించిన పురుషుడు. 


32 


13. రామాయణ న్‌ రా 
వుండోదరీ సీ 


డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య 


గజరాజును గూర్చిగాని, గడ్డి పరకను గూర్చిగాని, గులకరాతిని 
గూర్చిగాని వ్రాసే కావ్యఖండికల్లో పాత్రప్రాధాన్యం, విశేషించి స్తీ పాత్ర 
పాధాన్యం లేక పోవచ్చుగాని మానవ జీవితాన్ని చిత్రించి జాతికీ మహిత 
సందేశా లిచ్చే మహాకావ్యాల్లో పాత్ర ప్రాధాన్యం ప్రత్యేకించి స్త సీపా(త్ర ప్రాధాన్యం 
ఎంతైనా ఉంటుంది. సమాజంలో ఎంత పురుష ప్రాధాన్యమున్నా స్పీపాత్రను 
పూర్తిగా విస్మరించటానికి వీలుండదు. స్పపురుషుల కలయికలో సమతా 
సరసతలు లేకుంటే జీవితం అసంపూర్ణం; శోభ్రావిహీనం; నశూస్యం, 


భారతీయసమాజం అతి ప్రాలీనకాలంలోనీ స్త్రీపాత్ర ప్రాధాన్యాన్ని 
గుర్తించింది. సమాజముఖమైన బాధ్యతను పురుషుడు స్వీకరించినా అతని 
జీవితం విస్పతి పొందట౦లో, ఎత్తు ఎదగటంలో, వెలుగు వెలగటంలో, 
చరితార్థతను సాధించటంలో స్ట్రీపాత్ర ఎంత ప్రాధాన్యం వహిస్తుందో 
గుర్తించటం గూడా జరిగింది. అమె నొకపవిత్రజీవితభాగస్వామినిగా 
సహధర్మవారిణిగా అర్థాంగిగా ఆదరించటమూ, ఆరాధించటమూ జరిగింది. 
అందుకే ఆర్థకవులు తమకావ్యాల్లో పురుష పాత్రలతో పాటు స్తీపాత్రలకు 
గూడ అధిక ప్రాధాన్య మిచ్చారు. పురుషస్వభావంలోని శిఖరాలను, 
లోయలను, మలుపులను చిత్రించినట్లే స్తీ స్వభావంలోని శిఖరాలను, 
లోయలను, మలుపులను చిత్రించి చూపారు, మానవ జీవితానికి తమ 
కావ్యాలను పెద్దనిలువుటడ్గాలుగా ఉంచారు. మానవజాతికి మహోన్నత 
సందేశాలిచ్చారు. 


రామాయణంలో పురుష పాత్ర లెంత ప్రాధాన్యం వహించాయో 
స్తిపాత్రలు గూడ అంత్ర రకా వహించాయి. రామాయణాన్ని మలుపు 
(త్రిప్పిన పాత్రలు గూడ స్తపాత్రలే. ఎంత చిన్న పాత్ర అయినా మంథర పాత్ర 


రామాయణోపన్యాస మంజరి 243 


లేకుంటే రామాయణం బహుశః అయోధ్య కాండలోని యౌవరాజ్యాభి షేకం 
తోనే అగిపోయేదేమొ. ఎంత చిన్న పాత్ర అయినా శూర్పణఖ పాత్ర లేకుంటే 
రామాయణం అరణ్య కాండతోనే ముగిసి ఉండేదేమో. సీత లేకుంటే రావణ 
సంహారమే లేదు. రావణ సంహారమే లేకుంటే రామ పాత్ర ప్రాధాన్యమేలేదు. 
రామాయణ మహాకావ్యమే లేదు. అందుచేతనే కొందరు రామాయణాన్ని 
సీశావరిత మని గూడ ( సీతాయాశ్చరితం మహత్‌ 1-4-7) చెప్పటం 
జరిగింది. 


రామాయణంలో (ప్రధాన జాతులు మూడు - నరులు, వానరులు, 
రాక్షసులు. (ప్రధాన రాజ్యాలు మూడు- అయోధ్య, కిష్కింధ, లంక ఈ 
మూడు జాతుల్లో ఈ మూడు రాజ్యాల్లో పాఠకుని దృష్టిని ప్రధానంగా 
ఆకర్షించే స్త్రీపాత్రలు గూడ మూడు - సీత, తార, మండోదరి. మూడు 
పాత్రలూ మహోన్నత పాత్రలు, మూడు పాత్రలూ మరపురాని పాత్రలు. 

తార ఆకుచాటు పువ్వులా “చెట్టుకు అల్లుకొన్న తీపలా అందమైన 
మూగ బొమ్మలా ఎంతకాలమో కిష్కింధా రాజ్యాంతః పురంలో జీవితం 
గడిపింది. అయినా అటు భర్త జీవితంలో ఇటు తన జీవితంలో కొన్ని విషము 
పరిస్థితు లేర్పడినపుడు ఆమె చూపిన చొరవ, ప్రదర్శించిన ప్రజ్ఞావిశేషాలు 
అసుపమానాలు సుగ్రీవుని మీదికి రెండవసారి యుద్దానికి వెళ్ళే వాలికి ఆమె 
వేసిన హిత్రబోధ, వాలిని వధించిన రామునితో ఆమె మాటాడిన తీరు, 
మహోగ్రుడై సుగ్రీవుని చంపవచ్చిన లక్ష్మణునితో ఆమె వ్యవహరించిన విధం 
మహోదాత్తమైన ఆ వానరకాంతవ్యక్తిత్వానికి మకుటాయమానాలు. 

తార సూక్ష్మబుద్దిగల వ్యక్తి “దూరదృష్టిగల వ్యక్తి” పరిస్థితులను 
చక్కగ తూకము వేయగల వ్యక్తి “సుగ్రీవుని సింహగర్జనలోని ఊపును” దాని 
వెనుక ఉన్న ప్రాపును అమె వెంటనే గ్రహించింది. మహావీరులైన 
రావులక్ష్మణులు సుగ్రీవునికి సాయంగా ఉన్నారని, రావలయడు 
సకలసద్గుణశోభితుడని, సాధుజన సంరక్షకుడని, అరిజన భయంకరు డని 
అలాంటి మహానుభావునితో వైరం అసర్థదాయక మని సమర్థుడైన తమ్ముడు 


244 రామాయణోపన్యాస మంజరి 

సుగ్రీవుణ్ణి ప్రియమార పిలిచి యువరాజుగా చేసుకొమ్మని యుద్ద ప్రయత్నం 
విరమించి తమ్మునితో కలిసి సర్వసుఖాలు అనుభవించ మని, పరిస్థితులను 
చక్కగ పరిశీలించి, రానున్న ప్రమాదాలను దూరదృష్టితో గ్రహించి అన్నింటిని 
తార్కికంగా వివేచించి, మృదుమధురంగా వాలికి హితబోధచేసింది, తార 
చేసిన హితబోధ వాలి సుగ్రీవులకే గాదు. లోకంలో కలహ శీలురైన ఏ అన్న 
దమ్ములకైనా తారక మంత్రమే. 


కాని ఏం లాభం “వినాశకాలే విపరీతబుద్దిః వాలి అమెమాట 
వినలేదు. రామబాణానికి అతడు బలీకాక తప్పలేదు. 


తార భర్తకళేబరం మీద పడి విలపించింది, ఎంతగానో విలపిం చింది. 

ప్రక్కనే నిలిచి ఉన్న రాముని వైపు తల మలిపి అలా ఒక్క సారి చూచింది. 

అమె చూపులో నీటి బిందువు లున్నాయి, నిప్పురవ్వ లున్నాయి. నెత్తురు 

చుక్క లున్నాయి. అంతటి రామునికి ఆమెవైపు ఎలా చూడాలో తెలియలేదు. 

ఆ విగతభర్శకను ఎలా ఓదార్చాలో అంతకంటె తెలియలేదు. తార గద్గద 

కంఠంతో రామా ! నీవు అప్రమేయుడవు. “దుర్గభుడవు’ జితేంద్రియుడవు, 

ధార్మికుడవు, కీర్తి సంపన్నుడవు, సర్వసమర్థుడవు గదా నీవు ఏ బాణంతో 

నాప్రియుని వాలిని వధించావో అదే బాణంతో నన్ను వధించి నా 

ప్రియునితో కలుపుమన్నది. రాముడంటే రమింపజేసే వా డని అర్థం గదా 

వాలితో నన్ను కలిపి ఆ పేరు సార్ధకం చేసుకొమ్మన్నది. బుశ్యమూకం మీద 
సీత్రావిరహంతో నీవెంత బాధపడుతున్నావో స్వర్గలోకంలో నావిరహంతో వాలి 
గూడ అంతే బాధ పడతా డన్నది. యౌవసంలో ఉన్న పురుషునికి భార్యావిరహం 
ఎంత బాధాకరమో నీకు పేరుగా చెప్పాలా అన్నది. అందుచేత శీఘ్రంగా నన్ను 
పధించి వాలికడకు పంపు మన్నది, స్తీ హత్య మహాపాతక మని సంకోచిస్తా 
వేమో? వాలి ఆత్మే తార అని భావించి వధించమన్నది.అన్ని దానాల్లోకి 
భార్యాదానం గొప్ప దని ఆర్యులన్నారు గదా.నన్ను వధించి స్వరానికి పంపి 
వాలికి భార్యాదానం చెయ్యమన్నది. పుణ్యం ఆర్టించు కొమ్మన్నది. ఆపుణ్యంతో 


రామాయణోపన్యాస మంజరి 245 
వాలి వధ పలన గలిగిన వీరహత్యాపాపం బాపు కొమ్మన్నది. 


రాముడు రాతి బొమ్మలా నిలబడ్డాడు. తార ఇతర స్త్రీలవలె ఈ 
ఘట్టంలో ఏడుస్తూ చతికిల బడలేదు. అట్లని నిండుదనాన్ని గోల్పోయి నోరు 
చేసుకొని అటు సుగ్రీవుణ్ణి గాని, ఇటు శ్రీరాముణ్ణిగాని తేలికగా తిట్టలేదు. 
అమె కెంతో అపకారం జరిగింది. ఆమె ఎంతో దుఃఖపడింది. అయినా ఆమె 
మాటల్లో ఆవేశం ఉంది గొని అవివేకం లేదు. ఆవేదన ఉంది గాని అల్బత్వం 
లేదు. తారది అంత ఉదాత్త వ్యక్తిత్వం అయితే తార మాటలు దూది 
మేకులు గావు. అవి వాడి ములుకులు. రామ బాణాల కవి పదునులో 
ఏమాత్రం తీసిపోవు. వాలికి అంత్యక్రియలు జరిగాయి. సుగ్రీవునికి 
యౌవరాజ్యాభిషెకం జరిగింది. అంగదుడు యువ రాజయ్యాడు. 
వానరసం(పప్రదాయం ప్రకారం కాబోలు, తార సుగ్రీవుని ప్రియురా లైంది. 
ఆమె జీవితంలో క్రొత్త అధ్యాయం ఆరంభమైంది. తారా సుగ్రీవులు 
శృంగార పరవశులై కాలం గడుప సాగారు. శరత్కాలం వచ్చినా సుగ్రీవుడు 
సీతాన్వేషణ ప్రారంభించ లేదు. 


అనాడు లక్ష్మణుడు అగ్రహోద్యగ్రుడై అగ్నిహోత్రునిలా మండి 
పడుతూ తారా సుగ్రీవులున్న అంతః పురానికి వచ్చాడు. వాళ్ళు సంభోగ 
పరవశులై ఉన్నారు. లక్ష్మణుడు ధనుష్టంకారం వేశాడు. అది వినేసరికి 
సుగ్రీవుని గుండెలదిరాయి. గడగడ వణుకుతూ తారా! ఈ గండం నీవే 
గడిపించు అని బ్రతిమాలు కొన్నాడు. 


తార సుగ్రీవుని భయ తీవ్రతను తెలుసుకొన్నది. లక్ష్మణుని 
ఆ(గ్రహావేశాన్ని అర్థం చేసుకొన్నది. అలాగే శయ్యదిగి జారిపోయే చీరను 
ఒక చిత సవరించుకొంటూ ఊడిపడే వడ్డాణాన్ని ఇంకోచేత ఒత్తి పట్టుకొంటూ 
చెదిరిన కురులతో సంభోగ చిహ్నాలతో స్తనభార వినవ్ర శరీరంతో 
ఆసమున్నతగంభీరస్త్రీమూర్తి జంకుగొంకులు లేకుండ సరాసరి నడిచి 
వచ్చింది. మద్యపానమదోన్మత్తతచే మూతపడే కనురెప్పలను ఒకింత పైకెత్తి 
సూటిగా అతని ముఖంలో కి మూస్తూ లక్ష్మణా! ఎందు కీ కోపం? ఎవరిమీద? 


246 రామాయణోపన్యాస మంజరి 


అని అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఎవరైనా నీఆజ్ఞ 
అతిక్రమించారా? అంది. అయినా దావానలం మీద ఎవరు దూకుతా రన్నది. 
ఆమె వచ్చిన తీరు, మాటాడే వైఖరి చూచేసరికి లక్ష్మణుడు సగం చల్ల బడ్డాడు 
“అంత కంత తగ్గి పోయాడు” గొంతు సవరించుకొని స్వరం బిగబట్టి 
సుగ్రీవుడు రామకార్యం మరచాడు. శరత్కాలం వచ్చినా సీతాన్వేషణ 
సాగించలేదు. కామ మోహితుడై కాలం గడుపు తున్నాడు. అని గుక్క 
తిప్పుకోకుండా పలికాడు. 

తార అల్లననవ్వి లక్ష్మణా! సుగ్రీవుడు మీ మిత్రుడు మీ పనిమీదసె 
ఉన్నాడు. మీరు వేసిన ఉపకారం మాకు తెలుసు. చెయ్యవలసిన 
ప్రత్యుపకారం గూడ తెలుసు. కాకుంటే సు గ్రీవు డిప్పుడు మన్మథాధీసుడు. 
అంతే గదా మన్మథాధీనుడైన సుగ్రీవుని మీద నీ ఆగ్రహం మాస్తే నీకు మన్మథ 
వ్యాపార పరిజ్ఞానమే లేనట్టుందే ! కామ పరవశులు దేశకాలాదులను గాని 
ధర్మార్జాలను గాని గుర్తించ రని తెలుసుకో. “మన్మథ” పరవశులై మహర్టులే 
కాలాన్ని మరచి పోతుంటే మావానరుల సంగతి చెప్పాలా? అయినా 
సుగ్రీవుడు రావుకార్యం మరువలేదు. అందుకొరకే సర్వసైన్యాన్ని 
సమీకరిస్తున్నాడు అని అతనిని నిరుత్తరుణ్ణి చేస్తుంది. లోనికి వచ్చి 
సుగ్రీవునితో మాట్లాడు మని పిలిచింది. 


లక్ష్మణుడు లోనికి వెళ్ళి సుగ్రీవుని మీద మరల ఆగ్రహపడగా తార 
లక్ష్మణా! ఇది నీకు తగదని గట్టిగా చెప్పింది. నీవంటి ధర్మజ్ఞాడు, 
సత్త సంపన్నుడు, మహాపురుషుడు అంతః పురంలో ఈ విధంగా 
ప్రవర్తించటం ఉచితంగా లేదన్నది. కోపం ఆపుకొమ్మ న్నది. పరిస్థితులను 
అర్ధం చేసుకొమ్మన్నది. వానరసైైన్య సాహాయ్యం లేకుండా రావణుని 
జయించటం సాధ్యం గా దన్నది. అందుకే సుగ్రీవుడు అన్ని దిక్కుల్లో ఉండే 
వానర సైన్యాన్ని సమీకరి స్తున్నా డన్నది. కొంత ఆలస్యం తప్ప దన్నది. అంతః 
పురకాంతలంతా నీ కోపం చూచి అదరి పడుతున్నారు. ఉచితజ్జుడివై 
నీకోపాన్ని ఉపసంహరింమకొమ్మన్నది. 


రామాయణోపనా(స మంజరి 247 


అగ్ని పర్వతంలా వచ్చిన లక్ష్మణుడు మంచుగడ్డలా మారిపోయాడు. 
తారవ్యక్తిత్వం అంత ఉన్నతం! మగువుల ధైర్యానికి, దక్షత్రకు, ఉదాత్తతకు, 
మాటనేర్పుకు మారుపేరు తార. తారను తమ్మునికి అప్పగిస్తూ వాలి చెప్పిన 
వాక్యాలు ఆమె వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు. 

సుష్మేణ దుపొతాచేయ మ్మర్రసూక్ష్య పినిశ్ళయ! 

బౌత్ర్రాతికే చ వివిధే సర్వతః వడిలిష్టితా! 

య దేషా సొధ్వితి[బూయా తా ర్భం త న్ముక్తసంశయమ్‌ 

నహీ తారామతం కంచి దన్వథా పరివర్తతే | 
రామాయణం లో తార ఒక మరపు రాని స్త్రీ పాత్ర. 

X-X-X 

మండోదరి మహాసౌందర్యవతి. అంతకు మించి గుణవతి మహో 
దాత్త వ్యక్తిత్వ శోభావతి. ఆమె తండ్రీ మయుడు దానవరాజా. ఆమె తల్లీ 
హేమ అప్సరస. ఆమె తన ఆభిజాత్యానికి, ఐశ్వర్యానికి, అందానికి, అభిరుచికి 
తగిన భర్తను పొందా లని కలలు గన్నది. పులస్త ్యబిహ్మ పౌత్రుడు, విశ్రవస 
(బహ్మ పుత్రుడు, వేదవేదాంగ పారంగతుడు, వరదాన బలాన్వితుడు, త్రిజగ 
ద్విజయవిఖ్యాతుడు, లంకేశ్వరుడు అయిన రావణుని భర్తగా పొందింది. 
లంకామహాసా[మ్రాజ్యానికి పట్టమహిషి అయింది. మితిలేని భోగాలు అనుభ 
వించింది. ఇంద్రజిత్తుపంటి మహావీరుని కన్నతల్లి అయింది. అంతకంటే 
స్తేజీవి తంలో ఇంకేం కావాలి. 


ఆ స్థితిలో రావణుడు పెడదారి పట్టాడు. కాముకుడై వేదవతిని 
షష్ట. శాపగ్రస్తు డయ్యాడు. దేవగంధర్వ బుషికన్యలను అపహ 
రించాడు. శాప గ్రస్తు డయ్యాడు. రంభను మానభంగం ఛశాడు. శాప గ్రస్తు 
డయ్యాడు. పుంజిక స్థలను పట్టి బాధించాడు. శాపగ్రస్తు డయ్యాడు. ఎంద 
రెందరో పతిపత్రలను బలాత్కరించాడు, శాపగ్రస్తు డయ్యాడు. 


ఈ భర్త స్థితికి ఆ భార్య ఎంత బాధపడిందో! అయినా రావణుడు 
అంతతో ఆగలేదు. చివరకు శ్రీరామపత్ని సీతను అపహరించి తెచ్చాడు. 


248 రామాయణోపన్యాస మంజరి 


అశోకపనిలో ఉంచాడు ఎంద రెంత చెప్పినా వినకుండా ఆమెసు అనుభవించా 
లని ఆశించాడు. సీతను అపహరించి తెచ్చింది మొదలు లంకలో అన్నీ 
అపశకునాల్సే అన్నీ ఉత్పాతాలే అయినా రావణుడు లెక్క పెట్టలేదు. చివరకు 
అనుకొన్న యుద్దం రామునితో రాసే వచ్చింది. పెరు మోసిన రాక్షస వీరులంతా 
రణ భూమికి బలి అయ్యారు. అయినా రావణుడు మారలేదు. కడకు అతడే 
పెను తుఫానుకు పెల్లగిలి పడిన వంహావృక్షంలా యుద్ధభూమిలో 
కూలిపోయాడు. 


ఇది మండోదరి జీవితంలో పెద్ద విపరీత స్థితి, అయినా ఆమె సమ 
తను గోల్ఫోలేదు. శత్రువు శ్రీరామచంద్రుని గాని మరది విభీషణుని గాని 
మలకనగ మాట్లాడలేదు. మండోదరి అప్పుడు అంతఃపురం నుండి వెలుపల 
అడుగు పెట్టింది. యుద్ధభూమికి వెళ్ళింది. భర్త కళేబరం మీద బడి ఆయన 
తలను చేతుల్లోకి తీసుకొంది. ఆమె మనస్సులో ఏవేవో ఆలోచనలు ఎన్నెన్నో 
అనుభూతులు ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు దుఃఖం, ఇంకో వైపు నైరాశ్యం. 

(ప్రభూ ! ముల్లోకాలను గడగడలాడించిన మీకా మరణం! 
అందులోనూ ఒక మానవుని చేతనా ! ఎంత వైపరీత్యం! మృత్యుదేపతే 
మీరంటే గడగడ లాడుతుందే అలాంటి మీకు మరణపూ! అని ఆమె 
ఆశ్చర్యపోయింది, 


రాముడు మానవమూత్రుడు గాదు. ఖరదుషణాదుల వధతో 
హసుమంతుని లంకా (ప్రవేశంతో సీతుబంధనంతో ఆ సంగతి తేలి పోయింది. 
ఆయన పరమాత్ముడు. మానవరూపం ధరించిన శ్రీమహావిష్ణువు. అందు 
చేతనే మిమ్మల్ని వధించ గలిగాడు అని శ్రీరామవందుని మహత్వాన్ని 
గుర్తించింది; శ్చాఘంచింది. 

అంతేగాక మరణానికి దారి తీసిన రావణుని బలహీనతను గూడ 


ఆ సమయంలో ఆమె స్మరించటం విశేషం. స్వామీ! ఇది పరలో మీరు 
ఇంద్రియాలను జయించారు. ముల్లోకాలను జయించగలిగారు. ఆ వైరాన్ని 


రామాయణోపన్యాస మంజరి 249 


గుర్తుంచుకొని ఇంద్రియా లిప్పుడు మిమ్మల్నీ జయించాయి. మీరు శత్రువు 
చేతిలో హత మయ్యారు. 
ఇం[దియాణే పురా జిత్వా జోతం (తిభువనం త్వయా | 
స్మృరద్ధ రివ తద్రైరం ఇం్యదడ్డూరేవ న్పిర్టతః | 
LI- HI 15, 16 
అన్న మండోదరీదేవి తాత్త్విక దర్శనం అమోఘం. 


ఆభిజాత్యంలో అందచందాల్లో సీత నాకంటే అధికురాలు గాదు. 
సమానురాలు గూడ గాదు. అయినా కామమోహితులైన మీరు ఈసంగతి 
గుర్తింపలేక పోయారని భర్త నడిగింది. 

(/ నవులేన న రూవేణ దాక్షీశ్వేన చ మైథిలీ 
మయాద్రకా వా తుల్మావా త్వం తు మోవోన్లు బుద సే! 
V1- Il 28 

అరుంధతి మున్నగు పతి వ్రతల కంటే మిన్న యైన సీతా దేవిని 
వెరబట్టిన పాపఫలమే ఈ రీతిగ పరిణమించిం దని భర్త మరణానికి 
కారణభూతు రాలైన సీతాదేవి పాతివ్రత్యాన్ని, భర్త దుర్మార్గాన్ని తలపోయటం 
ఆమె వ్యక్తిత్వం లో ఒక గొప్ప విశేషం. 

అయినా మీరు లోకాల నాక్రమించిన మహా శూరులే, క్షుద్రమైన 
ఈ నారీ చౌర్యానికి ఎలా పాల్పడ్డారని ఆమె భర్త అకృత్యాన్ని విమర్శించింది. 

కణం చ నామ తే రాజు న్లోకా నాట్య తేజసా 

నారీ చౌర్పు మదం క్లు[దం కృతం శౌళ్టోర్వమానినా | 

[7 - I-67, 68 

విభీషణుని పల్లెత్తు మాటగూడ అనకుండ అతని ధార్మికదృష్టిని విజ్ఞతను 
(ప్రస్తావించింది. 

స్వామీ! మీరు. జీవితాన్ని లెస్సగా అనుభవించారు. అనేక ఘన 
కార్యాలు వేశారు. వీర మరణం పొందారు. మీమార్గం మీరు చూచు కొన్నారు. 
న న్ననాథగా చేసి వెళ్ళారు అని భర్త కళేబరం మీద బడి పరిపరి విధాల 
శోకించింది. 


33 


250 రామాయణోపన్యాస మంజరి 


ఈస్టితిలో సామాన్యస్త్రీలైతే శత్రువీరులను ఎంతగా నిందించేవారో! 
విభీషణుని విశేషించి ఎంతగా దూషించే వారో! 


కాని మండోదరి పరులను నిందించ లేదు. గతాన్ని, భర్త [ప్రవర్తన 
విధానాన్ని సమ్మ ష్టితో సమీక్షించింది. పరిస్థితులను వ్యక్తుల గుణదోషాలను 
సవ్యంగా అర్ధంచేసుకొని అంతటి దుఃఖాన్నీ ఆ సమయంలో భరించింది. 
రాక్షసపంశంలో జన్మించినా, రావణుని అర్థాంగి అయినా ధర్మదృష్టి, తాత్త్విక 
చింతన గల మహోదాత్త స్త్రీమూర్తిగా వ్యవహరించింది. 

X-X-X 

భారతీయ సమాజం ప్రాచీన కాలంలోనే దాంపత్యం ఎంత ప్రధాన 
మందో ఎంత పవిత్రమైందో దర్శించింది. పాతివ్రత్యాన్ని ఏకపత్నీ వ్రతాన్ని 
దాంపత్య పరమధర్మాలుగా రూపొందించింది. వివాహాన్ని ఒక (పధానజీవిత 
యజ్ఞంగా తీర్చి దిద్దింది. రామాయణంలో సీతారాములు పాతి వ్రత్యానికి 
ఏక్రపత్నీవతానికి [ప్రతీకలుగా నిలిచారు. భారతీయ భార్యా భర్తలకు ఆదర్శ 
మూర్తు లయ్యారు, ఆరాధ్య దైవా లయ్యారు. 

రామాయణంలో సీతాదేవి పుట్టుకే ఒక అద్భుతం ఆమె అయోనిజ, 
జనక మహారాజు యజ్ఞం చెయ్యాలని భూమి దున్నితే నాగేటి కొమ్ముకు 
తగులుకొన్న పెట్టెలో పసిపాపగా సీత కన్పించింది. జనకుని కన్న కూతురి 
కన్న మిన్నగా పెరిగింది. 


సీతా వివాహం గూడ సామాన్యమైన విషయం గాదు. అది అనాడు 
యావద్భారతాన్ని ఆకర్థించిన రసవత్తర సన్నివేశం. సీతావివాహంతో ఆమె 
జీవితం క్రొత్తమలుఫు తిరిగింది. రావణ నాశానికి నాంది జరిగింది. 


అయితే సీత జీవితంలో అన్నీ చిత్రమైన మలుపులే. నాటకీయ 
పరిణామాలే. విషమ పరీక్షలే. అత్తవారింటికి వచ్చిన సీత శ్రీరామచంద్రుని 
అర్జాంగిగా, కాబోయే మహారాణిగా ఎన్నెన్నో భోగాలు అనుభవించా లని ఎంత 


రామాయణోపన్యాస మంజరీ 251 


గానో జీవితంలో ఆనందించా లని కలలు గనటం సహజమే, కాని ఒక్కసారిగ 
పరిస్థితులు తారుమారయ్యాయి. అభిపిక్తుడై అయోధ్యను ఏలవలసిన 
రాముడు అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. అందులోనూ పధ్నాలుగేళ్ళు. 
అప్పుడు సీత అయోధ్యలో ఆగలేదు. అరణ్యాలకు వెళ్ళటం మాసలేదు. 
రాముడు అరణ్య వాసం ఎంత భయంకరమో ఎంత బాధాకరమో వివరించి 
చెప్పాడు. ఆమెను వారించటానికి అనేక విధాల ప్రయత్నించాడు. 


అయినా సీత ఆగలేదు. రామా! నీతో కూడి ఉండటమే నాకు 
స్వర్గం. నీవు లేకుండా ఉండటమే నరకం. నీపట్ల నాకున్న ప్రేమను 
తెలుసుకొని న న్నడవికి తీసుకొని పొ మ్మని భర్తను ప్రార్థించింది. 
య స్త్యయా సమాన న్వర్లో నిఠయోయ స్ట్హ్యయో వినా । 
ఇతి జాన న్చరాం [నీలం గళ్ళ రామ మయా సహ॥ 78-30-18 
అని భర్త వెంట అడవులకు వెళ్ళి అనేక కష్టాలనుభవించింది. 


మాయామృగ దర్శనం సీత జీవితంలో ఒక చెడు సంఘటన, 
రాజాంతః పురభోగాలనే త్యజించి వచ్చిన ఆమె ఆ మాయా మృగాన్ని ఎందుకు 
కోరుకోవాలి? పుత్రసముడైన లక్ష్మణుని అనరాని మాటలు ఎందుకు 
అనాలి? రావణుని మాయాజాలంలో ఎందుకు చిక్కుకోవాలి? మహర్షుల 
మధ్య మగనితో కలిసి జీవితం గడుపపలసిన మానినీమణి అశోకవనంలో 
రాక్షసుల మధ్యకు ఎందుకు చేరాలి? అంత విధివైపరీత్యం. 


రాక్షసుల మధ్య ఆ నరకయాతనను సీతాదేవి ఎంతో ఓర్పుతో 
అనుభవించింది. అనుక్షణం భర్తకొరకు ఎదురు చూచింది. రావణుని ప్రలోభా 
లను అదరింపులను బెదిరింపులను ఏదోవిధంగా భరిస్తూ (పతిక్షణం 
పతిధ్యానంలో గడిపింది. ఆ విధంగా అశోకవనంలో రాక్షసుల మధ్య ఉన్న 
సీత్ర అసత్యాపవాదం చే చెడిన కీర్తిలా ఉందట. ఆ వృత్తిలేక మరచిన వేదవిద్యలా 
ఉందట. మంచువే కాంతి తజిగన పద్మం లా ఉందట. శూరులు హతులు 
కాగా భయపడి పరుగెత్తే సీనలాఉందట, చీకటిచే కప్ప బడిన కాంతిలా 


252 రామాయణోపన్యాస మంజరీ 


ఉందట, సన్నగిలిన నదివలె నున్నదట, అయోగ్యులు స్పృశించిన యజ్ఞ 
వేద్రికలా ఉందట, చల్లబడిన అగ్నిశిఖలా ఉందట. 
ఆభూతే నావ వాదేన కీర్ణిం నివతితామివ | 
ఆమ్మాయానా మయోగేన విద్యాం [వళిథీలా మివ | 
(V-15 34,38) 
పద్మినీ మవ విధ్ద్యస్తాం హత శూరాం చమూమివ | 
(వభామివ తమోధ్ల్యసా మువక్లీణా మివావగామ్‌ ॥ 
వేదీమివ వరామృవ్థాం శాంతా మగ్గు శిఖామివ | 
(V-19-13. 14) 
అంజనేయుని రాక ఆమె చీకటి జీవితానికి ఆశాకిరణం. అతని 
రాకతో ఆమె ఉనికి ఆ రామచంద్రునికి తెలిసే అవకాశం ఏర్పడింది. రావణుని 
సంహరించి ఏనాటికైనా భర్త తనకు విముక్తి కలిగిస్తా డన్న విశ్వాసం ఆమెహృ 
దయంలో నెలకొనింది. ఆంజనేయుడు అమ్మా! నావీపు నధిరోహించు. 
ని న్నారామచందద్రుని చెంత చేరుస్తా నన్నాడు. అయినా ఆమె [పలోభపడి 
అతని వెంటవెళ్ళలేదు. పైగా ఆ విధంగా వెళ్ళటం ఏవిధంగా ఉచితంగాదో 
చక్కగా వివరించి, నారాముడే రావాలి, రావణుని సంహరించాలి. నన్ను 
స్వీకరించాలి అని పతి రాక కొరకు ఎదురు శూచింది, 


రాముడు రానే వచ్చాడు. రావణుని సంహరించాడు. సీత చెర 
విడిపించాడు. ఆమె కొండంత ఆశతో కోదండ రాముని చెంత కేగింది. 
రాముడు ప్రియమార ఆమెను చేరదీయలేదు సరిగదా! నీవు రావణుని 
అధీనంలో ఇంత కాలం ఉన్నావు. అందుచేత నీ చరిత్ర సందేహాస్పదం. అతని 
దృష్టివేత స్పర్శచీత నీవు మలిన మయ్యావు. నిన్ను స్వీకరించటానికి 
నామనస్సు అంగీకరించటం లేదు. నీ పవిత్రత నిరూపింపుకో అన్నాడు. 

సత జీవితంలో అదొక పిడుగుపాటు. ఆమె లక్ష్మణునడిగి 
అగ్నిగుండం సిద్ధం చేయించుకొన్నది. అంజలి ఘటించి అగ్ని హోత్రం 
ముందు నిలిచి వైశ్వానరా! రాముని తప్ప అస్య పురుషుని సృరించకుండా 


రామాయణోపన్యాస మంజరి 253 
ఉన్నట్లయితే నన్ను రక్షించు. మనసా వాచా కర్మణా ఆ రామునే స్మరిస్తూ 
ఉన్నట్లయితే నన్ను రక్షించు. పంచ భూతాలు పతివ్రతగా భావిస్తూ 
ఉన్నట్లయితే నన్ను రక్షించు అని పలికి ప్రదిక్షిణం చేసి అగ్నిలో ప్రవేశించింది. 
అది సీత పాతి వ్రత్యానికి అగ్నిపరీక్ష, శ్రీరాముని ధార్మికత్వానికి అగ్నిపరీక్ష, 

కీశ్రాపాతీవ త్యాన్ని (బ్రహ్మాది దేవతలు (ప్రశంసించారు. అగ్నీ 
హోత్రుడు చెక్కుచెదరకుండా ఆమెను తెచ్చి రామునికి అప్పగించాడు, సీత 
పాతివ్రత్యం తనకు తెలుసు నని లోక(ప్రత్యయార్థమే ఆమెను అగ్నీపరీక్షకు 
గురివేశానని శ్రీరాముడు చిరునవ్వుతో ఆమెను స్వీకరించాడు. 


సీశ్ర పూచిన కడిమిచెట్టులా పులకరించింది. భర్త వెంట పుష్పక 
విమానంలో అయోధ్య వెళ్ళింది. కోసలరాజ్యపట్టమహిషి అయింది. భర్తతో 
కొంతకాలం అంతః పురభోగాలనుభవించింది. అంతర్వత్ని అయింది. 


మరల ఆమె జీవితంలో మరో పిడుగు పాటు. లోకాపవాదానికి 
తలవంచి రాము డామెను అరణ్యాల్లో వదలా లని నిశ్చయించాడు. లక్ష్మణుని 
పిలిచి గంగాతీర వనభూముల్లో వదలి రమ్మన్నాడు. రాముడు తన్ను 
పరిత్యజిస్తున్నాడని పాప మా పతివ్రతకు తెలీదు, ఆశ్రమవాసజీవితం తన 
కిప్టముని అన్నందుకు భర్త తనకా అవకాశం కలిగిస్తున్నా డని ఆమె భావించింది. 
తీరా అరణ్యంలో ఆమెను వదలి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు, అసలు సంగతి 
చెప్పాడు. ఆమె మూర్భపోయింది. ఎంతసేపటికో తెప్పరిల్లుకొని తన 
ఆవేదననంతా మొదట వెళ్ళబోసుకొంది. ఆ తరువాత రాముని ధార్మికతను 
ప్రశంసించింది. తనస్టితితో తాను సమాధాన పడింది. 


అంతలో వాల్మీకి మహర్థివచ్చాడు. ఆమెను తన ఆశ్రమానికి 
తోడ్కొని వెళ్ళాడు. సీత అక్కడే కుశలవులను ప్రసవించింది. వాళ్ళు పెరిగి 
పెద్దవా రయ్యారు. వాల్మీకి దగ్గర విద్యాబుద్దులు నేర్చుకొన్నారు. రామ చరిత 
ది గ్‌ అ 
చెప్పుకొన్నారు, 
అశ్వమేధయాగసమయంలో కుశలవుల రామగానం విని, వారు 
తన పుత్రులని కనిపెట్టి, రామచం|దుడు సీతాదేవిని పిలిపించు కొన్నాడు. 


254 రామాయణోపన్యాస మంజరి 
ఆమె వాల్మీకి మహర్థివెంట ఆనాటి రామసభ కరుదెంచింది. వాల్మీకీ మహర్టి 
సాక్షాత్తు బ్రహ్మదేవునిలా ఉన్నాడు. ఆయన వెంట వేదంలా సీతాదేవి అడుగు 
పేసింది. 

దృష్ట్వా (కుతీ మివాయోంతీం [బహ్మోణ మునుగామినీమ్‌! 

వాల్ళీకేః వృ ష్టత స్పీతాం సాధుకాలో మసోనఖూతీ] 

(VI - 96 - 11) 

రాము డామెను పాతివ్రత్యం నిరూపించు కొమ్మని మరల అడిగాడు. 
అది ఆమె జీవితంలో చివరి మలుపు. 

ఆమె శిరస్సు వంచి చేతులు జోడించి గద్గదకంఠంతో కన్నీరు 
కారుస్తూ ఎలుగెత్తి అమ్మా! భూదేవీ! రాముని కంటె అన్యుని సేను మనస్సున 
స్మరించకుండా ఉన్నట్లయితే నీ హృదయంలో నాకు స్థాన మివ్వు. అమ్మా! 
భూదేవీ! మనోవాక్కాయ కర్మల నేను రాముణ్ణే పూజిస్తున్నట్లయితే నీ 
హృదయంలో నాకు స్థాన మివ్వు. అమ్మా! భూదేవీ! నేను చెప్పింది సత్యమే 
అయితే నీ హృదయంలో నాకు స్థానమివ్వు, 

యథానాం రాఘవా దనం మనసావీ న చింతయే 

తథా మే మాధవీ దేవీ ౨వరం దొతుమర్హతి 


మనసా కర్భుణా వాచా యథా రామం సముర్ధయే! 
తథా మే మాధవీ దేవీ వివరం దాతు మర్హతి! 


యధైత తృతృ ముక్తం మే వేద్దీ రామా తృరంన చ 
తధా మే మాధవీ దేవీ వివరం దాతు మర్హతి | 
(VI 97 - 15,17) 
అనగానే అందరికి ఒక భయంకర శబ్దం వినిపించింది. భూమి 
బద్దలైంది. అందుండి ఒక ధివ్యసింహాసనం పైకి వచ్చింది. భూమాత 


రామాయణోపనాంస మంజరి 255 


ప్రియమార బాహువులు వాచి ప్రియసుతయగు సీతను కౌగిలింపుకొనింది. 
కన్నీరు తండిచింది. వయుంగురంలు నిమిరింది. సింహాసనం మీద 
కుర్చుండబెట్టు కొని అంతర్జానమైంది. 


అంతా ఆశ్చర్యంలో, ఆవేదనలో మునిగి పోయారు. రాముడు సీతా! 
సీశ్రా! అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడు. 


కీ శ జీవితం సమాప్తమైంది. మొతానికి సీతజీవితంలో పరీక్షలు, 
ఎన్నో ఎన్నో మలుపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శిక్షలు. తన తప్పేమి 
లేకుండానే ఆమె అన్నీ అనుభవించింది. సహధర్మచారిణిగా [శ్రీరామునికి 
అన్నివిధాల సహకారాన్ని అందించింది. అయన ధర్మపాలనకై అగ్ని పరీక్షకూడా 
ఎద్దుర్కొంది. ఆయన ధర్మపాలసకై మరొక మారు అరణ్యవాసాన్ని గూడ 
అనుభవించింది. అభిమానవతిగా చివరకు తన జీవితాన్నే త్యాగంచేసింది. 


కీశ్ర మహాపతివ్రత. ఆమె జీవితం ఉన్నతాదర్శం. భారతీయ స్తే 
జాతికి గర్వకారణం. 


14. [శీముదామాయణ పాత్రలు 
విశ్వామిత్ర వాయు పుత్రులు 
డౌ, అప్పుజోడం వేంకటసుబ్బయ్య 


రామాయణ - భారతాలు హైందవ సంస్కృతికి అమృత కలశాలు. 
భారతీయ కవితా సరస్వతికి సువర్ణశిరో భూషణాలు, రామాయణం వాల్మీకీ 
మహర్షి అపూర్వ సృష్టిఆర్షకవితామధురసవృష్టి మహాభారతం వ్యాసమహర్థి 
అద్భుత సృష్టి; భారతీయధర్మ తత్త్వసమగ దృష్టి, 

యుగయుగాల భారతీయ సంస్కృతికి వేదమే మూల కందం. 
వేదం లోని కర్మకాండ ధర్మాన్నిగూర్చి చెపితే, జ్ఞానకాండ (బ్రహ్మాన్నిగూర్చి 
చెపుతున్నది. బ్రహ్మం, ధర్మం రెండూ వేదానికి బొమ్మా బొరుసుల్లాంటివి. 
వేదపేద్యుడైన పరమాత్మయే దశరథాత్మజుడుగా అవతరించాడని, వేదమే 
సాక్షాత్తు రామాయణంగా రూపొందిందనీ ప్రతీతి, 

“వేదవేద్వే పరే ఫుంనీ జాతే దోశరభాత్మజ 

వేదః పాచేతసా దానీత్‌ సాక్షా [దామాయణాత్మనా | 
(స్కాంద పురాణము) 

రామచంద్రుడు బాహ్యంగా ధర్మరూపుడు. ఆంతరంగా బ్రహ్మ 
రూపుడు. ఆయన జీవిత మార్గమే శ్రీమద్రామాయణం. బాహ్యంగా రామా 
యణం ధర్మ(పతి పాదకమైన ఒక వంహాకావ్యం. ఆంతరంగా అదొక 
మహోపనిషత్రు, 

రామాయణం ఆత్మచ రిత్రగా అభివర్గితమెంది. తత్త్వవేత్తలు 
రామచంద్రుని పరమాత్మగా, సీశ్రాదేవిని జీవాళ్మగా, రావణుని కామమోహిత 
మైన మనస్సుగా, అతని పదితలలను ఇంద్రియాలుగా, లంకను శరీరంగా, 
సాగరాన్ని సంసారంగా వ్యాఖ్యానిస్తారు. 


రామాయణోపన్వాస మంజరి 257 

ఈ విధమైన ఆధ్యాత్మికసమస్వ యాన్ని తెలుసుకోవటం సులభమే. 

కాని దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అతికష్టం. అందుకు ఎన్ని జన్మలు 

కావాలో! ప్రతి జన్మలో ఎంత తపస్సు చెయ్యాలో! పైగా అది ఎవరికి వారు 
చెయ్యవలసిన సాధన. దర్శించవలసిన సత్యం. 


ఆలాంటప్పుడు ఆధ్యాత్మిక సమన్వయాలను, వ్యాఖ్యానాలను విని, 
ఏదో తెలుసుకొన్నామని తృప్తి పడి ఆ మహా గ్రంథాన్ని మూడు సార్లు కళ్ళ 
కద్దుకొని, తీర్థానికి తీర్థం, (ప్రసాదానికి ప్రసాదం లాగ ఎ మార్పూ లేని 
వ్యక్తిత్వం తో సమాజంలో వ్యవహరించడంకంటె ఆ గ్రంథాన్ని ఒక ధర్మ (పతీ 
పొదకమైన రసమ యమహోకావ్యంగా దర్శించి, మహాపురుషుడైన ఆ రాముని 
జీవితం నుండి, ఆయన జీవిత మార్గం లో వివిధ పాత్రలు నిర్వహించిన వ్యక్తుల 
నుండి అనేక గుణపాఠాలు నేర్చుకొని, ఆచరణాత్మకంగా వాటిని జీవితాని 
కస్వయించుకొని తన ఉన్నతికి, సమాజ కల్యాణానికి ప్రయత్నించటం ఎక్కువ 
ఉపయోగకరంగా ఉంటుందేమో, 

రూపు దాల్చిన ధర్మంగా వర్ణింపబడిన (రామో విగ్రహవాన్‌ ధర్మ) 
శ్రీ రాముని జీవిత మార్గంలో మానవులు, మహర్షులు, పక్షులు, మృగాలు, 
దేవతలు, రాక్షసులు చిత్ర విచిత్రమైన పెక్కు పాత్రలను నిర్వహించటం 
జరిగింది. కాకి మొదలు రాపణాసురునిదాకా, శబరి మొదలు అగస్త మహర్షి 
దాకా అన్ని పాత్రలు రాముడు కేంద్రంగా (ప్రవర్తిల్లేవే. ప్రతి పాత్రలో ఏదో 
ఒక విశిష్టత ఉంది. 

రామాయణ పాత్రల్లో విశ్వామిత్రవాయుపు|త్రు లిద్దరు ఒక విశిష్ట 
వ్యక్తిత్వ మున్నవారు. రామునిజీవితంలో ఒక గొప్ప పాత్ర నిర్వహించిసవారు. 
అయోధ్యకు మిథిలకు వియ్యాన్ని కూర్చి, సీతారామకల్యాణానికీ కారణ 
భూతుడై, రావణ సంహారానికి నాంది జరిపించిన వ్యక్తి విశ్వామిత్రుడ్డైతే, 
అయోధ్యకు కిష్కింధకు నెయ్యాన్ని కూర్చి, రావణ సంహారానికి సీతారామ 
పునస్సమాగమానికి దోహదం వేసిన వ్యక్తి వాయుపుత్రుడు. దుష్ట శిక్షణకు, 
శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు బద్ద కంకణుడైన శ్రీరామచంద్రు నికి సర్వ 


34 


258 రామాయణోపన్యాస మంజరి 
నస్తాస్తసంపదను అందించిన గురువు విశ్వామిత్రు డైతే, సీశ్రాస్వేషణకు, 
రాక్షససంహారానికి ఉపకరించిన వానరసైన్యాన్ని సుగ్రీవ సఖ్యం ద్వారా 
సమకూర్చిన దూత వాయుపుత్రుడు. అందుచేత ఇద్దరి వ్యక్తిత్వాలు, పా[త్రలు 
విశ్లేషింపదగినవే, పరిశీలింపదగినపే, 
విశ్వామి [త్రండం: 

విశ్వామిత్రు డొక విచిత్రవ్యక్తి. ఆయన పేరు వినేసరికి పరాకుగా 
ఉన్న సైనికుడు పై అధికారి కేక విని తత్తర పాటుతో, బిత్తర చూపులతో ఏ 
విధంగా సావధాను డౌతాడో, మామూలు వ్యక్తి మొదలు మహారాజుదాకా 
నిలువెల్ల కళ్ళుగా, మనసెల్ల చెవులుగా మేలు కొంటారు. ధుర్వాసుని(ప్రక్కసే 
ఆయనకూ పీట వేస్తారు. కోపానికి, శాపానికి ప్రతిరూపంగా ఆయనను 
భావిస్తారు. 

విశ్వామిత్రునిది మహా తీవ్రమైన వునస్తత్త్వం. ఈ లాంటి 
మనస్తత్త్వం ఉన్న వాళ్ళు హరిహరాదులనైనా ఎదిరించి, ఎన్ని ఆటంకాలనైనా 
అధిగమించి, ఉన్న శక్తులన్నింటిని వినియోగించి, మంచిదైనా చెడ్డదైనా, మేలు 
కలిగినా, కీడు మూడినా అనుకొన్న పని అయ్యేదాకా రెప్పవాల్చరు. రెండు 
కాళ్ళూ ఒక చోట నిలపరు. 


కాగా విశ్వామిశ్రునిది కేవలం అగ్నికణంలా (ప్రజ్వరిల్లే హృదయం 
సూత్రమే కాదు. అది అప్పుడప్పుడు మంచు గడ్డలా కరిగిపోగలదు. అది 
పాషాణంలా కఠినమైనది మాత్రమే కాదు. వెన్న ముద్దలా మెత్తనైనది కూడ. 
ఆ మహర్షి స్వాభిమాన ధురంధరుడు మాత్రమే గాదు. సౌందర్య పిపాసిగూడ. 
అతనిది సహజంగా చిక్కనైన రజోగుణం. ఆ రజో గుణాన్ని ఆపరించి 
ఉంటుంది తమోగుణం. ఒక విధంగా చెప్పాలంటే పరవళ్ళు దొక్కే రజోగుణ 
(ప్రవాహం తమోగుణమనే తటద్వయాన్ని ఒరుసుకొంటూ సాత్తిికసాగరంలో 
సంగమించిన స్వభావానికి ఉత్తమ ఉదాహరణ విశ్వామిత్ర మ హర్థిజీవితం!, 


విశ్వామిత్రుడు క్షతియుడు. గొప్ప పరాక్రమశాలి. భూమండ 
లాన్ని ధర్మబద్దంగా బహుకాలం పరిపాలించిన మహారాజు, అక్షౌహిణీ 


రామాయణోపన్యాస మంజరి 259 
పూర్ణమైన సైన్యంతో ఒకసారి ఆయన దేశసంచారం ప్రారంభించాడు. అపర 


బ్రహ్మ లోకంగా వర్ణింపబడిన వసిష్టాశమానికి వచ్చాడు. వసిష్ట డిచ్చిన 
ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందించాడు. అల్పవ్యవధిలో ఆశ్చర్య జనకంగా అంత 
మందికి ఆతిథ్యం అమర్చిన ఆశ్రమకాముధేసువు మీద విశ్వామిత్రుని కన్ను 
పడింది. లక్ష గోవులు పుచ్చుకొని ఆ కామధేనువును తన కిమ్మని విశ్వా 
మిత్రుడు వసిష్టుణ్ణి అడిగాడు. అంతే గాక కామధేసువు రత్నమని, రత్నాలు 
రాజుల సొమ్ములని తన అభ్యర్థనను సమర్థించాడు. 

గవాం శత సహ్మసీణ దీయతాం శదిలా మము! 

రత్త ంపొ భగవ న్మేత, (దోత్సహోరీ చ పార్థివః 

విశ్వామిత్రుని ప్రార్థనలోను, సమర్థన లోను రాజసం కొట్ట 
వచ్చినట్టు కన్పిస్తూ ఉంది. 

కామధేనువు తన సర్వస్వమని, సర్వసత్కర్మలకు ఆ బల మూల 
మని, ఏమిచ్చినా ఆ గోవు నివ్వటం సాధ్యం గాదని వసిష్టుడు చెప్పాడు. 
అంతేగాక అత్మ వంతునితో కీర్తిలా నాతో ఈ కామధేనువు శాశ్వతంగా 
ఉంటుం దన్నాడు, వసిష్ణుని ఈ నిరాకరణతో విశ్వామి త్రునిజీవితంలో ఒక 
కొత్త అధ్యాయం ఆరంభమైంది. 


అన్యుల దయినా, తాను ఆశించగూడని దయినా ఆక్తర్థించిన (పతి 
దానిని తనదిగా చేసుకోవాలని అనుకోవటం రజోగుణ స్వభావం. అది చేతికి 
అందనపుడు అభిమానం దెబ్బతిని ఆ రజోగుణం తమోగుణం తో చేతులు 
కలుపుతుంది. చెడు త్రోవలు శ్రొక్కుతుంది. 


. విశ్వామిత్రుడు బలవంతంగా సైన్యసహాయంతో కామధేనువును 
కట్టి కదలించాడు. ఆ కామధేనువు ఘోష పెట్టింది. అయినా వసిష్టుడు 
ఊరుకొన్నాడు. కడకు ఆ కామధేనువే కట్లు త్రెంచుకొని, సైనికు లందరిని 
చిందర పందరగా విదిలించి పరుగు పరుగున వచ్చి వసిష్ణునిపాదాల ముందు 
నిలిచింది. విశ్వామిత్రుణ్ణి వధించి తన్ను రక్షించమని అర్జించింది. అందుకు 

వశిష్టుడు “బలా విశ్వామిత్రుడు బలవంతుడు. అతనిని నిగహించగల 


260 రామాయణోపన్యాస మంజరి 


శారీరక బలం నాకు లేదు. తపో బలంతో అతనిని నాశనం చేద్దా మనుకొంటే 
[పజాపాలకుడు. పాలించే రాజును చంపటం వుహా పాతకం” అని 
సమాథానం చెప్పాడు. అయితే మీరు అనుజ్ఞ ఇవ్వండి ఆ విశ్వామి[త్రుణ్ణే 
నేను హతం చేస్తా నన్నది శబల. అది నీయిష్టం అన్నాడు వసిష్టుడు. శబల 
వెంటనే అపరిమిత సైన్యాన్ని సృజించింది. విశ్వామిత్రుని సైన్యాన్నంతా నాశనం 
చేసింది. ఆగ్రహోద గ్రలైన విశ్వామిత్రుని నూర్వురు పుత్రులు వసిష్టునిమీదికి 
విజృంభించారు. ఒక్క హుంకారంతోనే వసిష్టుడు వాళ్ళందరిని మసిగా మాడ్చి 
వేశాడు. అప్పుడు నిస్సహాయుడ్డై నిలిచిన విశ్వామిత్రుడు వేగం లేని 
సముద్రంలా ఉన్నాడట. కోరలు పోయిన సర్పంలా ఉన్నాడట. రాహుగ్రస్తు 
డైన సూర్యునిలా ఉన్నాడట. తేజోరహితుడై పుత్ర బలాన్ని గూడ కోల్పోయి, 
రెక్కలు తెగిన పక్షిలా గర్వోత్సాహాలు రెండూ లోపించి (ప్రగాఢ నిర్వేదాన్ని 
పాొందాడట. 
“నమ్యద ఇవ నిర్వేగో భ్యుదంష్ష ఇదో! 
డవరక్ట ఇవాదత్త, నృబ్మొనిప్టభీతాం గతః! 


వాత వ్యుత బలో దీనో లూన పక్ల ఇవ ద్వదాః' 
హత దర్హో వాతోత్సా వోనిర్వేదం నమవద్వత। |” 
(1-55-9,10) 

క్షాత్రబలం తపోబలాన్ని జయించ లేకపోయింది. అయినా విశ్వా 
మిత్రునికి క్షాత్రబలం మీద విశ్వాసం పోలేదు, తపస్సు చేసి అపారమైన 
అస్త్రబలాన్ని ఆర్జించి శత్రువును జయించాలని అనుకొన్నాడు. ఒక్క ఊపున 
హిమాలయాలకు వెళ్ళారు. పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించాడు. 
సర్వాస్త్ర బలాన్ని సంపాదించాడు. పూర్ణిమనాటి పారావారంలా విజృం 
భిం చాడు. వసష్టుని తపోవనాన్ని దం చెయ్యటం ప్రారంభించాడు. ఆ దెబ్బకు 
తాపసులంతా తల్లడిల్లి పోయారు. తక్కిన ప్రాణికోటి పరుగెత్తిపోయింది. 
అది చూచి వసిష్టుడు (బ్ర హ్మదండాన్ని చేపట్టాడు. విశ్వామిత్రుడు 


రామాయణోపన్యాస మంజరి 261 
ప్రయోగించిన ఆగ్నేయ - వారుణ - రౌద్ర-పాశుపత - మోహన - బ్రహ్మ 
పాశ-పరుణపాశ - కాల చక్ర - విష్ణుచక్రాది అస్తాలన్నింటిని ఆ బ్రహ్మదండం 
అవలీలగా (మింగివేసింది. చిట్ట చివరకు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం 
ప్రయోగించాడు. దానిని గూడ |బహ్మదండం మింగిపసింది. విశ్వామిత్రుడు 
నిర్వీర్యు డయ్యాడు. అవమానంతో [క్రుంగిపోయాడు. [బ్రహ్మబలమే బలమని 


మెచ్చుకొన్నాడు. 

''ధర్బలం క్షజియబలం బహ్హతేజోబలం బలమ్‌! 

వీకేన బహ్హదండేన సర్వాస్తాణీ హతాని మే॥ ' 

సర్వ శక్తిమంతమైన [బ్రహ్మబలాన్ని పొందటానికి ఎంత తపస్ప్సయినా 
చెయ్యాలని నిశ్చయించుకొన్నాడు. భార్యతో కలిసి శరావతీ నదికి దక్షిణ 
దిక్కున తీవ్రమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని జీవితంలో ఇది పెద్ద 
మలుపు. 

శరావతీతీరంలో ఉండగానే విశ్వామిత్రునికి నలుగురు పుత్రులు 
జన్మించారు. వెయ్యిసంవత్సరాల తపస్సు పూర్తి కాగానే బ్రహ్మదేవుడు 
ప్రత్యక్షమై రాజర్థిత్వాన్ని ఇచ్చాడు. అయినా విశ్వామిత్రునికి తృప్తి కలుగ 
లేదు. మునుపటి కంటే మిక్కుటమైన మహాతపస్సు ప్రారంభించాడు. ఆ 
సమయంలో త్రిశంకు మహారాజు సశరీర స్వర్గం కోరుకొని వసిష్టుని 
తీ రస్కారాన్ని, అతని కొడుకుల శాపాన్ని పొంది చండాలరూపంలో వసిష్ట 
విరోధి అయిన విశ్వామి త్రుణ్ణి ఆశ్రయించటం జరిగింది. ఆ ర్రహృదయంతో 
విశ్వామిత్రుడు త్రిశంకునికి అభయమిచ్చాడు. వచ్చిన పని అడిగాడు, ఇక 
(త్రినంకుని చాతుర్యం సంగతి చెప్పాలా? వసిష్టుని గూర్చి, అతని తిరస్కారాన్ని 
గూర్చి ఏవేవో చెప్పి నీ వే నాకు శరణ్యమన్నాడు. నీ పురుషక్రారంతో దైవాన్ని 
మరలించి నాకోరిక సఫలం చేయమన్నాడు. వసిష్టునికి నీ శక్తి తెలియ 
చెయ్యాలన్నాడు. విశ్వామిత్రునిలో త్రీశంకునిమీది దయతో పాటు, 
పసిష్టునిమీద ప్రతిభటత్వం గూడ ప్రబలింది. త్రిశంకుణ్ణి ఓదార్పాడు. సశరీర 
స్వర్గం నీ చేత నున్నట్లే భావించు కొమ్మన్నాడు. యజ్ఞం కొరకు అన్నీ సిద్దం 


262 రామాయణోపన్యాస మంజరి 
చేసి బుషు లందరిని ఆహ్వానించమన్నాడు. తన ఆహ్వానాన్ని ఎవరైనా 
తిరస్కరిస్తే వెంటనే తెలియజేయమన్నాడు. 


శిష్యులందరిని దేశం సలుమూల లకు పంపాడు. శిష్యులు తిరిగి 
వచ్చి “ఒక్క మహోదయుడుమాత్రం మీ ఆహ్వానాన్ని మన్నించలేదని, 
వసిష్టుని పుత్రులు యజ్ఞం చేయించేవాడు క్షత్రియుడు, చేసేవాడు 
చండాలుడు, ఆ చండాలయాగంలో దేవత లెట్లా హవిస్సులు భుజిస్తారో 
మాస్తామని పరిహసించా రని పలికారు. విశ్వామిత్రునికోపం మిన్ను 
ముట్టింది. వెంటనే వసిష్టునికొడుకులు సూర్వురు, ఆ మహోదయుడు 
మండి బూడిద కాగలరని శపించాడు. విశేషించి వసిష్ణునికొడుకులు ముందు 
జన్మలో ముష్టికులంలో పుట్టి కుక్క మాంసంతో కుక్షి నింపుకొంటూ నికృష్ణ 
జీవితం గడుపగలరని, మహోద యుడు నిషాదజాతిలో జన్మించగల 
డనికూడా చెప్పాడు. ఇది వరకు తన నూరుగురు కొడుకులను వసిష్టుడు 
భస్మం చేశాడు. ఇప్పు డతని నూరుగురు కొడుకులను తాను భస్మం వెశాడు. 


వు హర్షులంతా విశ్వామిత్రంని స్వభావాన్ని పూర్తిగా అర్థం 
చేసుకొన్నారు. ఆయన అగ్ని లాంటి వాడని కోపం వస్తే వారినంతా శపిస్తాడని 
తెలుసుకొన్నారు. యాగాన్ని యథాశాస్త్రంగా జరిపించారు. కాని 
హవిర్భాగానికి దేవతలు రాలేదు. విశ్వామిత్ర డెంతపిలిచినా దేవతలు 
వినిపించుకోలేదు. విశ్వామిత్రుడు ఉగ్రుడయ్యాడు. అనుకొన్న పనికి 
ఆటంకం ఎర్చడింది. అయినా అన్నమాట నిలబెట్టుకోవాలి. త్రిశంకునికి 
స్వర్గం ఇప్పించాలి. ఆ పరిస్థితుల్లో ఇక మిగిలిన మార్గం ఒకటే. అది 
తానార్జించిన తపోధనాన్ని ధారవోసి త్రీశంకుణ్ణి స్వర్గానికి పంపటం. 
విశ్వామిత్రుడు అదే చేశాడు. 


త్రీశంకుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు, కాని దేవేంద్రుడు అతనికి 
స్వర్గంలో ప్రవేశ మివ్వలేదు. “నీవు గురుశాప హతుడి వని, తల క్రిందుగా 
నేల మీద పడమనీ అతణ్ణి త్రోసివేశాడు. త్రిశంకుడు తల క్రిందుగా పడుతూ 
రక్షింపు! రక్షింపు! మని విశ్వామిత్రునితో మొర పెట్టుకొన్నాడు. విశ్వామిత్రుని 


రామాయణోపన్యాస మంజరి 263 


ఆగ్రహానికి అంతులేదు. అతని పట్టుదలను పట్ట శక్యంగా లేదు. అప్పుడు 
తన శక్తినంతా ధారవోసి త్రీశంకుని పతనాన్ని ఆపాడు. దక్షిణ దిక్కుగా 
సప్తర్షులను, నక్షత్రాలను సృష్టించాడు. 

“అన్య మింద్రం కరిష్యామి లోకో వా స్యా దనిం|[ద్రక” అపర 
దీవేంద్రుణ్ణి సృజిస్తాను లేదా లోకంలో ఇంద్రుడే లేకుండా పోవును అని 
పలికి దేవతలనే సృష్టించటానికి పూనుకొనే సరికి దేవతలు, బుషులు, 
రాక్షసులుగూడ భయపడ్డారు. విశ్వామి[త్ర మ హర్టిని ఊరడించారు. త్రిశం 
కుడు గురశాప హతుడని, అందుచేత స్వర్గార్డుడు కాదని తెలియ జెప్పారు. 
అయితే తా నిచ్చిన మాట తప్పటానికి వీల్లేదన్నాడు విశ్వా మిత్రుడు. దేవత 
లకు దిక్కు తోచలేదు. ఇక గత్యంతరం లేక విశ్వా మిత్రుడు సృష్టించిన 
నక్షత్రాలు ఆకాశంలో అనాది జ్యోతిశ్చక్రానికి వెలుపల శాశ్వతంగా నిలిచి 
ఉండేటట్లు, త్రిశంకుడు తల క్రిందుగా దేవతా సమాసుడై వాటి మధ్య ఉండే 
టట్లు అంగీకరించారు. 


(త్రిశంకుడు తరించాడు. దేవతలు, మునులు వచ్చిన త్రోవన వెళ్ళి 
పోయారు. కాని విశ్వామిత్రుని పని మళ్ళా మొదటికి వచ్చింది. ఒక ప్రయోజ 
నాన్ని ఆశించి చేసిన తపస్సంతా మరొక దానికి వ్యయమైపోయింది. దక్షిణ 
దిక్కున విఘ్నం కలిగిందని విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకు ప్రయాణ 
మయ్యాడు. పుష్కర తీర్జాల తీరంలో మరల మహాతపస్సు ప్రారంభించాడు, 
మరల ఆ మహర్షితపస్సుకు మరో విఘ్నం. 

అంబరీష మహారాజు యజ్ఞపశువుగా శునశ్ళ్శీఫుణ్ణి పిలుచుకొని 
పోతూ విశ్వామిత్రుని ఆశ్రమంలో విశ్రమింపటానికి వచ్చాడు. శుసన్మేఫుడు 
దీనుడు. దిక్కు లేని వాడు. తల్లిదండ్రులే లక్షగోవులు పుచ్చుకొని అతనిని 
బలీపశువుగా అంబరీషునికి అమ్మారు. ఇక దిక్కెవ్వరు? శునన్ళేపుడు 
దుఃఖంతో కుమిలి కుమిలి, దప్పికతో వాడిపోయి, శ్రమతో అలసిపోయి 
సొమ్మసిల్లి విశ్వామి త్రునిఒడిలో వ్రాలిపోయాడు. విశ్వామిత్రుని మనస్సు 
కరిగింది. అతని మేను నిమిరి అభయమిచ్చి అనునయించాడు. తన 
కొడుకుల్ని పిలిచి శున్మేపుని బదులు మీలో ఒకరు బలి పశువుగా వెళ్ళండని 
ఆదేశించాడు. 


264 రామాయణోపన్యాస మంజరి 
ఆ మహర్షిఆర్ధత ముందు ఆ సముద్రుడైనా చేతులెత్తి సముస్కరించ 
వలసిందే! ఆ మహర్షిత్యాగం ముందు ఆ మేరుపర్వతమైనా శిరసు వంచి 
మోకరిల్ల వలసిందే! 
పిష్యవాక్యాన్ని పుత్రులంతా తిరస్కరించారు. అందుకు విశ్వామిత్రు 
డాగ్రహించి వసిష్ణునికొడుకుల వలె మీరు గూడ ముష్టికులంలో పుట్టి కుక్క 
మాంసం తిని బ్రతకండని శాప మిచ్చాడు. శుసస్ఫేఫునికి రెండు దివ్యగాథ 
లుపదేశించాడు. యూపస్తంభానికి కట్టినపుడు గుట్టుగా గానం చసుకొమ్మని 
చెప్పాడు. శుసశ్ళేఫుడు చెప్పినట్లే చేశాడు. దేవేంద్రుడు తృప్తినొంది అతనికి 
దీర్ధాయువు నిచ్చాడు. అంబరీషునికి యాగఫలాన్ని గూడ అనుగ్రహించాడు. 
సుసన్మేఫుని గండం గడిచింది. విశ్వామిత్రునికి తపోభంగం జరిగింది. 
విశ్వామిత్రుడు మరల తపస్సు మొదలు పెట్టాడు. వియ్యి 
సంవత్సరాలు వేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “బుషిస్త్వమసి - నీవు 
బుషివ య్యావు” అని పలికి అంత ర్జాన వంయ్యాడు. అయినా 
విశ్వామిత్రునికి తృప్తి కలుగలేదు. కోరుకొన్న దాని కంటె అది కొంచెం 
తక్కువే. అందువేత మరల తపస్సు ఆరంభించాడు. కొంత కాలం కాగానే 
క్రొత్త విఘ్నం ఏర్పడింది. 
మేనక అతి లోకసౌందర్యవతి. ఆమె పుష్కర తీర్థంలో స్నానం 
వస్తున్నది. ఆ అప్సరసను విశ్వామిత్రుడు చూశాడు. మోహ పరము డైనాడు. 
అమెకు స్వాగతం పలికి పది సంవత్సరాలు శృంగార జీవితం గడిపాడు. 
రజోగుణానికి రాసిక్యం మెండు. సౌందర్యాన్ని చూచి స్పందించ 
టముు, వుంచిచెడ్డలు ఎంచి చూడకుండా ఆకర్షించిన సౌందర్యాన్ని 
స్వాయత్తం చసుకిని తృప్తిగా అనుభవించటం రజోగుణసహజలక్షణం. 
విశ్వామిత్ర డదే చేశాడు. పది సంవత్సరాల తరువాత తాను చేసింది తప్పని 
తెలుసుకొన్నాడు. తపస్సు చెడిందని చింతనొందాడు. దేవతల పన్నాగం 
ఫలించిం దని గ్రహించాడు. వెంటనే మేనకను విడిచి తాను హిమాలయాలకు 


రామాయణోపన్యాస మంజరి 265 


వెళ్ళాడు. కౌశికీనదీ తీరంలో కఠోర తపస్సు వేశాడు. ఆ తపస్సు చూచి 
దేవతలు చలించారు. అంతా కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మ 
ప్రత్యక్షమై విశ్వామిత్రా! నీకు మ హర్థిత్వాన్ని ఇచ్చానన్నాడు. విశ్వామిత్రుడు 
తృప్తి చెందలేదు. అయితే నేను జితేంద్రియుణ్ణి అయిసట్లేనా అని బ్రహ్మదేవుని 
గ్రుచ్చి అడిగాడు. అందు కింకా ప్రయత్నం చెయ్యాలని చెప్పి బ్రహ్మదేవుడు 
మాయమయ్యాడు. 

విశ్వామిత్రుని పట్టుదల పెరిగింది, హస్తాలు పైకెత్తి నిరాలంబంగా, 
వాయువే ఆహారంగా, వేసవిలో పంచాగ్ని మధ్య, వానకాలంలో ఆరుబయట, 
శిశిర కాలంలో చన్నీట వెయ్యి సంవత్సరాలు మహోగ్రతపం చేశాడు, 
విశ్వామిత్రుని మహోగ్రతపం చూచే సరికి దేవేంద్రుని గుండె లదిరాయి. 
రంభను ప్రయోగించి అతని తపోభంగం చెయ్యా లసుకొన్నాడు, రంభ శాప 
భయంతో విశ్వామిత్రుని సమీపానికే వెళ్ళలే నన్నది. దేవేంద్రుడు 
మన్మథునితో, వసంతునితో కలిసి తానూ కోకిల రూపంలో వెంట ఉంటా 
నన్నాడు, భయం లేదు పదమన్నాడు. 


రంభ తన యౌవనాన్ని, సౌందర్యాన్ని ఒలక బోసి విశ్వామిత్రుని 
రజో గుణాన్ని రెచ్చగొట్టింది. ఆ మహర్థిమనస్సు చలించింది. ఆగ్రహించి 
పదివేల యేండ్లు పాషాణంగా పడి ఉండ మని రంభను శపించాడు. వెంటనే 
ఆమె స్థితికి జాలిపడి మహానుభావుడు, తపస్సంపన్నుడు, (బాహ్మణోత్త 
ముడు అయిన వసిష్టుడు ని న్నుద్ధరిస్తాడని శాప విమోచనం గూడ చెప్పి 
వేశాడు. ప్రత్యర్థి వసిష్టునిగూర్చి ప్రయోగించిన విశేషణాలు విశ్వామిత్రుని 
సహృదయతకు చక్కని తార్కాణాలు. కాని కోపకారణంగా విశ్వామిత్రుని 
తపస్సు తరిగిపోయింది. 

రంభ రాయిగా మారింది. [బదుకు జీవుడా అని దేవేంద్రుడు 
పరుగెత్తాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్థిత్వం ప్రాప్తించే దాకా కోపపడకుండా, 
మాట పలుక కుండా, ఆహారం లేకుండా, కడకు నిట్టూర్పయినా వదల 
కుండా తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నాడు. ఇది అతని చరిత్రలో 


35 


266 రామాయణోపన్యాస మంజరి 

చివరి నిర్ణయం. కఠోరనిర్ణయం. ఉత్తరదిశను విడిచాడు. తూర్పుదినకు 
వెళ్ళాడు. తపస్సు ప్రారంభించాడు. ఎన్నో విఘ్నాలు అయినా చలించలేదు. 
వెయ్యి సంవత్సరాలు నిండాయి. అన్నం తినబోయాడు. అంతలోనే 
దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై ఆ అన్నం తన కిమ్మని అర్థించాడు. 
విశ్వామిత్రుని వ్రతభంగం చేయాలని దేవేందుని ఉద్దేశం, కాని ఆ మహర 
మారు మాటాడకుండా అన్నం దేవేంద్రుని కిచ్చాడు. 


మరల వెయ్యేండ్లు నిట్టూర్చయినా విడువ కుండ మహోగ్రతపం 
చేశాడు. ఊర్పుగూడ విడువక పోవడంతో ఆయన శిరస్సు వేడెక్కింది. పొగలు 
గ్రక్కింది. ఆ పొగలు ముల్లోకాలను ముంచి వేశాయి. దిక్కులు, 
సముద్రాలు, పర్వతాలు, భూమి, గాలి అన్నీ కలత నొందాయి. 
విశ్వామిత్రునికాంతి ముందు సూర్యుడు గూడ వెల వెల పోయాడు. 
దేవతలందరు దిక్కుతోవక భయ భ్రాంతులై [బ్రహ్మదేవుని ప్రార్ధించారు. 
బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి విశ్వామిత్రుణ్ణి 'బ్రహ్మర్టీ' అని సంబో 
ధించాడు. నీకు బ్రాహ్మణ్యం ప్రాప్తించిందని, దీర్థాయువు కలుగుతుందని, 
(ప్రశాంతుడవు కమ్మని కోరాడు. విశ్వామిత్రుడు ఇంతకాలం పట్టు పట్టి 
సర్వశక్తుల్ని ధారవోసి దేనికై శ్రమించాడో దాని నిప్పుడు సాధించాడు, 
సంతోషించాడు. కాని ఆయన కోరిక పూర్తిగా తీరటానికి ఇంకా కొంత కొరవ 
ఉంది. అందుచేతనే బ్రహ్మకు (ప్రణమిల్లి: 


"బహ్మణ్యం యద మే ప్రాప్తం ద్హరయాయు సభైన చ 
ఉంకారళ్ళు వవట్కా రోవేదాళు వరయంతు మామ్‌! 
ఖత వేదవిదాం శేష్టో[బిహ్మవేదవిదా మవీ! 
(బహ్మఫు[తో వనీష్ణో మామేవం వదతు దేవతాః! ” 


అని రెండు ఆంక్ష లుంచాడు, బ్రహ్మణ్యమే తనకు ప్రాప్తించి 
నట్లయితే దీర్థాయువే తనకు కలీగినట్లయితే ఓంకారవషట్కార వేదాలు తన్ను 
వరించా లన్నది మొదటి ఆంక్ష ఇక రెండవది బ్రహ్మదేవుడు తన్ను “|బహ్మర్టీ” 


రామాయణోపన్యాస మంజరి 267 


అని అంటే చాలదట. అటు క్షత్రవేద కోవిదులలో, ఇటు బ్రహ్మవేదపారగులలో 
శ్రేష్టుడై, బ్రహ్మపుత్రుడైన వసిష్ణుడే వచ్చి తన్ను " బ్రహ్మర్టీ' అని పిలవాలట. 
ఏ వ్యక్తి శక్తి ముందు తన అభిమానం దెబ్బ తీందో ఆ వ్యక్తే వచ్చి ఈనాడు 
తన ముందు నిలిచి, తాను గడించిన గొప్పతనాన్నిగుర్తించి బ్రహ్మర్టీ! అని 
సంబోధిస్తేగాని విశ్వామిత్రుని గుండెగాయం మానేటట్లు లేదు. అట్టిది 
విశ్వామిత్రుని పట్టుదల! అట్టిది విశ్వామిత్రుని ఆత్మాభిమానం! దేవతలు 
సరేనని తల ఊపక తప్పలేదు. అందరు వెళ్ళి ఆ వసిష్ట మహర్షిని అర్థించారు. 
ఆ బ్రహ్మర్షి గూడ సహృదయతతో సంతోషంగా - 
''బమ్మారరేవమన్ల్యీతి- నీవు బన్మార్రే అని నిర్ధరించి పలికాడు. 
విశ్వామిత్రుడు ఇంతకాలం పడిన శ్రమ ఫలించింది. ఆ మాట 
కొరకే ఆయన అంత తపస్సు చేశాడు. ఆ మహర్థి ఆనందానికి అంతులేదు. 
వెనుకటి మాత్సర్యాన్ని వదలి ఆయన వసిష్ట మ హర్టిని విశేషంగా పూజించాడు. 
““విశ్వామితోలి_ ని ధర్మాత్మా లబ్ధ్వా [ది హ్మాణ్య ముత్తమమ్‌ 
వూజాయామాస [బహ్మరైం వసీష్టం జావతాం వరమ్‌! " 
వసిష్టవిశ్వామిత్రు లిద్దరికి స్పర్ధ పోయింది. సఖ్య మేర్చడింది. 
శ్రీమద్రామాయణంలో దుష్ట శిక్షణార్హం, శిష్టరక్షణార్హం ధర్మసంస్థాప 
నార్ధం అవతరించిన శ్రీ రామ చంధ్రునికి శస్తాస్త విద్య నేర్చింది సహజసత్త్వ 
స్వభావుడైన వసిష్ణడైతే, ఆ మహా పురుషునికి శస్తాస్త సంపదను సమ 
కూర్చింది, ఆ శస్తాస్త ప్రయోగంలో తగిన అనుభవం ఆర్జింపుకోపటానికి 
అవకాశం కల్పించింది, లోక కల్యాణ కారకమైన మహాకార్య సాధనకు కారణ 
భూతురాలు కాదగిన సీతాదేవిని శ్రీరామునకు సహధర్మచారిణిగా సిద్ధింప 
జేసింది - ఇంత విశిష్ట వ్యక్తిత్వం, ఇంత విశేష చరిత్రాగల విశ్వామిత్రుడు. 
ఉత్తమగురువు తన విద్యాసంపదను ప్రసాదింపటానికి సమర్ధుడు, 


శీలసంపన్నుడు అయిన శిష్యునికోసం అన్వేషించటం సహజం. ఆలాంటి 
శిష్యునికి ఇచ్చిన విద్యా సంపదే సద్వినియోగ మోతుంది. సమాజకల్యాణానికి 


268 రామాయణోపన్యాస మంజరి 
దోహదం చేస్తుంది. పటిష్టమైన క్షాత్రాన్ని పునాదిగా గలిగి, పరిశ్రమించి 
బాహ్మ్యాన్ని సంపాదించిన విశ్వామిత్రుడు జీవితంలో తానార్జించిన శస్థాస్ట 
సంపదనంతా పొందదగిన శిష్యోత్తముడు శ్రీ రామచంద్రు డని భావించాడు. 
మున్ముందు ఆ (శ్రీరామచంద్రుడు జరుపవలసిన రాక్షససంహారాన్ని, విశేషించి 
రావణ సంహారాన్ని దర్శించాడు. అందుకు సీతారాముల వివాహం గూడ 
అవసరమని యెంచాడు. అందుచేతనే కాబోలు దశరథునిఆస్థానంలో 
శ్రీరామునివివాహం (ప్రస్తావనకు వచ్చిన సమయంలో ఆ మహర్షి ప్రవేశించటం 
జరిగింది, 

విశ్వామిత్రుడు రాక్షసులవలన తాపసులకు కలిగే బాధలు 
వివరించాడు. తన యాగానికి మారీచ - సుబాహులు కల్పించే విఘ్నాలు 
తెలియజెప్పాడు. రావణవిషయం గూడ ప్రస్తావించాడు. యాగరక్షణకు, 
మారీచ సుబాహు శిక్షణకు రామచంద్రుని వెంట పంపవలసిన దని దశరథుని 
కోరాడు. 

ల న్వవ్తుతం రాజుశారూలం రామం నత్తవరాహ్రమమ్‌! 

కాకవళదరం శూరం ద్వోస్టం మే దాతు మర్లనీ! ' 


రాముడు బాలుడని, రాక్షస సంహార సమర్ధుడు గొడని, ఆ 
బాలునిబదులు నేనే వస్తానని దశరథు డెంత చెప్పినా ఆ మహర్టి వినిపించు 
కోలేదు. తాను దర్శించిన శ్రీ రాముని శక్తిసామర్థా లను, భవిష్యత్పరిణామా 
లను సూచనగా చెప్పి, అవసరమైతే వసిష్ణుని గూడ అడుగవలసిన దని పలికి, 
దశరథుని బలవంత పెట్టి రాముని, అతని ననుసరించిన లక్ష్మణుని వెంట 
గొని వెళ్ళాడు. 


విశ్వామిత్రుని క్రాంతదర్శనం, స్థిరసంకల్పం అమోఘం, ముందు 
విశ్వామిత్ర మహర్థి. ఆయన వెంట పదునారేళ్ళ కోమలధీరగంభీర మూర్తి, 
కోదండ మండిత బాహుదండ కీర్తి శ్రీ రామ చంద్రమూర్తి. అన్న అడుగు 
జాడల్ల్‌ దీప్తాగ్ని హోత్ర సమతేజస్వి తమ్ముడు లక్ష్మణుడు. అయోధ్యానగర 


రామాయణోపన్యాస మంజరి 269 


వీధుల్లో ఆ మువ్వురు నడిచి వెళ్ళుతుంటే అచింత్యుడైన పరమేశ్వరుని వెంట 
అగ్ని సంభవులైన స్కందవిశాఖులు వెళ్ళీన ట్లుందట. ఆనాడు అదొక 
మనోహర దృశ్యం. అద్భుత సంఘటన, మహోజ్జ గల మానవ ధర్మతేజః 
పురోగమనం. 

అయోధ్య దాటగానే సరయూనది. సరయూతీరానికి చేరగానే 
విశ్వామిత్రుడు వెంట వచ్చ ప్రియశిష్యుణ్ణి మధురాతి మధురంగా రామా! 
అని పిలిచాడు. దోసిట నీరు తీసుకొమ్మన్నాడు. నిద్రాశమాపనోదకాలు, 
క్షుత్చిపాసానివారకాలు, సమస్త మంత్ర స్వరూపాలు అయిన బల, అతిబల 
విద్య లుపదేశించాడు. ఆ విద్యలు గ్రహించే సరికి శీ రాముడు శరత్కాల 
సూర్య భగవానునిలా శోభిల్లాడట. 


విశ్వామిత్రుడు తన వెంట నడిచే రామలక్ష్మణులకు శ్రవు 
తెలియకుండా, విసుగు రాకుండా ఆయా ఆశ్రమాల చరిత్రలు, దేశాల 
చరిత్రలు, సదుల కథలు నవరస భరితంగా చెపుతూ నడిపించాడు. తాటక 
సంహారసమయంలో స్త్రీ హత్యా పాతకానికి వెరచి వెనుకంజ వేసే రామచంద్రు 
నికి అనేక రాజు ధర్మాలు వివరించాడు. 
“నృశంస మన్భశంసం వా (వజార్లణకారణాల్‌! 
పాతకం వా సదోషం వా కవ్వం రక్లతా సత్తా! 
రౌబ్బ భార నియుక్తానామేష భర్థ సనాతనః ” 
తాటక పధ సమయంలో రాముడు ప్రదర్శించిన వీరత్వాన్ని, వినయ 
విధేయతలను జూచి ఎంతో ఆనందించి, ఆ రాముని అభినందించి తన 
అస్తాలన్నింటిని ఇచ్చాడు. 
“ వరితుష్ణోఐ_స్మ్రీ భ్మదం తే రాదా పుత్ర మవో యశః 
(వీత్వా వరయయా యుక్రోదదా మృస్తాణీ సర్వశః ” 
సుబాహుణ్ణి సంహరించి, మారీచుణ్ణి మహాసముద్రంలో పడగొట్టి 
తన యాగాన్ని రక్షించిన రాముని మెచ్చుకొన్నాడు. 


270 రామాయణోపన్యాస మంజరి 


నిజానికి యాగరక్షణతోనే రామలక్ష్మణుల అవసరం విశ్వామిత్రునికి 
తీరిపోయింది. అయినా ఆ మహర్షి వారిని అయోధ్యకు త్రిప్పి పంపలేదు. 
లోక కల్యాణానికి రావణ సంహారం జరగాలి, రావణ సంహారానికి సీతారాముల 
వివాహం జరగాలి. అందుచేతనే ఆ రామలక్ష్మణులను విశ్వామిత్రమహర్థి 
మిథిలకు గొని పోయాడు. అయోధ్యకు మిథిలకు వియ్యాన్ని కూర్చి, 
సీశ్రారాముల వివాహం జరిపించి, ఆ వధూవరుల నాశీర్వదించి, రావణ 
సంహారానికి పునాది వేసి, జనకమహారాజును, దశరథమహారాజును వీడ్కోని, 
అనుకొన్న పని అయిందన్నట్లు, అవతారం చాలీంచ దలచా నన్నట్లు 
హిమాలయాలకు వెళ్ళాడు. 


రామాయణంలో విశ్వామిత్రుడు ఒక ప్రముఖ పాత్ర. ఆయనది 
చిత్రవిచిత్రమైన మలుపులు తిరిగిన జీవితం. జీవితంలో ఆయన ఎన్నో 
అపజయా లనుభవించాడు. (ప్రలోభాలకు లోనై పతనాలు పొందాడు. 
అయినా ఆ పతనాల్లో గాని, అపజయాల్లో గాని ఆయన పట్టుదల వదల 
లేదు. ప్రయత్నం చెదర లేదు. పైగా (ప్రతి అపజయము, ప్రతి పతనము 
భవిష్యదున్నతికి ఒక గుణపాఠంగా, ఒక ప్రాతిపదికగా ఆయన స్వీకరించాడు, 
పట్టుదలను పెంచాడు. (ప్రయత్నాన్ని దృఢతరం చేశాడు. అనుకొన్నది 
సాధించాడు. లోక కల్యాణానికి దోహదం చేశాడు. అన్ని విధాల వరితార్జు 
డయ్యాడు. 
వాయుపు[తుడు: 


శ్రీ రాముని జీవిత మార్గంలో విశిష్ట పాత్ర నిర్వహించిన మరొక మహా 
వ్యక్తి వాయుపుత్రుడు. ప్రపంచంలో ప్రభువుకు ప్రశస్తి రావటం సులభం, 
కాని (పభువు దగ్గర ఒక సేవకుడుగా ఉంటూ పదిమందిలో పేరు 
పొందటము, విశేషించి ప్రభువుతో సమానంగా ఒక పూజ్యత సంపాదించ 
టము అసంభవము కాకపోవచ్చు గాని అసాధారణం అనిమా[త్రం అనక 
తప్పదు. అందులోను [ప్రభువు |పశస్త గుణ సంపన్సుడైతే [పక్కనున్న భటుని 


రామాయణోపన్యాస మంజరి 271 


గుణగణాలు ప్రపంచదృష్టిని ఆక్షర్థించటం మహాకష్టం. సూర్యుని ముందు 
చుక్క (ప్రకాశించ గలదా! కాని సుగుణాభిరాముడ్జెన శ్రీ రామునివంటి 
మహా(ప్రభువుకు సేవకుడై ఆయనతో పాటు తానూ ఆలయాలు నిర్మింపపేసు 
కొంటూ, ఆయన తో పాటు తానూ అర్చన లందుకొంటూ “శ్రీరామదూతం 
శిరసా నమామి ' అనే స్తోత్రానికి పాత్రుడైన సేవకోత్తముడు ఆంజనేయుడు. 

ఇంచుక సాహసమైనా ఒక మాట ముందుకు మిగిలి అంటే 
దేశంలో అక్క డక్కడ రామ భక్తుల కంటె ఆంజనేయ భక్తులే అధికంగా 
ఉన్నారేమో. అపార మైన ఇంత పూజ్యత, అసాధారణమైన ఇంత (ప్రశస్తి 
రామదూతగా ఆంజనేయుడు ఎలా ఆర్జించ గలిగాడు? అందుకు కారణం 
ఆయన విశిష్ట వ్యక్తిత్వం. వాల్మీకి మహర్షి కవితా శిల్పం ఆయన వ్యక్తిత్వాన్ని 
మహా మనోహరంగా తీర్చి దిద్దింది. అమేయ సక్తి అద్భుత యుక్తి, అచంచల 
భక్తి సంగమించిన ఒక మహా పవిత్ర త్రివేణీ తీర్థం ఆంజనేయుని వ్యక్తిత్వం. 
అందుకే ఆ రామదూతకు అంత ప్రశస్తి అంత పూజ్యత. ఒక మహా 
పురుషజీవితానికి అంకితమై చరితార్థమైన సేవాజీవితానికి ఆంజనేయుడు 
ఉత్తమఉదాహరణ. 


శీ వందావాయుణంలో శ్రీ రాముని జీవిత మార్గంలో 
ఆంజనేయుడు నిర్విహించిన పాత్రగూడ అత్యద్భుతం; ఎంతో |ప్రధానం. 
అందు చేతనే వాల్మీకి ఆ పాత్రను ఒక ప్రముఖ సన్నివేశంలో కొలికి పూసలా 
(ప్రవేశపెట్టాడు, 

అది రమణీయ పంపాసరోవరం. నిర్మల సుగంధి శీతల జల 
మయం. నానావిధ తరులతా పుష్పసంశోభితం. కొలను ప్రక్కనే ఒక 
పర్వతం, బుశ్యమూక మహా పర్వతం. నానావిధ ధాతు సమన్వితం. అనే 
కానేక ఫలభార వినమ్ర వృక్ష పరివృతం. రాజ్యాన్ని వదలి, భార్యావియోగ 
దుఃఖంతో ఆ కొలను గట్టున తమ్మునితో గూడ తిరుగుతున్నాడు నీ 
రామచంద్రుడు. తన రాజ్యాన్ని, భార్య రుమను కోల్పోయి, భయంతో 
“బతుకు జీవుడా ' అని ఆ కొండ మీద కాలం గడుపుతున్నాడు సుగ్రీవుడు. 


272 రామాయణోపన్యాస మంజరి 
ఇద్దరూ ఆపదల్లో చిక్కుకొన్న వారే. ఇద్దరూ సహాయం కొరకు ఎదురు చూచే 
వారే. ఇద్దరూ సర్వసమర్జులే. జీవితంలో ఈ లాంటి వారి మధ్య సఖ్యమే 
ఏర్పడితే అది ఉభయత్రా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. లోకంలో 
ఎన్నో మహాకార్యాలు సాధించటానికి ఉపయోగిస్తుంది. కాని వీరిద్దరికి సఖ్యం 
ఏర్పడటం ఎలాగ? అటు కొలను గట్టున శ్రీ రాముడు; ఇటు కొండ కొన 
మీద సుగ్రీవుడు. ఈ స్థితిలో సుగ్రీవునిదూతగా శ్రీరాముని వెంత కేగి శ్రీ 
రాసుసు గ్రీప సఖ్యాన్ని సాధించిన వ్యక్తి అంజసేయుడు. ఆయన సాధించిన 
ఆ సఖ్యం సీతాన్వేషణ - రావణ సంహారాది - మహా కార్యాలకు మంచి 
సాధనంగా ఉపకరించింది. తరువాత ఆంజనేయుడు తన శక్తి యుక్తుల్ని 
ప్రదర్శించి రామాయణంలో ఎన్నో ఘసకార్యాలు సాధించాడు. ఉత్తమ 
దూతకు ఉదాహరణగా నిలిచాడు. కార్య సాధనకు మారు పేరుగా కీర్తి 
పొందాడు. 

ప్రపంచంలో ఏ మహా కార్యాన్ని సాధించ టానికైనా మొదట 
అవసరమైంది శక్తి. శక్తి శారీరకము, మానసికము - అని రెండు రకాలు. 
కేవల శారీరక శక్తి గాని మానసిక శక్తి గాని స్వయం సంపూర్ణతను పొందలేవు, 
ఈ రెండింటి కలయికే ఎ మహాకార్య సాధస్టైనా గట్టీ పునాది. ఆంజసేయునిది 
సాటి లేని శారీరక బలం. ఆయన మహాబలుడైన వాయుదేవుని పుత్రుడు. 
అందుచేత పుట్టుక తోనే హనుమంతుడు బలవంతుడు. బాల్యంలోనే 
సూర్యమండలందాకా ఎగిరిన శక్తిమంతుడు. ఉదయభానునే ఫలమని 
భక్షించటానికి ప్రయత్నించిన సాహసవంతుడు. వజ్రాయుధందెబ్బకు 
హతుడు కాకుండా బ్రతికిన వీర్యవంతుడు. ఇంద్రుని మెప్పుతో స్వవృంద 
మరణాన్ని, బ్రహ్మ అనుగ్రహంతో అవధ్యత్వాన్ని వరాలుగా పొందిన అద్భ 
ష్టవంతుడు. అందుకు తోడు అంజనేయునిది ఆ జన్మ బ్రహ్మచర్యం, 
(బ్రహ్మచర్యం బలసంవర్థకం. ఇక ఆయన బలానికి అవధి ఎక్కడ? 


రామాయణంలో ఆంజనేయుని దేహబలం |ప్రకటమైన ఘట్టాలు 
అనేకాలు; ఆశ్చర్య జనకాలు. మ హేంద్రపర్వతం మీది నుండి మేను పెంచి 


రామాయణోపన్యాస మంజరి 273 


సముద్రం దాటాలని ఆకాశాని కెగిరితే అతని ఊరు వేగానికి అక్కడున్న 
చెట్లన్నీ కూకటి వ్రేళ్ళతో గూడ పెల్లగిలి పైకి లేచి సాగనంపటానికి వెంట వెళ్ళే 
బంధువుల్లా చాల దూరం ఎగిరి పోయాయట. అశోకవనంలో అడ్డుకొన్న 
జంబుమాలి - విరూపాక్ష - యూపాక్ష- అక్షకుమారులంతా ఆంజనేయుని 
బలానికి ఆహుతి అయిపోయారు. అంతటి లంక అంతగా రాక్షస రక్షితమై 
గూడ ఆంజనేయుని వాలాగ్నికి ద్భమై పోయింది. అంతటి రావణుడు ఆహవ 
భూమిలో ఆంజనేయుని పిడికిటి పోటుకు నెత్తురు గ్రక్కుతూ నేల మీద 
బోరగిల బడ్డాడు. అంతటి సంజీవి పర్వతం ఆంజనేయుని చేతి వెంట లేచి 
వచ్చింది. ఆంజనేయుని శక్తి - సామర్థ్యాలు అలాంటిీవి! 


కాగా ఆంజనేయుని శక్తి సామర్థ్యాలను గూర్చి యుద్ధ భూమిలో 
జాంబపంతు డన్న వాక్యాలు స్మరించి దగినవి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర పభావా 
నికి సర్వవానర సైన్యమే గాక రామలక్ష్మణులు గూడ మూర్చితులైన నాటి 
రాత్రి, కన్నులు కన్పించని కటికచీకటిలో కొరివి కట్టెలు చేత పట్టుకొని విభీషణ 
- హనుమంతులు - చేతులు విరిగి, తలలు తెగి, తోకలు తునిగి, ఊర్పు 
లతో, ఏడ్పులతో మూలుగులతో నెత్తుటి బురదలో తేలాడుతున్న వానర 
వీరులను పరామర్శిస్తూ చివరకు జాంబవంతుని చేరుకొంటారు. జాంబ 
వంతుడు అసలే వృద్దుడు. పైగా శస్తాస్త్ర పీడితుడు. అందుచేత ఆరిపోవసున్న 
అగ్నిలా ఉన్నాడట. జాంబపంతుడు చెంతకు వచ్చిన విభీషణుని గొంతు గుర్తు 
పట్టి “హనుమంతుడు (బదికియున్నాడా?” అని అడిగాడట. అందుకు 
విభీషణుడు ఆశ్చర్యపడ్డాడు. సుగ్రీవుని గూర్చిగాని, అంగదుని గూర్చిగాని. 
కడకు రామలక్ష్మణులను గూర్చిగాని అడుగకుండా ఆంజనేయుని గూర్చి 
ఎందుకు అడుగుతున్నావన్నాడు. అందుకు జాంబవంతుడు చెప్పిన 
సమాధానం ఇది: 

“ తన్మీ శ్రీవతి వీరే తు హతమ వ్వహతం బలమ్‌! 

హనుమ త్యుక్టోత ప్రాణో జీవన్తో 2 వీ వయం వాతాః " 

హనుమంతు డొక్కడు బ్రదికి ఉంటే చాలు. 'సర్వ వాసర సైన్యము 

హతమైనా జీవించి నట్లే. ఒక్క హనుమంతుడు హతుడైతే చాలు సర్వ వాసర 


36 


274 రామాయణోపన్యాస మంజరి 


సైన్యము జీవించినా హతమైనట్లే - ఇది జాంబవంతుని అభిప్రాయం. అంతే 
గాదు, - 

* భరతే మారుతి స్తాత మాడుత్యవతియో యది 

వైశ్వానర నమో ఎిర్వే జీవితాశా తతోభీవేత్‌!” 

విభీషణా! వాయు దేవు నంతటి వాడు, పరాక్రమంలో అగ్నిదేవు 
సంతటి వాడు అయిన హనుమంతుడు జీవించి ఉంటేనే గాని మాకు [బదుకు 
మీద ఆన పుట్టదన్నాడు జాంబవంతుడు. ఆంజనేయుడు చెంత నున్నా 
డని వినేసరికి జాంబవంతుడు పునర్జన్మ పొంది నట్లు పొంగి పోయాడట. 
వయోవృద్దుడు, జ్ఞాన వృద్దుడు, బ్రహ్మపుత్రుడు. అయిన జాంబవంతుని 
వాక్యాలు ఆంజనేయుని నక్తిసామర్జా (లకు సరియైన తూకపురాళ్ళు, 


బుద్ధిబలం లేనిదే కేవల శారీరకబలం ఎంత ఉన్నా సార్ధకం గాదు. 
బుద్ది బలంతో కూడిన శారీరకబలమే సర్వకార్య సాధనకు ఉత్తమఉపకరణం. 
బుద్ధిబలం చాల వరకు పుట్టుక తో వస్తుంది. భగవద్దత్తమైన బుద్ది బలానికి 
పుష్టినివ్చది పాండిత్యం. బుద్ధిబలం, పాండిత్యం ఉన్నంతమాత్రాన ఒక వ్యక్తీ 
ఉత్తమదూత కాలేడు, ఎదుటి హృదయాన్ని అట్టే ఆక్షర్థించ లేడు. అందుకు 
మృదుమధుర చతుర సంభాషణం గూడ ఉండాలి. రామాయణంలో 
ఉత్తమ దూతగా ప్రశస్తి కెక్కిన ఆంజనేయుని బుద్దినైశిత్యం, వేద పాండిత్యం, 
శాస్త్రవైదుష్యం, మృదుమధుర చతుర సంభాషణం [ప్రథమ సమావేశం లోసీ 
ఆ రామవం[దునిపశంస సందుకో గలిగాయి. హనుమ మాట్లాడుతూ ఉంటే 
రాముడు లక్ష్మణుని త్రో 


“ వార్ట్హాం మధురై ర్వాక్త స్టే హయుక్టమరిందము/' ' - అంటాడు. 

పదత్రయవిశారదునికి గాని ఈ మాట తీరు వశం గాదన్నాడు. 

వ్యాకరణ శాస్త్ర సంపన్నునికి గాని అపశబ్దరహితంగా ఇలా మాట్లాడటం 
సాధ్యంగా దన్నాడు. ఆ పాయుపు్రుని వాక్సాతురికి ముగ్గుడై - 


రామాయణోపన్యాస మంజరి 275 
“సంస్కారము సంవన్నా మ్మదుతా మవిలంబభితామ్‌ 
ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయం వోరిణీష్‌!; " 
అని మరీ మరీ మెచ్చుకొన్నాడు అంతే గాదు. ఇంత సమర్జుడైన 
దూతగల (పభువుదే కార్యద్ది అని గూడ తమ్మునికి తెలియజేశాడు. 
“ఏవం విభోయన్య దూతోన భివే త్నాగ వన్య తు! 
నీధ్ధ్యల్తి హీ కథం తస్య కార్పాణాం గతయోవి నను! 
ఆంజనేయుని బుద్దిబలం, మాటసేర్చు పకటమైన మరోఘట్టం 
విభీషణ శరణాగతి. యుద్దానికి ముందు శరణు పేడ వచ్చిన విభీషణునిగూర్చి 
సుగ్రివాంగద జాంబవంతాదులు తలకొక తీరుగా మాట్లాడుతారు. చివరకు 
శ్రీ రామవంద్రుడు హనుమంతుని అభిప్రాయం అడుగుతాడు. అప్పుడు 
హనుమంతుడు తనకంటె పెద్దలైన అందరి అభిప్రాయాలను అతి నిపుణంగా 
త్రోసి పుచ్చి, వాస్తవికతను చక్కగా ఊహించి, ఎక్కడా పొల్గుపోకుండా తన 
అభిప్రాయం తెలియజెప్పి మీద మీ యిష్టం అన్నాడు ఆ రామునితో. 
రాముడు విభీషణుణ్ణి స్వీకరించింది కేవలం ఆంజనేయునిమాటవల్లసే గాదు; 
ఆయన శరణాగతవాత్సల్యం వల్ల. అయినా ఆంజనేయుని ఆలోచసస్థాయి, 
మాటతీరు ఆ రామచంద్రుని మనస్సు నాకర్ణించాయి. మరొక సారి వాల్మీకీ 
మహరి ఆ వాయుపుక్రుని వాక్చమత్కృతీని వివరించాడు. 
“అథ సంస్కారసంవన్లో హనుమాన్‌ నబివో్రమః! 
ఉవాచ వచనం కక్ష మరవ న్మధురం లఘు! 1 
ఆంజనేయుని బుద్దిబలం, వాక్సాతుర్యం వాలి వధానంతరం 
కిష్కింధా రాజ్యాభిపిక్తుడై కామలోలతపే రామకార్యాన్ని మరచిన సుగ్రీవునికి 
కర్తవ్య బోధ చేసాయి. సీతాన్వేషణ సమయంలో స్వయం(ప్రభబిలం లోనే 
స్థిరంగా ఉండి పోదా మన్న అంగదుని మందలించాయి. 
సామాన్యంగా కార్యసాధన సరళ రేఖలా సాగిపోదు. ఎన్నో పంపులు, 
కొన్ని వోట్ల కత్తిరింపులు దానికి తప్పవు. వంపుల్లో వెనుక బడకుండ, 
కత్తిరింపుల్లో (క్రింద బడకుండ పదును తగ్గకుండ, పాకం చెడకుండ 


276 రామాయణోపన్యాస మంజరి 


ముందుకు సాగాలంటే ఉపాయజ్ఞత గూడ ఉండాలి. ఈ ఉపాయజ్ఞతసే 
యుక్తి అనవచ్చు. యుక్తి గూడ వ్యక్తి బుద్ది బలంలో భాగమే. యుక్తి లేనిదే 
సక్తి అంత (ప్రయోజనకరం గాదు. 
సముద్ర లంఘనసమయంలో సురసను మెప్పించి తప్పించు 
కోపటంలో, సింహికను సంహరించటంలో, లంకాధి దేవతను జయించటంలో 
శత్రు నగరమైన లంకను ఏ సమయంలో, ఏ ద్వారంనుండి, ఏ రూపంలో 
ప్రవేశించాలో ఆలోచించి నిర్ణయించటంలో ఆంజనేయుని ఉపాయజ్ఞత 
అగుపిస్తుంది. 
సముద్ర లంఘనం, లంకా ప్రవేశం ఆంజసేయుని ఘనకార్యాలుగా 
అనేకులు కొనియాడుతారు. అవి ఆయనఘనకార్యాలే అనుమానం లేదు. 
అంతకంటె ఘనకార్యం ఆయన మున్నెన్నడు చూడని ఒక స్త్రీమూర్తిని అంత 
పెద్ద శత్రునగరంలో అన్యులెవ్వరికంట బడకుండ అల్పవ్యవధిలో వెదకి 
కనుగొనటం, రాక్షస మాయతో విసిగి సాక్షాత్తు శ్రీ రాముడే వచ్చినా శంకించే 
స్థితిలో ఉన్న సీతాదేవికి తగిన సమయంలో, తగిన రూపంలో కల్పించి, తగిన 
విధంగా మాట్లాడి తాను రామదూత నన్న నమ్మకం కలిగించటం, తా నొక్కడై 
కూడ శత్రుబలం పరీక్షించటానికి, రాముబలం రుచి చూపించటానికి 
సాహసించి అశోకవన ధ్వంసాన్ని, లంకానగర దహనాన్ని చేపట్టి విజయ 
వంతంగా నిర్వహించటం. 


శక్తి సామర్థా్యలతో పాటు సమయానుకూలంగా వ్యవహరించి, 
అవరోధాల నధిగమించ గల ఉపాయజ్ఞత ఉండ బట్టే ఆంజనేయుని 
(ప్రయత్నాలు అపాయాల్లో విఫలం కాకుండ విజయవంతా లయ్యాయి. 


శక్తి యుక్తీ ఉన్నంతమాత్రాన ఒక వ్యక్తి జీవితంలో ఉత్తమస్థాయి 
నందు కోలేడు. ఉత్తమదూత గూడ కాలేడు. పల్లం వైపు ప్రవహించటం 
నీటి కెంత సహజమో స్వార్థంవై పు మొగ్గటం శక్తియుక్తుల కంత సహజం, 
మితి మీరిన స్వార్థం సమాజానికి ప్రమాదకరం, వ్యక్తి పతనానికి కారణం. 
అందుచేత ఒక వ్యక్తి శక్తి యుక్తులు సద్వినియోగం కావటానికి, అవి 


రామాయణోపన్యాస మంజరి 277 


అతనిఉన్నతీక్‌, సమాజకల్యాణానికి దోహదం చెయ్యటానికి భక్తి గూడ 
ఉండాలి. భక్తి అంటే కేవలం పూలు, పండ్లు పెట్టి పూజించటం గాదు; కొబ్బరి 
కాయలు కొట్టటం గాదు; కుంకమ బొట్లు విభూతి రేఖలు ధరించటం గాదు. 
భక్తి హృదయ పవిత్రత; ఆశయ సుద్ది ; అత్మార్పణ. 

ఆంజనేయుడు వుహాభక్తుడు. రావుభక్తుడు. ఆ రాముని 
పంపాతీరంలో చూచినది మొదలు ఆంజనేయుని అంతరంగం భక్తి భావంతో 
నిండిపోయింది. కాలం గడిచే కొద్దీ ఆ రామభక్తి అపారంగా పెరిగింది. ఇది 
కృతజ్ఞతారూ పమైన కర్టుని స్వామి భక్తి వంటిది గాదు. సుగుణాభిరాముడైన 
శీ రాముని చూచి పులకించి అణువణువున పెంచుకొన్న అచ్చపు భక్తి సహజ 
భక్తి. అందు చేతనే రామశబ్దం విన్నా, రామనామం అన్నా ఆ మహాభక్తుడు 
పరవశత నొందాడు. ఆ ధర్మమూర్తి జీవితానికి తన శక్తి సామర్జ్యాలను 
పూజాప్రసూనాలుగా అర్పించాడు. వాటిని చరితార్థం చేసుకొన్నాడు. 


యుద్ధరంగంలో రావణుని ఎదుర్కోటానికి లక్ష్మణుడు సిద్దమౌ 
తుంటే, సేవకు డుండగా మీ కీ శ్రమ యెందుకని ఆంజనేయుని భక్తి అతనిని 
వారించింది. రథస్టుడైన రావణునితో రాముడు భూస్టితుడై పోరు సలుపు 
తుంటే వాయుపుత్రునిభక్తి భుజం వంచి త న్నధి రోహించ మని అడిగింది. 
హైమవన్మందర మేరు సగాలనే గాక ముల్లోకాలను ఎత్తగలిగిన రావణుని 
బాహుబలం శక్తి ప్రేటుకు మూర్భితుడైన లక్ష్మణుని ఎత్తలేక పోతే, 
ఆంజనేయుని భక్తి అవలీలగా చేతులు ఛాచి ఆ లక్ష్మణుని శరీరాన్ని ఎత్తి 
తెచ్చింది. భగవంతుడు భక్తపరాధీనుడు. 


రాము భక్తుడైన ఆంజనేయుడు రామాయణంలో అద్భుత విజ 
యాలు అనేకాలు సాధించటమే గాదు, పెక్కుమందికి ప్రాణదాతగా ఉపక 
రించాడు. సముద్రాన్ని లంఘించి, ప్రాయోపవేశానికి పూనుకొన్న అంగద 
జాంబవంతాదుల (ప్రాణాలు నిలిపింది ఆంజనేయుడు. అశోకవనిలో 
ప్రాణత్యాగమునకు పూనుకొన్న సీశ్రాదేవికి ఆశాకిరణంగా అగుపించి ఆమెను 
బ్రతికించింది ఆంజనేయుడు. విరహతాపంతో వాడిపోతున్న శ్రీ రామునికి 


278 రామాయణోపన్యాస మంజరి 


సీశ్రా సందేశామృతాన్ని తెచ్చి యిచ్చింది ఆంజనేయుడు. శక్తి ద్రేటుకు 
మూర్చితుడై కొస ఊపిరితో కొట్టు కొంటున్న లక్ష్మణుని సంజీవితో సజీవుణ్ణి 
చేసింది ఆంజనేయుడు. ఓషధీ పర్వతాన్ని తెచ్చి యుద్ధ భూమిలో హతమైన 
సర్వవానర సైన్యాన్ని బ్రతికించింది ఆంజనేయుడు. శృంగిబేరపురంలో 
శ్రీ రాముని ఆగమన శుభవార్తను గుహుని కందించింది ఆంజనేయుడు. 
అన్న రాక కోసం అహోరాత్రాలు ఎదురుచూచే భరతునికి శ్రీ రాముని రాక 
చెప్పింది ఆంజనేయుడు. వాయుపుత్రుడు ఈ విధంగా ఎంత మందికో 
ప్రాణదాత. ఎంత మందికో ఆనందదాత, 

తత్త్వవేత్తలు వాయుపుత్రుని శబ్దస్వరూపు డంటారు. మంత్ర 
స్వరూపు _ డంటారు. పరమాత్మ సందేశాన్ని జీవాత్మ కందించే దేపదూత 
అంటారు. పరమాత్మ నుండి వేరైన జీవాత్మ మానవ శరీరంలో బంధింపబడి 
ఉందని, దాని చుట్టూ సంసార సాగరం నురువులు [గక్కుతూ ఉందని, 
మానవుని ఇంద్రియాలు పదింటిని అతని మనస్సు పరిపాలిస్తూ ఉంటుందని, 
ఈ స్థితిలో జీవాత్మకు పరమాత్మసందేశాన్ని అందించి సంసారసాగరాన్ని 
తరించటానికి, ఇంద్రియాలతో గూడిన మనస్సును జయించటానికి, జీవాళ్మ 
పరమాత్మల సంగమానికి సాధన భూతుడైన దేవదూత ఆచార్యుడని, అదే 
రామాయణం లోని హనుమతత్త్వ మని అధ్యాత్మ విదులు అంటారు. 


పది తలల రావణుడు పాలించే మహానగరం లంక, దాని చుట్టూ 
సముద్రం. శ్రీ రామునినుండి వేరైన సీత ఆ లంకలో బంధింపబడి ఉంది. 
ఆజన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుడు సంసారసాగరాన్ని స్పృశించకుండా 
ఆకాశ మార్గంలో అంటే విష్ణు పద మార్గంలో పయనించి శ్రీ రామ సందేశాన్ని 
సీతాదేవికి అందించాడు. సముద్రం దాట డానికి, మనో రూపుడైన 
లంకేశ్వరుని జయించటానికి జీవాత్మ పరమాత్మలైన సీతారాముల ఏకం 
చేయటానికి మార్గాన్ని సిద్దం చేశాడు. 


రామాయణోపన్యాస మంజరి 279 


ఇవి నిగూఢాలు, మహోన్నతాలు అయిన తాత్తి్వికరహస్యాలు. జన్మ 
జన్మల తపస్సు చేత దర్శింపదగిన పరమ సత్యాలు. 
సామాన్య మానవ దృష్టితో చూచినా ఆంజనేయునిది ఒక విశిష్ట 
వ్యక్తిత్వం. అది శక్తీ యుక్తీ, భక్తీ, సంగ మించిన ఒక పవిత్ర త్రివేణీ సంగమ 
తీర్థం, వ్యక్తి బెన్నత్యానికి సమాజ కల్యాణానికి దోహదం చేసిన ఒక మహనీయ 
జీవితం మానవ జాతికి ఆదర్శ మార్గం. అందు చేతనే ఆంజనేయునికి అంత 
(ప్రశస్తి వచ్చింది. అంత పూజ్యత లభించింది. 
“మనోజవం మారుతతుర్పి వేగం జొతే్యదయం బుద్ధిమతాం వరష్టమష్‌ 
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శీ రామదూతం శిరసా నమామి. 
ఆర్థకవులు తవు వుహాకావ్యాలలో వూనవ స్వభావం లోని 
శిఖరాలను, లోతులను, మలుపులను అద్భుతంగా చిత్రించారు. మానవ 
జీవితతత్త్వాన్ని సమగ్రంగా తెలియజెప్పారు. ఆ మహా గ్రంథాల అధ్యయనం 
ద్వారా మానవుడు తన లోని పశు ప్రకృతిని క్షాళన చేసుకొని, రాక్షసప్రకృ 
తిని రూపు మాపుకొని, మానవ (ప్రకృతిని పండించుకొని మహాత్ముడుగా 
ఎదగాలి. సమాజ కల్యాణానికి దోహదం చేయాలి. అపుడే అతడు నేర్చిన 
విద్యకు సార్థకత. అతని జీవితాని కొక చరితార్థత. 


15. శీరావుచం[దుడు 
డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య, 


ఆర్థ ధర్మానికి సాహిత్యానికి అవినాభావసంబంధం. ధర్మం వేద 
మూలం. వేదధర్మం ప్రభుసమ్మితం. ప్రభుసమ్మితమైన వేదధర్మం (ప్రజల 
అవగాహనకు దూరమైనపుడు కాంతా సమ్మితమైన కావ్యపద్ధతిలో వేదధరాన్ని 
లోకానికి అందించిన ఆదికావ్యం శ్రీమద్రామాయణం. అ౦దుచేతనే వాల్మీకీ 
మహర్టి ప్రోక్షమ్రైన ఆ రామాయణం వేదమని, వేదవేద్యుడైన ఆ పరమాత్మ 
దశరథాత్మజుడని పేర్కొనటం జరిగింది. 

' వేదవేదేవరేవుంసీ జాతే ధశరభౌత్మజే 
వేదః ప్రాచేతసా దాసీల్‌ సాక్షా దామాయణాత్సనా ' 

రామాయణ కథా నాయకుడైన రాముడు రూపు దాల్చిన ధర్మమట. 
“రామో విగ్రహవాన్‌ ధర్మ ధర్మస్వరూపుడైన ఆ మహాపురుషుని జీవిత 
పరిత్రమే శీమ[ద్రామయణం. పుత్రుడుగా, సోదరుడుగా, మిత్రుడుగా, 
భర్తగా, ప్రభువుగా ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, అనుభ 
వించిన కొన్ని సుఖాలు, అనుసరించిన అనేక ధర్మాలు రసమయంగా, 
మానవజాతికి మార్గదర్శకంగా రామాయ ణమహాకావ్యంలో చి త్రీంచబడ్డాయి. 
ధర్మాత్ముడైన దశరథాత్మజుడు ఆర్యులకు ఆదర్శపురుషుడేగాక ఆరాధ్య 
దైవమయ్యాడు. 

అయితే శ్రీరాముని కేవల దైవ స్వరూపునిగా స్వీకరించి 
రామాయణం చదివితే [ప్రయోజనం తక్కువ. ఆయన నొక మానవ 
మా(త్రుని గాసే భావించి ధర్మావలంబం పల్ల మానవుడెంతటి మహాత్ముడుగా 
ఎదుగ గలడో దర్శించిసట్టయితే ప్రయోజనం ఎక్కువ. రామాయణంలో 
రాముని రూపం, గుణం అన్ని మనోహరాలే, మహనీయాలే. 


శీరాముడు సుందర సురుచిరశుభాంగుడు. ఆజానుబాహువైన 
ఆయన సమున్నత విగ్రహం, నీలమేఘశ్యామలవర్లం, (ప్రసన్న వదనం, 


రామాయణోపన్యాస మంజరి 281 
సుందర మందహాసం, సువిశాలనేత్రాలు, సుద్దీర్థనాసిక, నుదుటి కస్తూరి 
బొట్టు, అందమెన ఆ ఉంగరాల జుట్టు, కోదండమండిత బాహుదండం - 
ఆనాటి కౌసల్యా దశరథుల మనస్సులసే గాదు, అయోధ్యా రాజ్యంలోని 
ఆబాలగోపాలొన్నే గాదు, పతిభారతీయ హృదయాన్ని అప్పటినుండి ఇప్పటి 
దాక ఆకర్థిస్తూనే ఉన్నాయి. ఎప్పటికీ ఆకర్ణిస్తాయి. 

వాల్మీకి వర్ణించిన రాముని గుణాలు మహోన్నతాలు. మానవజాతికి 
ఆదర్శాలు. రాముడు ధర్మజ్ఞాడు. కృతజ్ఞుడు, సత్యసంధుడు, 
(పజాహితరతుడు, యశస్వి, జ్ఞానసంపన్నుడు, శుచి, వశ్యకాముడు, 
సిరచిత్తుడు, ఆర్యుడు, సమదర్శనుడు, చంద్రుని వలె ప్రియదర్శనుడు. 
సముద్రుని వలె గంభీరుడు, హిమవంతుని వలె ధైర్యవంతుడు. విష్ణుమూర్తి 
వలె వీర్యవంతుడు. క్రోధంలో కాలాగ్ని సదృశుడు. సహనంలో పృథ్వీ 
సముడు. 

ప్రధానంగా ధార్మికత, (పజాహితరతి, త్యాగనిరతి, సర్వసమత్వం, 
ప్రియదర్శనత్వం, శ్రీరాముని ఆదర్శ ప్రభువుగా రూపొందించాయి. ఆయన 
రాజ్యాన్ని ఆదర్శరాజ్యంగా లోకానికి అనుగ్రహించాయి, 

విద్యాభ్యాసం ఏ వ్యక్తికైనా భావిజీవితపాథేయం. [శ్రీరామచంద్రుడు 
క్షతియోచితమైన అస్త్ర విద్యను పరమసాత్త్వికుడు, [బహ్మర్థి అయిన వసిష్టుని 
దగ్గర అభ్యసించాడు. ఆ విద్యలో అపారసామర్థ ౦ గడించాడు. అవసరమైన 
సస్తాస్త సామ గ్రీనంతా ఒకనాటి రజస్తమో గుణాలరాశి, ఆనాటి సత్త్యగుణపెటి 
అయిన విశ్వామిత్రమహర్టి నుండి గ్రహించాడు. అందుకే ఆ రామచంద్రుని 
అస్తవిద్యాసామర్థ్యం, సస్తాస్తసాధనాలు ధర్మబడ్దాలయ్యా యి. మహాకార్యాలు 
సాధించాయి. మానవ కల్యాణానికి దోహదం చేశాయి. 

విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు వెళ్ళటం శ్రీరాముని జీవితంలో 
ఒకచిత్రమైన మలుపు. ఆమహర్షివెంట వెళ్ళటం వల్ల అనుకోకుండా అపార 
వక్తి సంపన్నులైన అనేక శస్తాస్తాలు సిద్దించాయి. శస్తాస్త్ర ప్రయోగంలో 
అనుభవం సాధించటానికి తన సామర్ధ్యం నిరూపించుకోవటానికి తగిన 


3 


282 రామాయణోపన్యాస మంజరి 


అవకాశాలు లభించాయి. మిథిలా నగరంలో సకలరాజసమక్షంలో శివధసు 
ర్భంగం గావించటము, సీతామహాదీవిని సహధర్మచారిణిగా స్వీకరింపటము 
జరిగాయి. 


కీశారాముల వివాహం జరిగింది. రామాయణం రసవత్తరమైన 
మలుపు తిరిగింది. వ్యక్తి జీవితాన్ని విస్తృత పరిచేది, ఎత్తుకెదిగించేది 
వివాహమే. సీత లేకుంటే రావణవదీ లేదు. రావణవభే లేకుంటే రాముని 
జీవితానికి సార్థకతే లేదు. రామాయణ మహాకావ్యమేలేదు. 


ఇంత పరకు రాముని జీవితంలో ఆయన ధనుర్భలం వ్యక్తమయ్యే 
సంఘటనలేగాని ఆయన ధర్మబలం (పకటమయ్యే సన్నివేశాలులేవు. 
యౌవరాజ్యాభిషేక భంగం శ్రీరాముని ధర్మబలానికి మొదటి అగ్ని పరీక్ష, 


దశరథుడు శ్రీరాముని గుణగణాల నొకసారి నెమరుపేసుకొన్నాడు. 
తన వార్హకాన్ని ఒకసారి తలమకొన్నాడు. శ్రీరాముని యౌవరాజ్యాభి ఏకం 
జరిపీంచటం అన్ని విధాల అభిలషణీయమనుకొన్నాడు. మంత్రి పురోహిత 
పౌర జానపద ప్రముఖులతో సంప్రతించి ముహూర్తం నిర్ణయించాడు. 
యౌవరాజ్యాభిపేకానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయోధ్య 
అందంగా అలంకరించుకొని అందుకు సిద్దంగా ఉంది. తెల్లవారితే శ్రీరామ 
యౌవరాజ్యాభిషేక మహోత్సపం. 
శ్రీరాముడు శిరస్సానం చేశాడు. పూజాదికాలు పూర్తిచేసు 
కొన్నాడు. పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక సుమంత్రుడు రావ 
టమే ఆలస్యం. అంతలోనె సుమంత్రుడు వచ్చాడు, కైకేయి అంతః పురానికి 
రమ్మని వర్తమానం తెచ్చాడు. 
రాముడు ఆశించినదొకటి. అయినది ఇంకొకటి. పూలహారం 
ఆశిస్తే మెడకు సర్పహారం పడింది. అమృతాన్ని ఆశిస్తే హాలాహలం పైకి 
పొంగింది. కైకేయి రామునితో “తండ్రి మాట తప్పక పాటిస్తావా? * అంది. 
అది రామునికి పిడుగు పాటులా ఉంది. తనకేదో ప్రమాదం కలుగుతుందని 
గాదు. తల్లితన పితృభక్తిసే శంకిస్తూ ఉందని. “అమ్మా! నన్ను శంకిస్తున్నావా. 


రామాయణోపన్యాస మంజరి 283 
ఇక బదికి ప్రయోజసమేమి? తండ్రి ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకుతాను. విషాన్ని 
భక్షిస్తాను. మహాసముద్రంలో మునుగుతాను. రాముడు రెండు మాటల 
వాడుకాదు. నన్ను నమ్ము” అన్నాడు, 


కైకేయి దశరథుని కోరిన క్రూరవరాలు రెండూ వినిపించింది. అవి 
రాముని జీవితాన్నే తల క్రీందులు వేసేవి. ఆయన భోగానుభవాన్ని ముక్కలు 
ముక్కలుగా కత్తిరించేవి. 


అయినా రాముడు అణుమాత్రంగూడ కలవరపాటు నొందలేదు. 
పైగా కైకేయితో “తల్లీ! నీ వన్నట్లు భరతుడే రాజవుతాడు. నేను రాజాజ్ఞ 
మేరకు జడలు దాల్సీ ముని వృత్తిని స్వీకరిస్తాను. అడవులకు వెళ్ళుతాను. 
అయితే తండ్రి తనంతతాను నాకీ సంగతి ఎందుకు చెప్పలేదన్నదే నా బాధ” 
అన్నాడు. అందుకు కైకేయి మనస్సు కరుగలేదు సరిగదా అడవులకు 
వెళ్ళమని ఆమె రాముని త్వర పెట్టింది. అయినా రాముడు తన సమతను 
గోల్ఫోలేదు. పైగా కైకతో “అమ్మా! నాకు ధనం మీద ఆశలేదు. రాజ్యం 
మీద కాంక్షలేదు. నన్ను బుపిత్రుల్యునిగా భావించు. కేవలంధర్మాన్ని 
ఆశగ్రయిస్తాను. 

“నా హమర్రపరోదేవి/ లోకమూవ స్తుముత్స హే! 

విద్ధి మావు ిబిస్తుల్వం కేవలం ధర్మ మాస్టీతమ్‌!! ' 

అంతేగాదు. అందరికన్న నీవు నన్నెక్కువగా ఆజ్ఞాపించగల దానవే. 
ఇవి దశరథుని ఆజ్ఞలని నాతో చెప్పాలా? నీవు చెపితే నేను కాదంటానా! ఆ 
మాత్రం నామనస్సును అర్థం చేసుకోలేకపోయావా!” అన్నాడు. 

“న నూనం మయి కైకేయీ?! కీఖీదాశంససే గుణమ్‌/ 

య (ద్రాజాన మవోవస్త్వ్యం మమేశ్వరతరాసతీ? 

రాముడు దశరథునికి, కైకేయికి (ప్రదక్షిణం చేశాడు. 

సభామంటపానికి వెళ్ళి అభి షకజల పూర్ణకుంభాలకు, తదితర [ద్రవ్యాలకు 
(పదక్షిణంచేశాడు. ఆత్మీయులందరి దగ్గర సెలవు తీసుకొన్నాడు. 
అరణ్యాలకు బయలుదేరాడు. 


284 రామాయణోపన్యాస మంజరి 


ఇది ఒక వ్యక్తీ జీవితంలో సామాన్యమైన మలుపుగాదు. సాధారణ 
మైన దెబ్బగాదు. పట్టాభి ఏకానికి కట్టుకొన్న పట్టుబట్టలు వదలి అరణ్య 
వాసానికి నారచీరలు ధరించటం. అభీషేకార్థం తెచ్చిన తీర్థ జలాలతో 
అరణ్యవాసానికి స్నానం చెయ్యటం. మహారాజుగా సాగించవలసిన జీవితం 
మునివృత్తి నవలంబించటం. అయినా రాముడు కలత పడలేదు. ఎవ్వరిని 
నిందించలేదు. అయోధ్యా మహారాజ్యాన్ని వదలి అడవులకు వెళ్ళే ఆయన 
మనస్సు ప్రాపంచిక సుఖాలను, అన్ని లోకాలను అధిగమించి బ్రహ్మ 
పదార్థంలో లీనమైన పరమయోగీంద్రుని మనస్సులా ఉందట. 

''న వనం గను కామన్వ త్యజాతళ్ళ వసుంధరామ్‌/ 

నర్వ లోకొతిగస్పేవ లక్షలే చిత్త ౨ట్రీయా? 

రాముని సమతాస్వభావం, త్యాగ భావం అనుపమానాలు. తండ్రి 
కొరకు ఆయన జీవితంలో అంతటి త్యాగం చేశాడు. తమ్ముడు భరతుడు 
అరణ్యంలో తన ఆశ్రమందాకా వచ్చి, వాకీటికి అడ్డంగా పడుకొని, అయోధ్యా 
రాజ్యాన్ని స్వీకరింప వలసినదని ఎంత అర్జించినా తండ్రి కిచ్చిన మాట 
తప్పనన్నాడు. భరతుడు మరీ బలవంతం చేస్తే “కాంతి చంద్రుణ్ణి విడిచిన 
విడుచుగాక మంచు హిమవత్చర్వతాన్ని వదలిన వదలుగాక, సముద్రం 
చెలియలికట్ట దాటిన దాటుగాక - తమ్ముడూ! నేను మాత్రం తండ్రి కిచ్చిన 
పూట తప్ప” నన్నాడు. 

"క్మీశ్ఞ దా దవేయాద్వా పొామనాల్‌ వా పొముం త్యజేత్‌! 

అతీయోత్లాగలోవేలాం న్మవతిజ్ఞా మహం వీతుః॥ ” 

రాముని దండకారణ్య (ప్రవేశం ఆయన అరణ్య వాసంలో ఎంతో 
ప్రాధాన్యమున్న ఘట్టం. రాముడు దుష్ట సంహారం గావించి మహర్జులకు 
రక్షణ కల్పిస్తానని మాట యిచ్చింది దండకారణ్యంలోనే. శూర్పణఖ 
తారసిల్లింది, ఖరదూషణాదుల వధించింది, సీతాపహరణం జరిగింది 
దండకారణ్యంలోనే. దండకారణ్య (ప్రవేశమే లేకుంటే రాముని జీవితంలో 


రామాయణోపన్యాస మంజరి 285 


ఇవి జరిగేవి కాదేమో. ఆయన జీవితాని కొక చరితార్థత లభించేది కాదేమో. 
అయాధ్యలో పట్టాభిషేక భంగం రాముని ధార్మిక ప్రకృతిని అవిష్కరిస్తే అరణ్య 
వాసంలో దండకారణ్య ప్రవేశం ఆయన దుష్టశిక్షణ, శిష్ట రక్షణ సామర్థ్యాన్ని 
లోకానికి చాటాయి. అనుకూల దాంపత్యం ఎన్ని కష్టాల నైనా భరించ గలదేమో 
గాని ఎడబాటును మాత్రం సహించ లేదు. అందులోను ఒక దుర్మార్గునిచేత 
భార్య అపహరింప బడినపుడు భర్త మానవ స్వభావసహజంగా ఎంత 
ఆవేదనకు గురి అవుతాడో ఎంత ఆవేశాన్ని పొందుతాడో, ఎంత అన్వేషణ 
సాగిస్తాడో, ద్రోహిని దండించాలని ఎంత [ప్రయత్నిస్తాడో వాల్మీకి మహర్షి 
పాఠకుని మనస్సు ద్రవించేలా శ్రీరాముని పాత్రలో చిత్రించాడు. 


సుగ్రీవసఖ్యంతో శ్రీరాముని అంగబలం విపరీతంగా పెరిగింది. 
హనుమసముద్ర లంఘసంతో సీతాదేవి ఉనికి తెలిసింది. [దోహిదశగీవుని 
తుద ముట్టించటానికి దండయాత్ర ప్రారంభమైంది. శ్రీరాముడు సర్వ 
వానరసైన్యంతో లంకను ముట్టడించటానికి, రావణుని సంహరించటానికి 
సన్నద్దుడై సముద్రం ఒడ్డున దండు విడిశాడు. ఆ సమయంలో శరణంటూ 
వచ్చాడు రావణసోదరుడు విభీషణుడు. వానరప్రముఖులు అతనికి 
ఆశ్రయమివ్వకూడదన్నారు . అది ఎంతో [పమాదకరమున్నారు. పైగా 
అతనిని పట్టి వధించాలన్నారు. రాముడు అప్పుడుగూడా వారి మాటలు 
ఆలకింఛాడే గాని ఆవేశపడలేదు. తన ఆదర్శాలు విడనాడలేదు. శత్రువైనా 
శరణాగతుడనని అంటే చాలు, అతడు ఎలాంటి వాడైనా ఆశ్రయ 
మిస్తానన్నాడు. ఒకసారి శరణాగతుడను నీ వాడను అని యాచిస్తే చాలు 
అతనికి సర్వభూతాల వల్ల ప్రమాదా లేర్చడినా అభయహస్త మిస్తానన్నాడు. 
సరణాగత రక్షణ తన జీవిత వ్రతమన్నాడు. 
“అరోవా యది వా ద్భవ్హః పరేషాం శరణాగతః 
అర్‌ః [పాణాన్ల రిత్స జ్ఞ రక్లీతవ్యః ఫృతాత్మనా! 
సక దేవ (వపన్నాయ తవాన్మీతి చ యావతే 
అభయం సర్వఖూతేభో దధామ్మేత రతం మమ! 


286 రామాయణోపన్యాస మంజరి 
అంతేగాదు. ఒక అడుగు ముందుకు వేసి సాక్షాత్తు రావణుడే 
వచ్చి శరణన్నా అతనికి అభయం ఇస్తానన్నాడు. 
“ ఆనడ్డైనం హర్మిశేష్ల/ దత్తమస్మాభఖయం మయా 
విబీషణోవా సుగ్రీవా! యది వా రావణన్హ్వుయమ్‌!! 
రావణుని చారుల పట్ల గూడ శ్రీరాముడు గొప్ప జొదార్యాన్ని 
ప్రదర్శించాడు. వానర సేనా రహస్యాలు (గ్రహించటానికి వానర రూపంలో 
వానరసీనను (ప్రవేశించిన శుక సారణులను విభీషణుల కని పెట్టి శిక్షించవలసి 
నదని శ్రీరాముని యెదుట నిలిపి నపుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. 
నుక సారణులను మాచి మీరు సావధానంగా మా సైన్యాన్నంతా పరిశీలిం 
చండి. స్వేచ్చగా లంకకు వెళ్ళండి. అవసరమైతే ఈ విభీషణుడే మీకు 
సైన్యాన్నంతా చూపుతాడు. ఏ మాత్రం మీరు ప్రాణభయం పొందనక్కరలేదు. 
నిరాయుధులన్సు దూతలను మేము వధించం. లంకకు వెళ్ళి రావణునితో 
రేపు ప్రాతఃకాలన్నే మేము లంకా ప్రాకారాలను, బహిర్వ్వారాలను ముట్టడిస్తా 
మని చెప్పండి. తన బలాన్ని ప్రదర్శించమని సలహా యివ్వండి. అని చెప్పి 
పంపాడు. (్రీరాముని ఆత్మవిశ్వాసం, బెదార్యం, ఆదర్శపరత - 
అద్వితీయాలు, అవి మానవ జాతికి శాశ్వతాదర్శాలు. 
యుద్ధరంగంలో సాక్షాత్తు రావణునితో పోరేటప్పుడు గూడ ఆయన 
ఆవేశపడి ఫై గుణాలను విస్మరించలేదు. జీవితంలో తనకు తీరని ద్రోహం 
చేసిన దశగ్రీవుడు యుద్దరంగంలో తొలిసారి తనకు కన్చించినపుడు, అతని 
తేజస్సుమాచి 
“ అహోటదీపో మవోరాజూ రావణో రాక్షసీ శ్వ లః 
ఆదత్ప ఇవ ద్యుష్త్రేక్షో రళ్ళి భిర్భాతి రావణః 
దేవదానవ వీరాణాం వపుర్లై నం విధం భవేత్‌! 
అని మనసార మెచ్చుకొన్నాడు. అతని మీదికి ఆవేశంతో పరుగెత్తే 
లక్ష్మణుని ఆపి “తమ్ముడూ! జాగ్రత్త. రావణుడు మహా పరాక్రమశాలి, 


రామాయణోపన్యాస మంజరి 287 


అతడు మహోగ్రుడైతే ముల్లోకాలుగూడ అతని యెదుట నిలువ లేవు” - 
అని శత్రుపరాక్రమాన్ని (ప్రశంసించి, తమ్ముని హెచ్చరించి పంపాడు. 


అది రామరావణ ద్వంద్వయుద్దం, రాముడు రావణుని రథసార 
థీని, అశ్వాలను, రథాన్ని ముక్కలు చేశాడు. రావణుని చేత ధనుస్సును 
గూడ త్రుంచాడు. అతని కిరీటాన్ని గూడ ఆవల పడగొట్టాడు. నిస్సహాయు 
డై, నిలువెల్ల చమటలు గ్రక్కుతూ, నిడు పైన నిశ్శా్వాసాలు వదలుతూ నేల 
మీద చతికిల బడిన ఆ లంకేశ్వరుని చెంత చేరి, చేతికి చిక్కినాడు గదా అని 
సంహరించకుండా “రాక్షసీశ్వరా! నీవు యుద్ధంలో బాగా అలసీపోయి 
నట్టున్నావు. లంకకు వెళ్ళు, విశ్రాంతి తీసుకో మరోరథాన్ని అధిరోహించు. 
ధనుస్సును ధరించు. మరల యుద్దానికి రా. అప్పుడు నా బలాన్ని మూతువు 
గాని” అని చెప్పి పంపాడు. 
“గబ్బాను జానామి రణారై తస్హ్వం [పవిళ్ళ ర్యాతిం చర రాజు లజ్కాత్‌: 

ఆశ్వాస్ప నిర్వాపా రఖీ చ ధన్వీ తధా బలం దక్ల్యనీ మే రభ్ల్యుః॥। " 

రావణమరణానంతరం అన్నకు అంత్యక్రియలు జరిపించటానికి 
అనుమతి నిమ్మని విభీషణుడు అరిస్తే “వైరం మరణం వరకే. ఇప్పుడతడు 
నీకెట్లో నాకు అట్లే. సంస్కారం జరిపించు” అన్నాడు. 

'మరణాన్లాని వైరాణీ నివ్భ త్తం నః (పయోజునమ్‌/ 

టోయతా మన్య సంస్కారోమమావ్వేష యథా తవ/ ' 

రావణుని అంత్యక్రియలైన తరువాత విభీషణుని లంకారాజ్యాభి 
షక్తుని గావించాడు. 


(పభుజీవితం ఎంత పరిశుద్దంగా ఉండాలో, అది లోకానికెంత 
ఆదర్శం కావాలో, (ప్రజావిమర్శకు (ప్రభువెంత విలువివ్వాలో - రావణ 
సంహారానంతరం సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించి, అభిషేకానంతరం 
ఆమెను అపవాదకారణంగా పరిత్యజించి శ్రీరాముడు ప్రపంచానికి చాటాడు. 
సీతావియోగంతో అంతబాధపడి, వానరవీరులందరిని అన్ని దిక్కులకు పంపి 
పెదికించి, రావణుణ్ణి, రాక్షసకులాన్ని ఉగ్రరణంలో వధించి, చిపరకు చెరనుండి 
సీతాదేవిని విడిపించి, ప్రియమార ఆమెను కౌగిలించి కుశల (ప్రశ్నలు వేయ 


288 రామాయణోపన్యాస మంజరి 
లేదుసరిగదా పై పెచ్చు ఆమె శీలస్వచృతను (ప్రశ్నించాడు. శుద్ద చరిత్రను 
నిరూపించుకోమన్నాడు. అగ్ని ప్రవేశాన్ని ఆమోదించాడు. 
సీత స్వవ్భశీల అని ఆ రామునికి తెలియకపోలేదు. సముద్రుడు 
చెలియలి కట్టను దాటలేనట్లే రావణుడు సీత నతిక్రమించలేడని గూడ 
ఆయనకు తెలుసు. అగ్ని జ్వాలను అంట సాధ్యం గానట్లే రావణుడు 
మానసికంగా గూడ సీతను స్పృశింపటం సాధ్యంగాదని శ్రీరామునికి తెలుసు. 
“ అవశ్యం (తిషుల్‌కోషు న సీతా పావమర్థతి 
ఇమామవీ విశాలాక్షం రక్లీతాం స్వేన తేజసా! 
రావణోనాతి వర్తేత వేలామివ మ వోదధి॥ 
నపాళక్షన్థ దుష్టాత్మా మనసావీ పొ మైథిలీమ్‌! 
(వద్దరయితు మపాప్తాం దీప్తా మర్డీ శిఖామివ॥| ' 
అని అగ్నిహోత్రునితో రాముడన్న వాక్యాలే అందుకు నిదర్శనాలు. 
పరపురుషుని యింట్లో బహుకాల మున్న భార్యను పరిశోధింపకుండ గ్రహిస్తే 
పెద్దలు తన్ను మూర్చుడని, ఖలుడని, కామాత్ముడని అంటారని రాముడు 
భావించాడు. ముల్లోకాలకు సత్యం మీద విశ్వాసం కలిగించటానికే ఆమె 
అగ్నీప్రవేశాన్ని ఉపిక్షించానన్నాడు. 
“వత్తయళం తు లోకానాం త్రయాణాం నత్పసంశయిః 
ఉవేక్లే చావీ వైదేహీం (వవిశంతీం హుతాశనమ్‌/ 
అగ్నిశుద్ద అయిన సీతను, అఖండ సామ్రాజ్యాన్ని పొంది సర్వ 
సుఖాలను అనుభవించే సమయంలో ఒక్క జనాపవాదానికి తల వంచి 
అర్జాంగిని మరల అడవుల్లో పదలి రమ్మని తమ్ముని ఆజ్ఞాపించాడు. సీతను 
పరిత్యజింప వద్దని ప్రార్థించిన తమ్ములతో అపకీర్తిని దేవతలు నిందిస్తారని, 
కీర్తి త్రిలోకారాధ్యామని, మహాత్ములు కీర్తకొరకు కృషి చేస్తారని, జనాపవాద 
భయానికి తాను ప్రాణాలనైనా, తమ్ముల నైనా వదలుతానని, సీతను 
పదలటం ఒక విశేషం గాదని శ్రీరాముడన్నాడు. 


రామాయణోపన్యాస మంజరి 289 
'' అపకీర్తి ర్లింద్వతే దేవైః కీర్తి ల్లోకేషు పూజ్యతే: 
కీర్త్యరంచ సమారంభో సర్వేషాం సుమవోళ్మనామ: 
ఆఅవ్వహం జీవితం జువ్యోం యుష్మాన్వా వుడువ్తర్రభాః 
ఆఅవవాద భయాద్చీతః తం వున్థనకాత్మజామ. . 
ఆజ్ఞ నతీ|కమించిన అందరిపట్ల శిక్షను సమానంగా అమలు 
జరపటం విశుద్ద(పభుధర్మం. ఆత్మీయతలు, అనురాగాలు అందు 
ప్రవేశింపగూడదు. రాముడు ముని రూపంలో వచ్చిన యమధర్మరాజు తో 
ఏకాంత మందిరంలో మాట్లాడుతూ ఎవ్వరూ తమ సంభాషణకు అంత 
రాయం కలిగించకూడదని, అలా కలిగిస్తే అతనికి మరణదండన తప్పదని 
ఆ ముని కోరిక మేరకే ప్రతిజ్ఞ చేశాడు. మందిర ద్వారం దగ్గర తమ్ముడు 
లక్ష్మణుని కాపలా ఉంచాడు. అంతలోనే పిడుగు పడ్డట్లు ఎక్కటినుండో 
దూర్వాస మహరక్థిరావటం, వెంటనే శ్రీరామచంద్రుని చూడాలనటం, 
లక్ష్మణుడు వీలుగాదనటం, అయితే అందరిని శపిస్తానని ఆ మహర్షి 
ఆగ్రహోదగుడు కావటం, ఆ మహర్షి శాపం నుండి అన్నగారిని, అయోధ్యను 
రక్షించటానికి లక్ష్మణుడు లోపలికి వెళ్ళటం, ఆ మహర్థిరాకను అన్నగారికి 
విన్నవించటం అనుకోకుండా జరిగిపోయాయి. 


కారణం ఏదయినా లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను అతిక్రమించటం 
జరిగింది. మరి తమ్మునికి ప్రతిజ్ఞప్రకారం శిక్ష విధించటమా? మానటమా? 
ఇది సమస్య, లక్ష్మణుడు జీవితంలో సర్వ సుఖాలు త్యాగం చేసి తనకు, 
తన భార్యకు సేవలు చేశాడు. ఇప్పుడు గూడ తన క్షేమం, తన రాజ్యక్షేమం 
గోరితన ఆజ్ఞ సుల్లంఘించాడు. ఆలాంటి తమ్ముని ఏంచేయాలి? భాళ్ళ 
ప్రేమను ఆదరించి క్షమించటమా? (ప్రభువుగా చేసిన (పతిజ్ఞను పాలించి 
శిక్రించటమా? పెద్ద ధర్మ సమస్య. రాముడు మానసికంగా నలిగి పోయాడు. 
మరునాడు సభచేశాడు. మంతి పురోహితులందరి ముందు తన సమస్య 
నుంచాడు. ఎట్టకేలకు వసిష్ట మహర్థి వాక్యానుసారం వైయక్తికమైన సోదర 
[ప్రేమకు స్వస్తి చెప్పి, సామాజికమైన (ప్రభు ధర్మానికి ప్రాధాన్యమిచ్చి (ప్రభువు 
గాతాను చేసిన (పతిజ్ఞనే పాలించాలని నిర్ణయించాడు. సాధుజనుల పట 


38 


290 రామాయణోపన్యాస మంజరి 
మరణదండన, దేశబహిష్కారం సవూనవేం గనుక ప్రియ సోదరుని 
శాశ్వతంగా బహిష్కరించాడు. 
అర్థాంగి ఇదిపరకే రామునికి దూరమైంది. ఇప్పుడు అనుగు 
తమ్ముడు గూడ దూరమయ్యాడు. ధర్మాచరణంలో ఎ వ్యక్తికైనా త్యాగాలు 
త్రప్పవు. ఆ దశలో భరతునికి పట్టం గట్టి రాముడు అడవులకు వెళ్ళాలను 
కొన్నాడు. అందుకు భరతుడు అంగీకరించలేదు. అందుచేతనే కుశలవుల్ని 
పట్టాభిషిక్తుల్ని చేసి సరయూ ప్రవేశం చెయ్యాలని శ్రీరాముడు నిర్ణ 
యించాడు. 
అగ్నిహోత్రం, స్వేష్ర చృత్రం పట్టుకొని బ్రాహ్మణోత్తములు ముందు 
సడిచారు తెల్లని పట్టువస్తాలు కట్టుకుని, చేత్ర దర్భలు పట్టుకుని, గాయత్రిని 
జపిస్తూ అంతర్ముఖుడై ఆ రామచంద్రుడు నడిచాడు. ఆయన వెంట భరత 
శత్రుఘ్నసుగ్రీవులు. ఆతరువాత అయోధ్యా పురవాసులు. వెనుక 
వానరులు, రాక్షసులు, వివిధ జంతువులు పక్షులు. అయోధ్యలో ప్రాణి 
అన్నది ఏదీ మిగులలేదు. 
అదొక మహాప్రస్థానం. అందరు సరయూ తీరాన్ని చేరుకొన్నారు. 
ఒక్కసారి శ్రీరాముడు ఆ నది (ప్రవాహాన్ని అలా తిలకించాడు. అడుగు 
ముందుకు వేశాడు. ఆ ప్రాణి (పవాహమంతా నీటి [పవాహంలో కలిసి 
పోయింది. శ్రీరాముని సరయూ |[పవేశం ముగిసింది. 


శీ మదామాయణంలో శ్రీరాముని జీవితం సంఘటనాత్మకం. 
పుత్రుడుగా, మిత్రుడుగా, శత్రువుగా, భర్తగా, ప్రభువుగా ఆయన ఎన్నో 
సంఘటనల నెదుర్కొన్నాడు. (ప్రతి సంఘటన వ్యక్తి కొక పరీక్ష క్రొత్త 
అనుభవం. వ్యక్తి సంస్కారం వ్యక్త మయ్యేది, అతడు మహాత్ముడుగా మీది 
కెదిగేది, లేదా పాపాత్ముడుగా పతన మొందేది ఈ జీవిత సంఘటనల్లోనే. 
(శీరాముడు (పతిసంఘటనలో పైకి ఎదిగాడు. తనమనస్సును దేహానికి, 
ఇం|దియాలకు, స్వార్ణానిక్‌ దూరం చేశాడు. ధర్మానికి ముడివేశాడు. 


రామాయణోపన్యాస మంజరి 291 


మహాత్ముడుగా మీదికెదిగాడు. దశరథ రాముడు, అయోధ్యా రాము 
డయ్యాడు. అయోధ్యారాముడు సీశారాముడయ్యాడు. సీతారాముడు 
కోదండ రాముడయ్యాడు, కోదండరాముడు పట్టాభిరాము డయ్యాడు. 
పట్టాభిరాముడు ఆత్మారాముడయ్యాడు. అమృతరాము డయ్యాడు, 
అనంతరాముడయ్యాడు, అందరి రాముడయ్యాడు. 

రామాయణంలో రాముని పాత్ర చిత్రణం అపూర్వం, అద్వితీయం, 
అద్భుతం. మాసపజీవితానికి ఆ రామునిజీవితం ఒక మహోన్నతాదర్శం. 


16: మొల్ల రామాయణము 
“మూ నిషాద [వతిష్ణాం త్వ్యామగమశ్చాశ్వలీ నమూ? 
యతో, ంవమిథునా దీకమవధీః కొమమోవొతము” 

అనే శ్లోకంతో శోకాన్ని ధర్మ విగ్రహుడై , సుళ్లోకుడ్డైన, శ్రీరామ 
పం[ద్రుని, పావనోదార గృహస్థ వరిత్రకథనంతో పవిత్రం చేసిన, ఆదికవి, 
వాల్మీకీ మునివం|ద్రుడు రచించిన, జానకీదేవి, మహచ్చరితమూ, పౌలస్త్య 
పథాకథనమూ, అయిన శ్రీమద్రామాయణా మృతాన్ని, ధర్మజిజ్ఞాసు వులూ, 
కర్మపరతంత్రులూ అయిన, ఆంధ్ర మహాజసులకు, సం గ్రహకావ్య రూపంలో 
- తేనె సోక, నోరు తీయన యగురీతి, జుబ్బన మారలుగా గ్రోలనిచ్చిన 
మహాకవయి శ్రి, మొల్ల! 


14 వ శతాబ్దంలో శ్రీనాథమహాకవి యొక్క ఉత్తర వయస్సులో 
జీవించిన నారీరత్నం మొల్ల. మొల్ల నెల్లూరు మండలము నందలి గోపవర 
గ్రామనివాసిని! ఆతుకూరి కేసన సెట్టి యొక్క వరపుత్రిక! 


గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరముచేత నెజిగవిత్వంబు చెప్పగా 
సేర్చి కొన్న, కుంభకారవనిత యామె! 


గీర్వాణ భొషయందాది కలివే రచింపబడి మానవసంఘానికి, 
ఆదర్శాలు దిద్దు శ్రీమద్రామాయణాన్ని, దేశభాషల్వైన, తెలుగులోని 
కనువదించి, తెలుగుజాతి భవితవ్యాన్ని, కళ్యాణవంతముగా, తీర్చిదిద్దవలె 
ను వైతన్య స్పృహతో తనకు తాను గా సంతరించుకొన్న ఒకానొక అవ్యక్త 
మధురమహనీయమైన ఫక్కిని, సంగ్రహ రాహాయణకావ్యంగా... 

కందువ మాటలు, సామెత 

అందముగా, గూర్చి, .. తెలుగునకుం 

బొందై, రుచియై, వీనుల 

విందై, మటీ కాని పించు ...విధముగా చెప్పిన మహాకవయి త్రి, 


రామాయణోపన్యాస మంజరి 293 


ముఖ్యంగా, తనరామాయణకావ్యాన్ని పఠించే తెలుగు ప్రజా 
సామాన్యానికంతకూ, ధర్మ విగ్రహుడు మర్యాదారాముడూ అని తన 
గృహస్టథర్మ [పవర్తనచే పేరు పొందిన (శ్రీరామచంద్రుని చరిత్ర, 
హృదయాహ్లాదం కల్లించే విధంగా “తేనె సోక, నోరు తీయన యగురీతి”గా, 
కమ్మదనం చిమ్మే కమ్రరీతియే, తనకావ్యశిల్పరీతిగా గైకొని, మొల్ల తన 
రామాయణ రచనను నిర్వహించినది! కాబట్టే, ఆంధ్రవాజ్మయంలో అంతకు 
క్రితం రచింపబడియున్న, ఆరు సంగ్రహరామాయణాలకంటె, మొల్ల 
రామాయణానికి యెక్కువ ప్రామర్యమూ, |పఖ్యాతీ కల్లాయంటే అతిశయోక్తి 
యేమీ లేదు. 


సరళసుందరమైన, ఆమె యీ రవనాశైలికి తోడు, ఆమె పాటించిన, 
కథా కథన పద్దతియందలి, గమనవేగము, బిగువుసడలని విదగ్గత, బెచిత్యము 
కూడా మొల్ల రచించిన రామాయణం, ప్రశస్తి పొందడానికి కారణమైనవి. 


ఆమె రామాయణాన్ని చదువు తూంటే, తన కావ్యపాఠకులైన, 
అశేషాంధ్ర మహాజనాన్ని పసి బిడ్డలుగా ఉపలక్షించి, వారికి వెచ్చవెచ్చని, 
గోరుముద్దలు, తీనిపించుచున్నదా యనునట్లు - సల్లలిత ప్రతాపగుణ 
సాగరు డైన శ్రీరామ చంద్రుని, చరిత్రను కథగా చెప్పిందా? మొల్ల! 
అనిపిస్తుంది! 

ఇంత రమణీయమైన కథాకథనశక్తి ఆమె రామాయణాన్ని రచించిన 
కాలానికే ఉన్న ఇతరాంధ్ర రామాయణాల్లో చాలా తక్కువ యని వేరే చెప్ప 
నవసరం లేదు! 


అంతే కాక ఈమెరవన యందలి పాత్రౌచిత్య్వమూ, సంఘటనా 
కల్పనయందలి బెచిత్యము, సంభాషణౌచిత్యములు, విశేషించి కొనియాడ 
దగినవి! 


అశోకవనంలో, అశోకతరుచ్చాయలలో, రాక్షసకాంతల బెదరింపు 
లకు, అదరిపోయి, సీతాసాధ్వీ “తనకు దిక్కులేమి దలపోసి, దుఃఖించి” 
చుండగా, సమయము కొజకు వేచియున్న హనుమ, ఆమె కూరట 
గల్గింపదలచి, ఆమెకు వినబడునట్టుగా 


294 రామాయణోపన్యాస మంజరి 
ఉన్నాడు లెన్సు రొఘవు 
డున్నాజీదె, కపులగూడి, యురుగతి, ర్యా 
యున్నాడిది, నిన్‌ గొనిపో 
నున్నాడీది, నిజాము, నమ్ము ముర్వీతనయోా! 
నీకీ చెరనుండి, విముక్తి కల్గించడానికీ, రాఘవుడు క్లేముంగా 
ఉన్నాడు. నీ విం, భయశోకములు దక్కి, నిశ్చింత తోనుండమని, ఆమె 
కూరట గలింపడానికి “ఉన్నాడు” అనే పదంతో పద్యం ప్రారంభించడంలో 
మొల్ల (ప్రదర్శించిన బెచిత్యం, మిక్కిలి (ప్రశంసార్దర! 
ఇదీ కాదు, రావణుడు, సీతామహాసాధ్వితో తన, నీచాభిలా పను 
వ్యక్తం చేస్తూ ఆడిన మాటలకు కీ శ్రమ్మ తగినట్లుగా, ముక్తసరిగా నిచ్చిన, 
ప్రత్యుత్తరమును పరికించినవో మొల్ల, తనకవితా శిల్పనిర్వవాణం పట్ల, 
యెంత జాగరూకత వహించినదో, మనకు సుస్పష్టం కాగలదు- 
జాగటీశుడు, మానవుడట 
నగరే, భుజుశక్తిచేత, నాకెదురోనణ్‌ 
నగధరుడో నగభన్వుడో 
నగభేదయొ, కొంత కొంత, నాతోబోరన్‌ 


పనికి వచ్చెదరని, తన బలాధిక్యాన్ని ఆడంబరముగా ప్రదర్శించు 
కొనుచు, శ్రీరామచంద్రుని శౌర్య పరాక్రమములసు, కించపబిమును, ఎంతో 
వెకిలిగా రావణుడు మాట్లాడగా, 
“ సంగరరంగదుందు, నతి శౌర్తమునన్‌ రఘురాముతోడపో 
రంగను, నోపకీవ్చుడు 
దొంగిల్తి నన్ను తేబ్చిటివి, 
తుచ్చువు వర్కులు పర్కిబాడీయే / - SD, 
పొదరజమున నొక జూయిదిడతి జేసె 
రాజమ్యాతుండె, మేదినీ ర్లమండు 
రామభూపాలుడాదినారాయణుండు/ 


రామాయణోపన్యాస మంజరి 295 
అని సీతమ్మ రావణుని శౌర్యాన్ని పరాస్తము చేయుచు, ప్రారంభించి, 
శ్రీరాముని అనల్ప, అఖండ శక్తిని, ఊది పల్కుచు, ఎంతోసేర్చుగా, కూర్పుగా 
జవాబుచెప్పేన సందర్భమునందు మొల్ల కావ్య రచనా వైశిష్ట్యం తెల్లము 
కాగలదు! ఈ విధమైన ఘట్టములా మొల్ల రామాయణమునందు మనకు 
కోకొల్లలుగా లభించును. 


ఈ కవయి త్రీముతల్లి యొనర్చిన ప్రకృతి వర్ణనలు కూడా అద్వితీయ 
ములై కావ్యశోభను అతిశయింపజేసినవి. 


వెన్నలను వర్ణించిన - 

తననుతు మెయి, గజ 

గని చెచ్చెర గజీగి పుచ్చగానని, దుగ్గాం 

బునిధి, నభీంబున కళసినొ 

యన్క, జాం[దిక! .... సాం|ద్రమై, విమలంబై వ్యాపించినదట. ఇట్లు 
మిక్కిలి మనోజ్ఞములూ, గంభీరములూ అయిన వర్ణన లెన్నోకలపవు. 

ఈ విధములైన ప్రకృతి వర్ణనలలో మొల్ల ప్రదర్శించిన సాబగుకంటె, 
స్వభావోక్తి రముణీయముగా, ఆమె మలచిన, కొన్ని వర్ణనలనండి, కొన్ని 
ఘట్టాలనండి, అత్యద్భుతములై, ఆయమ యొక్క అతివేల కవితానక్తికి 
అత్యద్భుత నిలిచిపోయిన ఘట్టములనేములు కలవు, 


అందుండి ఒక వర్ణనను పరిశీలించెదముగాక. 


ఎండ కన్నెజుంగని రామాలు, నపశిరీషకుసుమ కోమలాంగి, 
సీశ్రాసాధ్వి అరణ్యములలో అవధి యిడరాని, దూరాలను భారంగా 
అధిగమిస్తూ ఉన్నపుడు నడక ఊతంలో 

“వీచిన చేతుల ద్రేళ్లు నెత్తురు గ్రమ్మి పొటమర్లు 

కెంపుల పోల్కి"నమరినవట. 

అంతదయనీయ స్థితిలో, పాప మాసాధ్వి 

ధవుని నడుగడుగునకు కెదండ గొనుచు 


296 రామాయణోపన్యాస మంజరి 
నెగడు, దప్పని నిట్టూర్చు లెగసి, చిగురు 
బెదపు లెండంగ, నీడకు సుదిల గొనుము” 
మనసులో, భర్త యొక్క వేయి యే యూతగా దూరాన్ని అధిగ 
మించడానికి, సర్వ.పయత్నాలూ, వేసిందట! పాపం, పిచ్చి సీతమ్మ! 
ఇంతకంటె పరమ'స్వభావోక్తిరముణీయంగా, సీతమ్మ అశోక 
వనవాసాన్ని వర్ణించింది, మొల్ల! ఆ ఘట్టాన్ని చదువగల్లినపుడే, అందలి 
స్వభావోక్తి మాధుర్యాన్ని, మొల్ల యొక్క పాత్ర పరిశీలనా నైపుణినీ, మనము 
తెలుసుకోగలము. 
ఈ సందర్భమునందే పేర్కొన దగిన, ఇంకొక ఘట్టం, తనపడవ 
నెక్కబోవు రామచంద్రుని పాదాలను కడుగుతూ గుహుడనిన మాటలు - 
“సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి, రాయియే 
రడ, నొక కాంత యయ్యెనట! పన్నుగ, నీతని, పాద రేణు వి 
య్యెడ, వడి, నోడ సోక్కనిదియే మగునో యని సంశ యాత్ముడై 
గుహుడు రామపదకంజయుగమ్మును భయమ్ముపెంపున, 
గడిగెనట! గుహుని మహనీయ భక్తిని ఈ మహా కవయిత్రి యెంత 
మనోజ్ఞముగా, చిత్రించినదో చూచితిరిగదా! 


కవయి శ్రీమ తల్లి, మొల్ల కావ్యరవనయందు అనల్పకవితా శిల్ప 
సౌందర్య సౌరభములన్నీ ఒక యెత్తు, సీతా సాధ్వీ పాత్ర పోషణమునందు 
వ్యక్తమైన ధీర గంభీర వ్యక్తిత్వ మహనీయత, ఒక యెత్తు! 

ఇనపం౦శోత్తముడైన రాఘవుడు ధనువు దునిమిన సమయము 
సందు, ధరణీశసూనులందజును, శిరము వంచి సిగ్గు పడుచుండగా, మేను 
పెంచిన సీతను (ప[పథముముగా మొల్ల రంగ(్రవేశము చేయించును! 


. అంతేకాదు, తుదివజకు సీతా పాత్రను, అంతగౌరవాస్పదముగానే, 
మొల్ల పోషించుటలో గల పరమార్థమును పరిశీలించినచో, వాల్మీకీ 
మహాముని తన రామాయణ కావ్యమున గద్యయందు పేర్కొనిన “జాసక్యా 


రామాయణోపన్యాస మంజరి 297 
శృరితం, మహత్‌” అనే వాక్యమునకు, మొల్ల సంక్షిప్తముగా రూపకల్పన 
చేసినదా? యనిపింపక మానదు! 


రావణ వధానన్తరము - శ్రీరాముడు పగజంపితి.... నెలతీ నీయచ్చ 
జనుము... నేనిన్నొల్లిన్‌.... అని పరుషములాడగా. 


సీతమ్మ నా యెడబాపము లేదు. నీవయెజుంగుదు.... కాదేని 
సొదజొచ్చెద సురలెల్ల మెచ్చగన్‌ ॥ అని ప్రత్యుత్తరమిచ్చును - 


పీతా పాత్రచిత్రణము నందు, మొదటినుండి, తుదివజకు 
పరిశీలించినచో, ఎవరికైనను, ఎంతవజకు జవాబువెప్పుట ఉచితమో, అంత 
వజికెకాని, ఒక్కవూటకూడా పాల్గుగా ఆడని గంభీరవ్యక్తిత్వముతో, 
సీశ్రాసాధ్వికీ మహాకవయి త్రి మంగళార్తికమును తీర్చినది! 


తనకంటె ముందుగానే ఎందటో మహాకవులు, వాల్మీకిరామాయ 
ణాన్ని అనుపదించియుండగా, పమజిలతానుకూడా ఆరామ చరితమునే యేల 
రచింపవలెనను (పన్నమును తానే పేసుకొని, మొల్లతన రామాయణ రచనకు 
రెండుకారణములను బలముగా చూపినది. 


సల్లలిత గుణప్రతాప సాగరుడైన రాముని చరితము వేదము కదా, 

కావున, నేనును, ఆ ఆదినారాయణుని చరిత్రమును రచించుచున్నాను - 
కాకున్న వెట్టినె చెప్పన్‌? అని యిది సామాన్యకారణమే, 

/వలిపివు సన్ల వయ్యెథను - అను పద్యము నందు 

తెలుగని చెవ్చుచోట గడుతేటలమాటలు, (గొత్తరీతులం 

బొలువు వహీంవకున్ల, మజీపాందగంనే, వటవోద శ్రిముల్‌! అనియు, 

మును సంస్కృతము దేటగ 

తెనిగంచెడీ చోట, నేమి దెలేయకయుండన్‌, 

దనవిద్ద మెజయ భీమ్ముటి 

ఘనమగునంస్మృతము జెప్ప్రుగా రుచియగునే ! 1 
అనియు, 


298 రామాయణోపన్యాస మంజరి 


తేనెసోకనోరు తీయనయగురీతి 

తోడన్వమెరైిదోనమండ a 

గూఢశ్రిమురిను గూర్చిన కొవ్చమ్ము 

మూ/ీబెవిటి వారి ముచ్చుటరయ, 
అనియు, 

కందువ మాటలు, సామెత 

అందముగా గూర్చి చెవ్పునది తెలుగునకు 


బొందగుననియు, 


నాల్గుపద్యములతో, నా మహాకవయిత్రి, తన రామాయణ కావ్య 
రచనోద్దీశమును విస్పష్టముగా (ప్రకటించినది - 


వాల్మీకి మహాకవి యెట్లును, సం స్కృతమున hide 
మహాకావ్యమును అక ాయునాడ 

తిరిగి సంస్కృ తపదభూయిష్టముగా, తెనుగున నా ఆదర్శకావ్యము 
గా రచించినచో ఆదర్భ్శగృహస్టు, ధర్మ విగ్రహుడు, అయిన శీరాముని 
యొక్కయు, “త్యాగేనైకేన అమృత మశ్నుతే” అను మున్నుడికి 
ఆదర్శముగా తన స్వార్థత్యాగముతో ఒరవడి దిద్ది, ఆవంద్ర తారకముగా 
త్యాగవంహావంనం, భూూమి[పజలకు చాటుటక్టై, తానం సర్వ 
సక్తిమంతురాలైనను, తన ప్రజ్ఞను కనబటిచక రాముని అవతారకార్యముసు 
సఫలీకృతము గావించుటలో నిస్సా వ్షర్టముగా సహకరించిన సీశ్రామహాసాధ్వి 
యొక్క అవతార పరమార్దమును ఎట్లు ప్రజలకు తెలియజెప్పగలము? 


కావున తోడనర్థమెల్ల తోవకుండ గూఢ శబ్ద వితతితో మటిల 
పూర్వుల రీతినే ఈ మహాకావ్యమును రచించుట వ్యర్థము! 


కావున సరళసుందరముగా రచించి యీ రాషాయణమహాకావ్య 
పయోజనమును భూమి(పజలకు నేను తెలియజెప్పుటకై ఈ రవనకు నేను 


రామాయణోపన్నాస మంజరి 299 
పూనుకొనుచున్నానని, ఆ మహాతల్లి మటీ మటథీ చెపిప్పన దానిని బట్టి 
మనము తెలుసుకోగలము! 

ఇంత శక్తి మంతముగా, కావ్య రచనమును, నిర్వహించియు, కావ్య 
రచనా [కమములేవియు నేనెజుగను. 
అ వెల్టునుని రామచం[దుడు 


చెప్పించిన వల్కుమీదు చెప్పైద.... నేనెప్పుడు ....... అని 
సవినయముగా దోయిలించిన మొల్ల తల్లికి, మనమును సవినయముగా 
దోయిలించి, సెలవుగైకొందము! 


